బాల ఏజ్జానకో శము 


సంకలనం, రచన: 


కొపురగిరి రృష్టవోహనరావు 


| 
(౬౫ 
ల 
రని 
ర, 
కం 
రిని 
ల్‌ 


(సథమ ముదణ ముఖచిత్రం 


రౌద్రినామ సంవత్సర శ్రీ మద్దాలి వెంకట శేషగిరిరావు 
విజయదశమి ది 18.10.1980 మచిలీపట్టణము 


అన్ని హక్కులు (ప్రచురణక ర్తపి 
మూల్యము * 12.00 


AEE tie లోనో పరర నలో పన్నాల SUR I PIR SRP SS 


సత్ప్రవర్తన కలిగిన వతిభావంతులై న పౌరులుగా విద్యార్థు 
లను రూపొందించుటలో విధ్యు క్ష ధర్మనిర్వహణయందు దీక్ష, 
పట్టుదలతో కృషి చేసి విద్యాలయమును ఆదర్శముగా నిర్వహించ 
గలనని _పతిజ్ఞచెయుచున్నాను. 


| ఉపసాభ్యాయిల |ఏతిజ్ఞ 


నన్నా న్నా 


. 


నన్న న్యు టన న్నన అ న యున్న ట్య ర్న పుం న్య ట్య హూ 


Paper used for the printing of this book was 
made available by the Government of India at 
concessional rate through the Convener & Director 
of A. P. Govt., Text-book Press, Hyderabad. We 
are grateful to the authorities, 


టు అహం కు అ 


"పేజీలు 
1. గనశ పంచరత్నం v 
2, మనవి = కొమరగిరి vi 
ల. పరిచయము —_ భావరాజు నరసింహారావు xii 
|, [పథమ భాగము : (వార్టన కములు 
(వార్హన g 
విఘ్నుశ్వర ధా శ్రైనము h 
సరస్వతి ధ్యానము గ్ర 
దైవ పార్ణన 6 
ఆచార్య దేవోభవ { 
జన నీజన్మ భూమి గ్ర 
హనుమత్‌ సోత్రము గి 
(ప్రతిజ్ఞ 10 
2 ద్వితీయ భాగము ; సుభాషెవములు 11.18 
లి, తృతీయ భాగము : ముపుదిపతుటుతు 
ఉ_త్తీషత ! జా(గత ! (పాప్యవరాన్ని నోధత ! 
హా నావి వివేకానంద al 
గురువు _ శిమ్యడు --- రామకృష్ట వరముహంన ౫8 
ఫ్రింభకి —_ శొరదామాత 29 
విద్య _ వినయం — కంచి కామకోటి జగద్దురు 27 
ఆదర్శం _ త్యాగం — నెతాజీ సుభాస్‌ చందబోన్‌ 29 
వివేకం - విజ్ఞానం పప ముట్నూరి కృృళనా రావు d0 
ధర్యం - మతం మహ ల గాంధి 91 
“ మాతృదేవోభవ, పిళ్ళ దేవోభవ, అచార్యచోభప, అతిధి దేవోభవ ” 
నళ్వేనాయి వానా 92 
పునాదిరాయి _ గసరూజీ 34 
నాయకత్యం ఆవ వేంక కేశ్యర రావు 95 


గొప్పతనము హత నదితో 
nxt wn? NY = న్‌ క 
_-- “రుంలవతపి ఎక్కి. రాల కృష్ణమాచార్య 36 


ఆఆ ౦06 ఎప ద I LR 


iv 


స్నెహం = మితుడు _-- కొమురగిరి 89 
మానవ జీవితం ఎట కొమరగిరి జయ్మవద శీ] 
ధార్మిక విద్వ _- ముహాతా గాంధి గీ 
డేశ సేవయే దై వసేవ — స్వామి రాముతీర్ల (0 
హిందూధర్మ వైశిష్ట్యము కా భర ద్యాజ్‌ 47 
హారిజనసెవ __ మహాోణా గాంధి 50 
గురువు ఎ గురునానక్‌ ర! 
మతము 


_--'“ఆర్షవిద్యాలంకార క లరాది చం దమాళి రీ? 
ర్న ౧౧ 
సద్దుంథాలను చదవాలి 


క అం వం నుహూరి 05 


(గంథములు . (గంథాలయములు 


= రసూల వెంకటనత్యనా రాయణ రి 


చతుర భాగము ; “ఆణిముత్యాలు” 65.116 
మ భాగము ;  “ నిత్యసత్యాలు 117.136 
షషమ భాగము : సంస్కృత సీతిరోకోక్సులు - సామెతలు 137.150 
స ప్తమ భాగము : ఆంగ్ల ౧తిలోకొక్తులు = సామెతలు 151.166 
అష్టమ భాగము : (సశ్నలు = సమాధానములు 167.198 
నవమ భాగము : (ప్రవ కల బీవితచరి( తలు 
గొతమబుద్దుడు స] 
(శ్రి జగద్దురు శంకరాచార్య 208 
(శ) రామానుజాచార్యులు 214 
(శీ మధ్వాచార్యులు * 218 
గురునానక్‌ న 
రాజా రామమోహనరాయు 228 
స్వామి దయానందసరస్యతి 299 
రామకృష్ణ పరమహంస 298 
కందుకూరి వీరేశలింగంసంతులు 249 
నాఇమి రామతిర 946 
ఏసుక్రీస్తు 251 


నర్‌ 





ఏ. లా న. 


గణేశ పంచరత్నం 


ముదాకరా త్త మోదకం సదా వము క్రి సాధకం 
కళాధరావతంసకం విలాసి లోకరక్షకమ్‌ 
అనాయకై క నాయకం వినా?తే భదై త్యకం 
నతా శుభాశునాశకం నమామి తం వినాయకమ్‌ ॥ 


నతేతరాతి భీకరం నవోదితార.. భాస్వరం 
నమత్సురారి నిర్ణరం సతాధి కాపదుద్దరమ్‌ 
సురశ్వరం నిధిశ్వరం గజేశ్వరం గణేశ్వరం 
నుహెశ్వరం తమా(శయె పరాత్సరం నిర స్తరమ్‌ Il 
సమ స్తలోక శంకరం నిర _స్హదైత్య కుష్ణారం 
దరేతరోదరం వరం వరెభవ క్త మక్షరమ్‌ 
కృపాకరం కమాకరం ముదాకరం యశస్కరం 
మనస్క_రం నమస్క- తాం నమస్కరోమి భాస్వరమ్‌ ॥ 
అకించనా రీ మార్షనం చిర న్తనో క్రి భాజనం 
సృరారి పూర్వనన్షనం సురారిగర్యచర్వుణమ్‌ 
(సపంచనాశ భీషణం ధనంజయాది భూషణం 
కపోలదాన వారణ౦ భజే పురాణ వారణమ్‌ ॥ 
నితా సక సే ద_న్లకాంతి మ _న్లకా_న్ల కొత జం 
అచి న్యరూపమంత కన మ న్ల్గరాయ కృ న్హనమ్‌ 
హృద న్లరె నిర నరం వస_న్లమేవ యోగినాం 
త్రమేకద న్గ మేవతం విచి నయామి స_న్లతమి ॥ 
మహాగణేశ పంచరత్న మాదరణ యోన్వహం 
(ప్రజల్బతి (పభాతశే హృదిస్మ్కరన్‌ గణశ్వరమ్‌ 
అరోగళాం అదోషళాం సుసాహితీం సుప్పతతాం 
సమాహితాయు రష్టభూతి మధ్యుస్తైతి సోచిరొత్‌ ॥ 


మనని 


అంతర్జాతీయ బాలల సంవత్సరం కడు వె భవోపతంగా ముగిసింది. (పతి 
విద్యాలయంలో వాలల ఉత్సవాలు (దిహ్మాండంగా జరిగాయి. భారత దేశ భవిష్యత్తు 
నెటి బాలబాలికల మీదనే ఆధారవడి వున్నదని పెద్దలు ఉపన్యాసా లిచ్చారు. “ నేటి 
బాలబాలికలే రేపటి పౌరులు” అని నాయకులు ఉపన్యాసాలలో పొగిడారు. 
ఉత్సవాలు, వినోదకార్య(కమాలు తిలకించిన తబ్లి దండ్రులు సంతోషించారు, 
ఉత్సవాలను ఘనంగా జరిపాముగదా యని ఉపాధ్యాయులు, విజయవంతంగా 
సిర్వహి౦చాముగదా యని పాలకవర్గ వారు సంతృప్తి జెందారు. ఇటువంటి 
ఉత్సవాలు వార్షికోత్సవం సెకిట (పతిసంవత్సరం, (పతివిద్యాలయంలో 
జరుగుతూనే వుంటాయి. కాని నేటి వాలవాలికలను రేపటి భారత పొరులుగా 
తీర్చిదిద్దడానికి, సౌశీల్యవంతులుగా తయారుచేయడానికి అవసరమైన నీతి (పబోధక 
మైన విద్యను గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచిస్తున్నట్లు కనుపించడంలేదు. 
ఒక వెళ ఆలోచిస్తున్నప్పటికి ఆదరణరూపం మా(త్రం దాల్చడం లేదు. అటువంటి 
విద్యకు అవసరమైన పు _స్టకాలను రూపొందించడం లేదు. ఒక వేళ ఎవరైనా 
అటువంటి పు స్తకాలను తిసుకొని న (పభుత్వంనుంచి ఆవసరమైన స్థాయిలో 
పోత్సాహం లభించుట లేదు. 


శిష్యుల మనోభావాలు గురువులకు అంతుపట్టటం లేదు. గురువుల 
మాటలను శిష్యులు శిరసావదొంచడం లేదు. ఏ రుభయుల సాధక బాధకాలను 
పాలకవర్గం పెడచెపన పెడుతున్నది. ఉపాధ్యాయుల కష నష్టాలను, విద్యారుల 

(1 € డు థి 
సాధక బొాధకాలను, పాలకవర్గ ౦వారి యిబ్బందులను సానుభూతితో (పభుత్వం 
పరిశీలించడం౦లేదు. ఆసంతృ ప్రి, చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులమీద 
విశ్వాసరాహిత్య తీర్మానాలు చేస్తున్నారు, విద్యార్థుల కోరికలను నెరవర్చలేని 
నిస్సహాయులై న ఉపొధ్యాయులు పాలకవర్గ మీద సడుతున్నారు, పొలకవర్ష ంనారు 


vil 
| 

తమ సమస్యలను (పభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు. వాటినీ పరిష్క 
రించడంలో (పభుత్వం జాప్యం చేస్తున్నది. పాలకవర్గ ంవారు తమ నిస్సహాయతను 
(పకటిస్తున్నారు. విద్యార్దులు ఆ గహోవెశపరు లవుతున్నారు. ఈ అవకాశాన్ని 
కొంతమంది రాజకీయనాయకులు తమ సంకుచిత, స్వార్ల స్య(పయోజనాలకు 
ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థులను సమ్మెలకు పురిగొల్పుతున్నారు. పాలక 
వర్గంవారు పాఠశాలలను మూసివే స్తున్నారు. విద్యార్దులు రెచ్చిపోతున్నారు. 
పోలీసులు రంగ|పవేశం చస్తున్నారు. మధ్యలో కొన్ని దుష్టశ కులు (పవెశి స్తున్నాయి, 
అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతున్నాయి. పోలిసులు తమ బలి 
పరా_క్రమాదులను (పదర్శి స్తున్నారు. అమాయకులైన విద్యార్థులు బలి అవుతున్నారు. 
ఉద్యమాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సవి_తమయిన విద్యాలయాలు 
అశాంతికి ఆలవాలమై పోతున్నాయి.  [కనుక్షణారాహిత్యం పెచ్చుపెరిగి 
పోతున్నది. ఈ అశాంతికి కారకు లెవరు ? ఈ విషవలయానికి వాధ్యు లెవరు ? 
ఏ ఒక్కరూ కాదు. అందరూ కూడాను, 


ఇది ఒక జటిల సమస్య. అంత తేలికగా పరిష్కారం కాదు. వందలాది 
సంవత్సరాలు విదెశీ విష కబంధహనాలమధ్య పడి నలిగి, కృంగి, కృశించిన 
జాతి తిరిగి తలెత్తి నూతనోత్సాహంతో ముందుకు సాగిపోవడం అంత శేలిక 
కాదు. ేరిక కాదని (పయత్నం చేయకుండా వండటం విజ్ఞత లక్షణం మాతం 
కాదు. అసలు ఈ విషవలయానికి ఎవరు ఎంత నరకు బాధ్యులు అనే 
విషయం మీద పరిశీలన జరిపి పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. ఈనాటి 
బాల బాలికలను రేపటి భారత పౌరులుగా తీర్చిదిదవలసిన బాధ్యత ఎవరి మీద 
ఎంతవరకు వున్నది ? జన్మ నిచ్చిన తల్లి మీద, పోషించి రక్షిస్తున్న తండి మీద, 
బుద్దివికాసానికి తోడ్చడవలసిన గురువుల మీద, విద్యాలయాలలో (ప్రశాంత 
వాతావరణాన్ని నెలకొల్పవలసిన పాలకవర్గం మీద, దేశాన్ని తీర్చిదిద్దవలసిన 
రాజకీయనాయకుల మీద, తమ రచనలద్వారా ఉత్తమ ఆశయ, ఆదర్శములను 
(పచారంచేయవలసిన రచయితల మీద వున్నది. అంలేకాదు. వినయ, వివేక, 
విజ్ఞానాదులను సెంపొందించెటటువంటి నె తిక, ఆధ్యాత్మిక శీల సంపదలను 
యినుమడింపసజిసేటటువంటి విద్యావిధానాన్ని. రూపొందించవలసిన బాధ్యత 
(పభుత్వం మీద కూడ వున్నది. ఏీరందరూ నిజంగా తమ తమ బాధ్యతలను 
స(క్రముంగా నిర్వహిస్తున్నారా ? ఎవరికి వారు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. తమ 
విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్ధించాలి. ఇదే ఈనాటి (ప్రధాన సమస్య, 


vil 

వాలవాలికలలో (కమకశికణా రాహిత్యం సపెచ్చుపెరిగి పోవడానికి అనేక 
కారణా లున్నాయి. కారణాలను కనుగొనకుండా, పరిష్కార మార్గాన్ని అన్వేషించ 
కుండా, తరుణోపాయాలను సూచించకుండా ఏద్యార్గుల మీద అభాండం చెయడం 
ఎమా(త్రం న్యాయంక్తాదు. లోపభూయిష్టమైన విద్యావిధానమె దీ నంతటిత్‌ మూల 
కారణం. భారతీయ సంస్కృతీ వైశిష్ట్యం (పతివింబించే సాహిత్యం, కథలు, 
పొఠాలు విద్యాలయాలలో బోధించడంలేదు. ఈ సమాజ శేయస్సుకు సరషనాషన్ని 
సమర్పించిన స్వార్థతా్యగుల దివ్య జీవితచరి[తలు విద్యాలయాలలో వెప్పడంలదు. 
మహా(ప్రవ క్తలు, మహానుభావులు (ప్రపంచానికి అందించిన పవిత్రములైన “పసిడి 
పలుకులు * పసి హృదయాలకు వినిపించడంలేదు, ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసి 
స్ఫూర్తిని, శక్తిని యిచ్చేటటువంటి సంఘసంస్క. ర్తలు వెదజల్లిన “ఆణిముత్యాల” ను 
బొల బాలికలకు అందించడంలేదు. సొశీల్యవంతులుగా తయారుకావడానికి మహ 
రులు _పవచించిన సవిత ' సుభాషితా ' లను బాలలకు నేర్పడంలేదు. సత్యవంతు 
లుగా తయారుచేయడానికి అత్యవసరములై న 'నిత్యసత్యాలను' బోధించుట లేదు, 
నివేక విజ్హానాదులను కలుగచేసి, (పజ్ఞావంతులుగా తయారుకావడానికి అవసర మైన 
సమాచారాన్ని అందిన్వడంలేదు. పురాణ, ఇతిహాస, చర్నితల గురించి "తెలుసు 
కోవాలనే కుతూహలాన్ని పెంపొందించే (పశ్నాషతములను రూపొందించడంలేదు. 
దేశ స్వాతం(త్యంకోసం అవిరామంగా కృషిచేసి పరమపదించిన త్యాగశీలుర దివ్య 
సందేశాలను విద్యాలయాలలో చదివించడంలేదు. దేశభక్తి గీతాలను విద్యా 
లయాలలో ఆలాపించడంలేదు. [క్రమశిక్షణ (ప్రాముఖ్యతను, అవసరాన్ని గురించి 
కథల ద్వారా బాలలకు వివరించడంలేదు. నీతి పబోధకమైెన కథలను ఇంటివద్ద 
పిల్లలకు తల్లులు చెప్పడంలేదు. మంచి సాహిత్యాన్ని కొని యిచ్చి పిల్లలచేత ఇంటి 
వద్ద తం(డులు చదివించడంలేదు. అందువలన ఉ_త్రమమాగ్గమేదో తెలుసుకో లేక, 
అవగాహన చేసుకోలేక చుక్కొనిలేని పడవవలె పయనిస్తున్నారు ఈనాటి బాల 


బాలికలు చాలమంది. ఈ విచారకర మైన దుస్థితికి పెద్దలు, (పభుత్వం.__అందరూ 
భాధ్యులే. 


భారతీయ పురాణాలు, ఇతిహాసాలు నుహావిజ్ఞానానికి నిలయాలు. 
మహానుభావుల చరితలు మహాసాగరాలు. దేశభ కుల జీవితాలు దివ్యసం దేశాలు. 
మహా(ప్రవక్త్రల పలుకులు పసిడి పలుకులు. మహర్జుల మాటలు అణిముతా రలు. 


ఆదికవి వాల్మీకి సరమసదించినా, అతను రచించి లోకాని కందించిన 
రామాయణ మహాకావ్యం శః భూమిపై సూర్యదం(ద్రాదుల (కొంశి 


క 


పసరించినంతకాలమూ జనాదరణ పొందగల శక్తి ఆ మహాకావ్యంలో వున్నది. 
వ్యాసుడు ఎవరో మనకు తెలియకపోయినా, ఆయన మన కందించి వెళ్ళిన 
భారత, భాగవతాలు నిత్యనూతనంగా కొ భిల్లుతు నే వున్నాయి. అసలు పేరేమిటో 
కూడ (ప్రపంచానికి తెలియపరచకుండా కాళిదాసుని పేర కావ్యగానం చేసిన 
“ శాకుంతలం " యింకా కోధీల్లుతునే పున్నది. విశ్వకవి రఏం[దుడు అమరత్వ 
మొందినా ఆయన మన కిచ్చిన '* గీతాంజలి ” _పకాశించుచునే వున్నది. “కవి 
కోకిల” (శ్రీమతి సరోజసీనాయుడు కాలగర్భంలో కలిసిపోయినా ఆమె రచించిన 
*' కాలవిహుంగము ” కాలముతోపాటు విహరిస్తూనే వున్నది. ఆఅరవిందుడు 
అ_స్తమించినా అతని అమరవాణీ (ప్రతిధ్వనిస్తూనే వున్నది. ఆదిశంకరులు లింగై క్య 
మొందినా ఆయన బోధనలు విస్తృత్యపచారంలోనే వున్నాయి. బుద్దుని 
“ అహింసా సిద్ధాంతం " యింకా వెలుగులోనే వున్నది. రామకృష్ణ పరమహాంన, 
రమణ మహర్షి దివ్యసం దెళాలు యి౦కా వినిపిస్తూ న వున్నాయి. వివెకానంద 
శంఖారావం యింకా మారు మోగుతూనే వున్నది. (శ్రీకృష్ణుని నోట వెలువడిన 
అమృతతుల్యమైన | భగవద్గిత “యింకా బహుళ (పచారంలోనే వున్నది. 
కౌటిల్యుని “ అర్హశా స్తం " మానవావళి మనగలిగినంతకాలం అత్యున్నత మైన 
(పామాణిక (గంథంగా వెలుగొందుతూనే వుంటుంది. 

“స్వాతం[త్యం నా జన్మహక్కు.” అని సింహగర్గన చేసిన తిలక్‌ 
మహాశయుని ఈ జాతి ఎన్నటికీ మరువలేదు. మహాత్మాగాందీ మరణించినా 
ఆయన అమరజీవే. నేతాజి వీరగాథలను విస్మరించలేము. !వాజీ శౌర్యం, 
రాణా పతాపుని బలపరాకమాదులు, (శ్రీకృష్ణ దేవరాయల వీరత్వం, బాలచం(దుని 
సాహసకృత్యాలు మనకు స్ఫూర్తి (పదాయకములు. రయూస్ప్సిలక్ష్మీ, రు దమ దివి 
లాంటి ఏరవనితలు మన కోబుట్టువులే. శిబిచ( కవ ర్హి, బలిచ కవ ర్తి, దదీచి, 
కరుడు, తానాజీ లాంటి త్యాగమూర్తులు ఈ త్యాగభూమిలోనే జన్మించారు, 
రాజా రామమోహనరాయ్‌, కందుకూరి సిరేశలింగంసంతులు లాంటి సంస్కర్తలు 
ఈ పవి(త్రగడ్డమీదనే పుట్టారు. చాణక్యుడు, తిమ్మరుసులాంటి మహామం(త్రులు* 
మేధావులను కనిన ఘనత మన భరతమాతకే దక్కింది. తిక్కన, పోతన, 
(శ్రీనాథుడు, తులసీదాసు, సూరదాసులాంటి మహాకవులు ఈ పుణ్యగడ్డమీద 
జన్మించి తమ కవిత్యంతో (పజలను వై తన్యవంతులను చేసారు. త్యాగయ్య, 
క్ష్షేతయ్యవంటి సంగీత విద్వాంసులు తమ గానమాధుర్యాన్ని (పజల కందించారు. 
(శ్రీరాముని * సితృవాక్యపరిపొలన ', హరిశ్చం(దుని "సత్య్యవాక్కు.,' ధర్మరాజు 
' ధర్మబుద్ధి, ' సీతా, సొవ్మితి, అనసూయల “పొతినత్య మహిమ, ' పృుండరీకుడు, 


న్‌ 


(శవణ కుచూరుల “మాతృపితృభ క్తి ", ఏకలవ్యుని “గురుభకి ', (పహాోదుని 
Seg. గ 


థ్‌ దివ ము 


ళ్‌ 
ఫి 
మకాం అమల 


(ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేసినాయి. ఇంకా ఎందరో 
వుహోనుభొపవులు, ఎందరెందరో మహో(పవ క్ర కలు ఈ పవి(త భారతావనిలో 
జన్మించారు. పదిత దిన్యసందేశాల నిచ్చారు. నాటికీ, నేటికీ, ఏనాటికీ అవి 
శాశ్వతంగా ఉపయోగ; డుతూ నే వుంటాయి. ఆ మహోనుభావులు ఈనాడు మన 
మధ్యలో వకపోయినా వారి చరిత చిరస్తాయిగా వర్గిల్లుతూ నే వుంటుంది. 


భగవంతుడు మనకు (ప్రసాదించిన ఈ  కొద్దికాలాన్ని సద్వినియోగం 
చెయడం నేర్చుకోవాలి. మహానుభావుల చరిితలను తరచి చూడాలి, చదవాలి, 
మననం చేయాలి. అంతటితో సంతృ ప్రిజెందరాదు. వారి జీవితాలలోని సత్య 
సందేశాలను ఆకళింప్ప చేసుకోవాలి. వారి మహొన్నతాశయాలను ఆచరణలో పెట్టి 
నవభారత నిర్మాణానికి నాలబాలికలు నడుం బిగించాలి, దెశకళా కణం కోసం 
కార్యశూరులై కదనరంగంలొనికి కొదమసింహాలలా కుప్పించి దూకాలి. 
ఆత్మవిశ్వాసంతో, అకుంఠిత దీక్షతో ముందుకు సాగిపోవాలి. భారతదేశ 
భవిష్యత్తు నేటి బాలబాలికలమీదనే ఆధారపడి వున్నది. బాధ్యతలను గుర్తించి, 
హక్కు లకోసం పోరాడాలి. ఇది న్నిదించవలసిన సమయంకాదు ఈ జీవితంలో 
సాధించవలసిన అమూల్యమైన విషయాలెన్నో వున్నాయి. ఏదో ఒకటి 
సాధించినంతమా(తంతో సంతృ ప్రిజెందరాగు, ఎంతో సాధించవలసినది, నేర్చుకో 
వలసినది యింకా ఎంతో వున్నదనే నగ్న..ర్యాన్ని విస్మరించరాదు. వారిని తీర్చి 
దిద్దవలసిన బాధ్యత ముఖ్యంగా తల్లి దం్యడులమిద, గురుపులమీద కూడా వున్నది. 
ఆ లేత పసిహృదయాలను వికసింపజేయడానికి అవసర మైన, సౌశీల్యమైెన 
నె తిక, ఆధా రతీ క, దెశభ క్రి పరిపూరిత మైన విద్యను అందించవలసిన బాధ్యత 
(పభుత్యంమీదకూడ వున్నది, 


ఈ మహాపయత్నానికి ఉడతాభక్తిగా చేతనయినంత సేవ చేయాలని 
సంకల్పించుకున్నాసు. అదే తలంపుతో అంతర్జాతీయ బాలల సంవత్సర సందర్భ 
మున బాల బాలికలు, యువతీ యువకులను దృష్టిలో పెట్టుకొని ' వివేకవాణి ' అను 
నీతి పబోధకమైన (గంథమును తీసుకొని వచ్చాను. అది నా (ప్రథమ (ప్రయత్నం. 
భగవదనుగహంవలన అది విశేష [పజాదరణ పొందినది. “రామాయణపా. తలు” 
నా ద్వితీయ (ప్రయత్నం, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, 
హనుమంతుడు, సుమ్మితలు చూసిన ఓర్పు, ఓర్మి, సహనము, చేసిన త్యాగాలు. 
(సదర్శించిన ధైర్యసాహస బల సరాకమాదులు, వా రనుసరించిన ధర్మ నిషలను 


x1 
ఆదర్శముగా గైకొని జీవితాలను సరిదిద్దుకోగలిగితే (పపంచం సుఖశాంతులతో 


జ లో Pl గొ అల ఖ్‌ జ 
విలసిలుతుంది. ఆ పుసకం కూడా ౧౪సష (ప్రశంసల నందుకున్నది. 
aa) fe 


థ్‌ ఒర ర్‌ జ ? 


వాలవిశ్రాననొశము నా రృతీయ (ప్రయత్నం. దినిని తయారు 
చేయడానికి మహా(్రవ కలు, మహానుభాపులు, మహానాయకులు, సంఘ 
సంస్క ర్హల జీవిత చరితలు సుమారు పందవరరు చదివాను. వారు పలికిన 
* ససిడిపలుకులు ', వారు వెదజల్లిన “ ఆణీముత్యాలు ', అనుభవంతో చెప్పిన 
“ నిత్యసత్యాలు ', బోధించిన “సుభాషితాలు” యిందు పొందుపరచాను, 
సంస్కృత లోకో కులు, ఆంగ్ల సామెతలు, అంతేకాదు పురాణ, ఇతిహాస 
_ చరి. తలకు సంబంధించిన వందలాది (ప్రశ్నలు వాటికి సమాధానాలు కూడా ఈ 
పుస్తకంలో యివ్వబడినాయి. (ప్రవక్తల బీవితచరి[తలు, సందెశాలు మరియు 
భారతీయ సంస్కృతీ పురాణాల వైశిష్ట్యం, సంస్కృత భాష్మాఫనావం మొదలగు 
అనేక ఏేషాలను కూడా ఈ పు సకంఠరో వివరించాను, 

_పతివిద్యాలయంలో (ప్రతిరోజు ఒక “సూక్తి” బోర్లుమీద (వాసి దానిని 
గురించి వివరంగా విద్యార్దులకు ఉపాధ్యాయులు వివరించిన యెడల విద్యార్థులలో 
మానసికాభివృద్ది కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సౌశీల్యవంతు 
అవుతారు, _కమశిక్షణ ఎర్బుడుతుంది. గురుసుల యెడల భక్తి (పబలుతుంది, 
'దెశభ_క్రిపరాయణు లపుకారు. అంచేకాము వినయ, బివేక, విజ్ణానాదులు 
"సెంపొందుతాయి. 

ఈ మహ్మాపయత్నంలో తల్లిదండులు కూడ (ప్రత్యేక (శద్దను (ప్రతి 
నిత్యం ఇంటివద్ద తీసుకొంటే నటి దాలబాలికలు నిజమైన రేపటి భారతపౌరులుగా 
తీర్చిదిద్దబడుతారనడంలో ఏ మాతం సందేహం లేదు. ఈ మహోత్క్బృష్టమైన 
ఆశయాలను, సవిత్రములై న ఆదర్శాలను, మంచి భావాలను, ఉన్నతములై న 
ఆలోచనలను చాలదాలికలలో మరియు యునలోకంలో కలుగజేయాలనే పరమా 
వధికో, పవిత్ర ఆశయంతో, పట్టుదలతో, సత్సంకల్పంతో ఈ వాలవిజ్ఞాన 
కోశము ' అను పృ స్తకమును ఆం(ధ(పశాసీకానికి 
సాదర పూర్ణకంగా సమర్పించుకుంటున్నాను. 
వలసినదిగా సునవిచయుచున్నాను. 5s 


అర్బించుకు ంటున్నా ను, 
నాయీ (పయత్నానికి సహకరించ 


నా (ప్రయత్నం ఎమా (తం 
ఫభలించినా, ఏ కొంచెం సఫలికృత మైనా నిజంగా నను ధన్యుడ నే, 


నారతమాతకీ డై! 
భవదీయ 
ద అ ల 
కొహురగిరి కృష్ణమోహనరావు 


పరిచయము 


“ విద్యానామ నరస్యరూప మధికం _పచ్చన్నగు ప్తం ధనం 
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః 
విదా$ బంధుజనో విడేశగమనే విద్యా పరం లోచనం 


విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యావిహీనః పళుః ” 


మానపునకు విద్యయే సౌందర్యం 5 అదె గు ప్తధనం ; చదువే కీ ర్రిసీ, 
సుఖాన్నీ, భోగాన్నీ కలిగిస్తుంది; విద్యే గురువులకు గురువై నది ; విదేశాలకు 
వెళ్లి నప్పుడు విద్యా బంధువు; అదే మరో కన్నువంటిది ; రాజసభలతో 
పూజా ర్షత విద్యకేగాని ధనానికి లేదు. ఇలాంటి శేషమైెన విద్య లేనివాడు 
వింత పశువు = అని భర్తృహరి చెప్పాడు. 


నిజమే. చదువువలని (ప్రయోజనం చదువుకున్న వాళ్లకీ చదువులేని వాళ్లకీ 
కూడా తెలుసు. అయితే విద అంపే ఏమిటి? _పస్తుతం మన పాఠశాలలోనూ, 
కాలేజీలలోనూ చదువుకున్న విద్యావంతుల్ని చూస్తుంసే విద్యావంతుల్లో ఉండ 
వలసిన మనకు కనపడవలసిన లక్షణాలు, సంస్కారం చాలామందిలో 
కనబడటంలేదు. ఎందువల్ల గ ఏదా వంతుడు సంస్కారం కూడా కలిగి ఉండాలికదా! 
లేకపోతే ఈ చదువువల (ప్రయోజనం ఎమిటి ? చదువు వేరూ, సంస్కారం "వేరూ 
అని అర్దం అవుతున్నది. అలా అయితె చదువు అంతగా లేకపోయినా సంస్కారం 
కలిగినవాడు రాణిస్తున్నాడు. కనక, చదువు అనవసరం అనుకోవాలా ? మరి ఏటా 
యిన్నికోట్లు ఖర్చు పెట్ట యిన్ని లక్షలమందికి చదువు చెప్పటం అంతా దండుగేనా ? 
పోనీ, చదువుకి బదులు సంస్కారాన్ని నేర్చవచ్చునుకదా, ఈ చదువులు నిరుప 
యోగం అనుకుంటే ?.___ ఇలాంటి ఆలోచనలు, _పశ్నలు మనకి చాలా ఎదురవు 
తున్నాయి. అందువల్ల భావిపొరులయిన మన సంతతికి. మన తరవాత తరాల 
వాళ్లకి ఎటువంటి విద్యను నేర్పాలి అన్న విషయం మనకందరికీ చాలా ముఖ్యం 
అయినది, 


త ఖలీ 
Xin 


మన పూర్వీకులు విద్యావంతులై ఎంతో జ్ఞానాన్ని నికి ప్పంచేసిన ఉత్తమ 
(గంథాలను మనకు అందించారు. వాళ్లు శ్రానవంతులని మన౦ అర్ధం చేసుకుని 
వాళ్ల సి గర వస్తున్నాం. అంచేత వాళు ఏ చదుపులు చదివారో ననం కూడా 
ఆ చదువే చదివితే సరిపోతుందిగదా చదుపులనో రనాడు మనం చేస్తున్న 
మార్పులూ, కూర్పులూ ఎందుకు ? మన పెద్దల అడుగుజాడ ల్లా మనం నడిచి, 
మన౦ కూడా అంతవాళ్ల ౦ అయితే. చాలు. వాళ్లు మనకి అందించిన విజ్‌ కానం 


a 


' మనం మన తరవాత తరంవాళ్లకి అందించగలిగితే అంతెచాలు_ ఆనేవాళ్ళూ 
ఉన్నారు. 
పురాణ మితే ౪వ న సాధు సర్వం 
చాప కావ్యం నవ మిత్యవద్యం 
౦త; పరీక్షా్యన్యతర దృజంే 


మూఢః సర (ప్రత్యయ నేయబుద్లిః. 
యణ 


పురాతన మైనదని (ప్రతీది మంచిదికాదు. కొత్తదని ఏదీరూడా దోషజుష్టం 
కానక్కగర్లదు. పండితులై నవాళఖ్ల (ప్రతినిషయాస్నీ చాలనచేసి, గుణదోషపరీక్ష 
చెసి మరీ స్వీకరిసారు. ఇవలం అవిమర్శగా ఒకళ్లు చెపి ప్పినదాన్నె విశ్వసించడం 
మూధతం. 
ము 


— అసి మాళివికాగ్నిమిత్రకర్త చెబుతున్నాడు. చాలా చక్కటి సలహా, 
ఈ దృష్టితో ఆలోచిస్తే మన పూర్వుల పద్దతిని మన ప్రస్తుత అవసరాలనుబట్టి 
మనం కొంతవరకు మార్చు చేసుకోవలసిన అవసరం ఉన్నదని అంగీకరించాలి. 
మార్పులు జరుగుతూ నె ఉన్నాయి. కేందంలోనూ, మన రాష్ట్రంలోనూ కూడా 
మం(త్రివర్గం మారినప్పుడల్లా కొంత మార్పు జరుగుతూనే ఉన్నది. ఒరే పార్టీ 
మం|త్రివర్లంలో నే మం(తి మారినప్పుడుకూడా మళ్ళ మళ్ళీ మార్పులు వస్తూనే 
వున్నాయి, అయితే ఈ మార్పులు మన బిడ్డలకు ఎంతపరకు ఉపయోగకరంగా 
వున్నాయి ? వాళ్ళ భవిష్యత్తుకు అవి మెంత వరకు దోహదకారి కాగలవు? 
కొద్ది మినహాయింపులు చెస్తే రః మార్పులవల్ల కలిగిన (పయోజనంకన్నా, 
(పమాదం ఎక్కు వెమో సనిపినున్నది. కొన్ని తరగతులకి విద్యార్లులకి పరీక్షలు 
అవసరం లేదన్నారు. అంచేత విదా కదులు ఎడో తరగతి ఎలాగో పాసైతే 
మళ్ళీ పదో తరగతి వరకూ పరీక్ష. బెడదలేకుండా, హొయిగా సినిమాలతో 
రాలషపం చేస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో నయానో భయానో వాచర్లను 


భి 


సుముఖుల్ని చేసుకుంటున్నారు. అదీ కాకపోతే ఎలాగో ఒక లాగు మార్కుూల్ని 


i 
X1V 


వేయించుకుని ఆ గండం గడిచి గస్లెక్కుతున్నారు. అన్ని సబకులూ విడీ 
| . ర ర 
విడిగా పాసెనా కాలేజీలో చేరవచ్చును గదా! 


ఇ 


ఇహ కాలేజీ చదువులని గురించి తలుచుకుంటే చాలా నిస్ప సహో కలుగు 
తుంది, తలి తిండులుగాని, టచరుగాని విద్యార్లుల్ని అదుపులో పెటలిక 
గం ౧ థి ఢం 
పోతున్నారు. క్రమశిక్షణ (క్రమంగా అదృశ్యం అయిపోకొొ ౦ది, 
విద్యయా వినయా వాపి; 
Pr 
సా చ దవినయా సహో 
రిం కుర & కోం|ఫతి (భూమో 
గరదాయాం స్వమాతరి 
En పద్యవల్ల నినయం కలగాలి. అలా కొకుండా విద్యవల్త అవినయమే 
కలిగినట్లయితే ఏం చేయాలి? ఏది దారి? త్రై విషం పెడితే యిఫా ఎపరితో 
మొర పెట్టుకో వాలి ర 
ఈ దుసితికి బాధ్యులు ఒక్క ఏీద్యారులె అనడం న్యాయంకాదు. తలి 
యా ధ్‌ a) 
తం(డులూ, అధ్యావకులూ, (పభుత్వమూ కూడా యిందులో పాలుపంచుకొవలసి 
ఉంటుంది. వఏిద్యార్గులది క రిరేని పాలవంటి మన సత్వం. దాధ్యత ఎరగని 
ధి జ య 
వయసు. ప్త సకాలదాఇరా పిలలలో ధారిక భావవ్యా పి ఎంతవరకు సాధకం 
—0 గా CG యా 3 
అనేది (పయోగించి చూచాను. దానీ పయోజనం పరిమితం. అధ్యాపకుల ధార్మిక 
ధర్మాచరణ ద్వారా పిల లలో దారికి (పవ్వ 


ట్ర 
అణాల 


3 


(పగాఢం అవుతుందని నా దృఢ 
ఆ ఆ యో జా, అ. ఆ — న్‌ స ఎ గ 
బశాషసం. (పభుత్వ we నుంచి వెలికివచ్చ విద్యార్ధులకు ఏవిధమైన 
ధార్మిక పిద్య ఉండడం లెదు అనెది నీస్వందిహం. భారతజాతి ఆధ్యాత్మికంగా 
దివాలా తీయకుండా ఉండాలి అంటే లొకిక విద్యలతో పాటు ధార్మిక విద్యాబోధన 
కూడా తప్పనిసరిగా ఉండితీరాలి ” అని గాంధీమహాత్ముడు సెలవిచ్చారు. 
బడికి పంపినం౦ంత మా(తంచేత తవు బాధ్యత అంతా తిరిపోయింది అని 
తలితం(డులు భావించకూడదు. తమ విడల భవిష$ లును తీరిదిదవలసిన బాధ$త 
రా | a బం J ది ఫీ 
అంతా అధ్యాపకులడి అనుకొవడం సౌరజాటు. తమ బిడ్డలు —__ మగపీల లూ, 
7) 
ఆడపిల్ల లూ కూడా __ సత్వౌరులుగా భాసించడానికి అవసరమెన అలవాటనూ, 
౬... ౧ 
నడవడిని వాళ్ళకు అబ్బిటట్టు చూడవలసిన అవసరం తమదేనని తల్లితం[డులు 
cn 
గుర్తు ఉంచుకోవాలి. 


ఇహ ఆధాగిపకుల విషయం. నాలుగెదు దళాబాలకు పూర్ణం స్కూళ్ల 
యా య ౧౧ 
వాలేజిలలో నూ 


జ నావ్‌ అలో శ టో 
ఇ యా ఛ్‌ సంఖ్య యిప్పటికన్నా చొలా తక్క్కూవ 


XY 


ఉండేది. అంచేత తమ ఏద్యారులను అందర్ని అధ్యాపకులు గుర్తు ంచుకో 
గలిగేవారు. వాళ్ల ఫలానావారి బిడ్డలని తెలిసి ఉండవాళ్లు. ఒక్కొక్క విద్యార్థి 
మన స్తత్వాన్ని; శ ర్రిసి, ఆస కిని అర్దం చేసుకుని వాళ్లకు అనువుగా పాఠాలు 

చె ప్పెవాళ్లు. ఇప్పుడు విద్యార్దుల స సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సెక్షనుకు 
అరవైమంది వరకూ 'హైొస్కూళ్ల లోనూ, దాదాపు వందమంది వరకూ కాలేజీల 
లోనూ ఉంటున్నారు. అంచత మునుపటిలాగు (ప్రతివిద్యార్థి విషయంలో (పత్యెక 
(ద్ద తీసుకోవడానికి అవకాశం ఉండక పోవచ్చును. దీనికితోడు అధా్యపకులవద్ద 
ట్యూషన్‌ చెప్పించుకు నే వాళ్ళ సంఖ్యకూడా బాగా పెరిగింది, అందువల్ల తమవద్ద 


3 


(పత్యేక కిషణ పొందుతున్న విద్యార్ధాల విషయంలో అధ్యాపకులు కొంత శ్రద్ద 
తీసుకుంటారు. మిగతా విద్యార్ధుల విషయం భగవంతుడే చూచుకోవాలి. 

శః సతికి కారణం (పభుత్వం. సెకనుకి నలభై మంది కన్నా హైస్కూలు 
తరగతులతోనూ, అరవై లేక దెబ్బయికి మించకుండా కాలేజీ తరగతులలోనూ 
విద్యార్దుల సంఖ్యను పరిమితం చేయాలి. ఓచర్‌ _ప్యూూపిల్‌ రెషియోను గురించి 
పదికలమీద ఉపన్యాసాలిచ్చె అమాత్య శేఖరులు త్రాము " దానిని అమలుచేసి 
చూపంచారి. ఎక్కువమంది ఉపాధ్యాయుల్ని పేసుకుం సే బ ఎక్కువ డబ్బు ఖర్చు 
అవుతుంది. ఆర్హిక స్తోమతు కలిగినవాళ్ళ దగ్గర స్కూలు ఫీజులు వసూలు 
చేయడంలో తస్సు ఏమీ లేదు. మినిస్టర్ష బిడ్డలకూ, క అక్టిర్ల విడలకూ, ధనవంతు 
లైన వ్యాపారస్తుల ఎల్లలటూ జీతాలు లేకండా చదు చెప్పె భారం (పభుత్వం 
వహించ నక్క గదు. ఆర్థికంగా ఎనకబడిన వారి పిల్లలకు ఉచితంగా విద్యను 
అందచేయడం ఉచితం. 


ఆల ఇ గ లా 1 క x 9 fy గు స ఇ a 
(ప్రస్తుతం విద్యార్థి లోకంలో (పబలిన దుస్టితిని, కలుషిత వాతావరడాన్నీ 
అవగాహాన చేసుక సన్న కృష్ణ మాహ సరాపుగారు రచయితగా త్రన at: న. ఇన 
Qn 


చెయడానికి పూనురున్నా 


ట్ర్‌ 
151 
టు 
£3 
ల 
౮౧ 
రీ 
iE 
లనీ 
౦ 
IE 
pa 
| 
fC 
a 
ల. 
3G 


తం(డులూ సాదా Pn త! (పభుత్వం కరాగౌ యాంటి ate 


లో 


(\పోత్సహిా ంచవలసిస అవసరం ఎంతయినా ఉన్నది, 


(గంథకీ ర్రగా అం్యలటో లఎదిపర కే పరిచయం అయిన కృష్ట మో హాసరావు 
ఈ 


లా మంచి విషయాలు పొందుపరచారు. క్ర తొమ్మిది 


ఈ 
bax 
ట్య 

౧ 
ర్న 

౬ 


భాగాలుగా ఉన్నది ఈ పు సకం, థావిపౌరులె న వాల చాలికలు ఆగ్యాత్మికంగానూ 


(sen 


| 


క్‌ 


౨ తికంగాసూ, లౌకికంగాసూ తెలుసుకొనపలపిన అనేక విషయాలు యిందులో 


xvi 


నికీ పం అయి ఉన్నాయి. (ప్రార్థన ల్లో కోకాొలు, సుభాషితాలు, పసీడిపలుకులు, 
ఆణీముత్యాలు, నిత్యసత్యాలు, స సంస్కృత నితి లోకో కులు _ టన ఆంగ్ల సిత్రి 
లోకో కులు _ నామెతలు, (ప్రశ్నలు _ సమాధానాలు, ఉత్తమ బీ విత చరి(త్రలు- 
ఈ విషయాలను ఎంకో శమకొర్చి సేకరించి, చాలా విపులంగా, శేలిక భాషలో 
అందచేశారు. (పతి భాగానికీ ఒక (ప్రత్యేకత ఉన్నది, 


ఛభారతియ సంస్కృతిని, ఆధునిక విజ్ఞానాన్ని సమవాళ్లుగా యిందురో 
చెర్చారు, ఒక్కమాటలో చెప్పాలంబ విద్యార్థులకు ఈ గంథం ఓక జ్ఞానదిపిక, 
ఇటువంటి సత్కార్యాన్ని సమర్దవంతంగా నిర్వహి ౦చిన కృష్ణమోహనరావుగారిని 
హృదయపూర్వకంగా క. స్తున్నాను. భావి భారత పౌరులై న మన వాల 
బాలికలు ఈ (గంధాన్ని సద్వినియోగం చేపికొనగలరని ఆశిస్తున్నాను, 


“త్రివేణి” 


మచిలిపట్నం భావరాజు నరసింహారావు 
[10.1980 





ఉదారస్టభాజ్యలు, గురుతుల్యులు, స్పెష ఏరి, (పమపా్య త mon 
ఇ యా లాలి కా 

W రాలా రం గే 

దిగులు. అస్‌. కరగ 


ల ౯ 


జో 
అ. శ్వ వా 


కృత జ్ఞ తాభినందనలు 


గాలరి షల ఇల గ్నా 
స. 


ge 
న; 


సపొరన 
ఆ దా 






“ అసతోమా సద్దమయ 
తమసోమా బో్యతిరమయ 
మృతో కర్మా అమృతంగమయ, ” 


చడునుండి నన్ను మంచిని చేర్పుము. ఆం (చీకటి) 
నుండీ నన్ను జ్ఞానము (వెలుగు) ను చేర్పుము. మృత్యువు 
నుండి నన్ను 'వూత,మును చేర్చుము, 


6 సీ దేవదేవా! నన్ను చెడుపనులకు (పోద్బలం చేయ 
కుము, మంచిపనులు చేయడానికి శక్తిని వసాదించుము, 
చీకటిలో వడి కొట్టుమిట్లాడుకుంటున్న నన్ను "వెలుగులోనికి 
తీసుకొని రమ్ము. మృుత్యుముఖంలోవడి నరకయాత నలు 
అనుభవిస్తున్న నాకు మోవమును [వసాదించుము ” 
అని పతి నిత్వమూ (పొతఃకాలమున భగవంతుని 
(పార్థించవ లెను, 





a జీ 
తా, 


విఘ్నేశ్వరధ్యానము 


“ శుక్షాంబర ర్‌ం ప్‌మం, శశివర్టం చతుర్భుజమ్‌ 
(ప్రసన్నవదనం ద్యారూక్‌, సర్వవిఘ్నోపళా న్తయి. ” 
తెల్లని వస్త్రములను ధరించినవాడునుు అంతటా 
వ్యాపించిన చందుని "కాంటివంటి లెల్లనికాంతి కలవాడును, 
నిర్శలమైన, స్వచ్చమైన ముఖము గలవాడు నగు విఘ్నెశ్వ 
రుని సమ స్ప ఏఘ్న ములు నశంచుట కొొణికు ధ్యానము 
చేయవ లెను, 


“ అగజానన పద్మార్కం, గజానన మహర్షిశమ్‌ 
అనేకద నం భక్రానాం, ఎకద న్ల ముపాస్మ హె. క్ట 
హిమనత్పర్వతము మొక్క ప్యుతికయగు పార్వతీ బేవి 
యొక్క- వద్దమువంటి ముఖమునకు సూర్యునివ లె నంతోవ 
మును కలిగించువాడును, భ కలకు అనేక వరములను 
యిచ్చువాడును, ఒకే దంతము కలవాడు నగు ఆ వినాయకుని 
వగలు, ర్మాతీయును ( ఎల్లవ్వుడునూ ) సేవింతును, 





కక్‌ రస్వతి ! నమ స్తు go సర 


ఏదా ర 04 థీం కర్తిషా రయి గు 


లిగ్ల్‌ Cr 
అ 
న ల 
1 
a 
ల 


(6 గీ సరస్యతీచేని ! సీ కొటక్‌ నమస్కారము, వరములు 
యిష్పృడిదానా ' చక్క..ని రూపము గలదానా | విద్యను 
| వారంభించుటను చెయుదును. నాకు ఎల్ల వ్వుడూ ఈ విద్య 
సెద్ధించుట అగుగాక |! 7” 


్ట పద్మప్మత నిశా లాత్నీ పద్మ కెసరవర్తి నీ 


ఎలో 


నిత్యం పద్మాలయా దెఏి ల ఆ సరస్వతీ.” 
వద్దము యొక్క_ “రేకులన లె విశాలమైన కన్నులు కలది 
యును, వద్శము యొక్క శనరములవంటి వసుపువచ్చని 
రంగు కలదియును, వద్దు'మే సివానముగా కలదియును, 
దేవతేయు నగు ఆ నరన్వతి ఎల్లవ్వుడూ నన్ను రటీంచుగాక | 





“ త్వమేవ మాతాచ పితా త్వమేవ 
త్వమేవ బంధుశ్చు సఖా తషమెవ 
త్వమేవ విద్యా (ద్రవిణం త్వమన 
త్యమెవ సర్వం మమ [వనన 


“ఓ ేవదేవా! నీవే తల్లివి, నీవే తం డివి, నీవే బంధువు, 


నీవే శ్నే హితుడవు, సీవే నా చదువు, నీవేనా ధనము, నీవే 
నా సరము,” 


కు సీస త లివి తండ్రివి 
నీవే నా తోడు నీడ నీవే సఖు(డౌ 
నీవె గురుడవు _దెవము 
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా 
“ ఓ కృష్ణా ! నిజముగా నాకుం దల్లిదం్యడులును, సోదరులును, 


మితుడును, గురుడును, .టైవమును, |వభువును, దిక్కును 
అన్నిటికి నీవే, నా కితరులు ఆధారము లేదు, ” 


ఆచార్య దేవీ భవ! 
“గురు (రృహ్మా గురు ర్విష్త్ణు: గురు ర్టైవో మహేశ్వర & 
గురు స్పొక్షొత్‌ పర బహ్మా తె నై (బ్ర గురువెనమః ॥ ” 

“పరువు (బ్రహ్మ బెవుడు, గురువు విష్ణువు, గురువు 
దేవుడగు ఈశ రుడు, గురువు (వత్యతముగానున్న ఆ 
వరమాత యే: అటువంటి తేజోవంతుడగు గురువు కొజకు 
నమస్కారము, * 

భారతీయ నంస్క్మ్భాతియందు గురువునకు అత్యున్నత 
స్థాన మివ్యబడింది. గురువుని దై వసమానముగా భావించ 
మని అబేశించింది. భక్తి శ్రద్ధలతో గురువును సేవించిన 
వారికి ైవము కూడా సహాయపడును, 

5” అజ్ఞాన తిమిరా సస్య జ్ఞానాంజన శతాకయా 
చతు రుస్మీలితం యెన తై శ్రై(్ర) గురవెనమః ॥ *” 

1. అజ్ఞానము అను చీకటియందు |గుడ్డివాని వలె వున్న 
(నాయొక్క-) కన్ను జ్ఞానము అను కాటుకపుల్ల తో వ 
గురువుచే "తెరిపింవ చేయబడినదో అటువంటి తేడోవంతుడగు 
గురువు కొజకు నమస్కారము. ” 

| అజ్ఞానము” అను అంధ కారమును పారదోలి “జ్ఞానము: 
అను వెలుగును (వసాదించువాడు గురువు, “జ్ఞానేన మీానాః 
వశ్‌ఖి సృమానాః, ”” జ్ఞానహానులై నవారు వశునులతో 
సమానము అని చెద్దలు చబుతున్నా రు. కనుక సమర్థ్ముడే న 
గురువును ఆశయించి [వతి ఒక్కరూ జ్ఞానము పొందవ లెను, 
జ్ఞాన్‌ దయంవల్ల నరుడు నారాయణుడు అవుతాడు. జీవుడు 
వినుడు అవుతాడు, మానవుడు మాధవుడు అనుతాడు, 
పురుషుడు పురుఫోత,ముడు అవుతాడు, వశువు వశువతిగా 
మారుతాడు, 





జనని జనభూమి 
ఆలే 


7 _— ఇవాన్‌ 
క కీ స్వర్గమయీ లంకా, నమె లక్షణ రోచతే 


జనని జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరియసి.* 


DEX లత్మృణా ! లంక బంగారు మయచమైనను నాకు వష్ట 
మగుట లేదు, తల్లియు, జన్మించిన జీశమును న్వర్గము 
కంకు కూడ | శెప్టమైనవి ” అసి (స్హీరామచం[ దుడు 
బంగారంతో తులదూగుతున్న లంకాపురిని చూచి 
మోహవడుతున్న లతృణునితో అంటాడు. బాలబాలికలు 
యిక్క_డ ఒక పితిని నేర్చుకోవాలి, జన్మనిచ్చిన తల్లీ ఒక 
వేళ అందవిహీనంగా వుండవచ్చు. వతు. కావచ్చు, గుడ్డిది 
కావచ్చు. తల్లి తల్లే, ఆమె మాతృ దేవే, ఆమెను పూజిం 
చటం, పోషించటం కుమారుల క _రృవ్యం, అదేవిధముగా 
జనించిన "జేశం ఒకవేళ చేదది కావచ్చు. భోగ భాగ్యాలు 
లేకపోవచ్చు. అంతమా తాన దానిని వదలి వపయడం 
న్యాయమా ? కాదు, కనుక వునచేశం సర్యతో ముఖాఖి 
వృద్ధి గాంచుటకు కృపి చేయవలసిన బాధ్యత మన చేశంలో 
పుట్టన (పజల మాద వుంటుండి. ఈ వాస్తవాన్ని [వతి 
ఒక్క_రూ గుర్తించాలి, ఆచరణలో పెట్టాలి, ఇది మన 
క _ర్హవ్యం, మన ఏద్య క ధర్మం, ట్ట 





మా రంతలా స్తో|తము 


అతులిత బలభామం నంర్ల శై లాభ చెహామ్‌ | 
దనుజవన కృశాొనుం జ్ఞానినా మగ గణ్యమ్‌ | 1 


సకలగుణ నిధానం వానరాణా మధిశమ్‌ | 
రఘుపతి (వియభ_క్షం వారజాతం నమామి | 2 
గోప్పుదికృత వారాశిం మశకీకృత రాతనమ్‌ 
రామాయణ ముహామాలా రత్నం వ సై నిలాత్శజమ్‌ు IE 


అంజనా నస్తనం సీరం జానకీ నోకనాశనమ్‌ | 
కపీశ మతు స పహానారం వె లంకా ఛభయంకరమ్‌ ॥ 4 


ఉల్లంఘ్య సింధోన్పలిలం నలిలం యశ్ఫొకవహ్నిం జన కాత్చజాయా 
ఆదాయ తేనే నై వ దదాహలంకాం నవూమితం ప్రాంజలి రాంజ నయమ్‌॥ 


ఆంజనేయ మతి పాటలాలనం కాంచనాది కమసనియ విగహమ్‌ | 
పారిజాత తరుమూల వాసినం భావయామి పరమాననన్లనమ్‌ ॥ 6 


య।తే యత రఘునాథ కీ రృనం త్మ తత కృతమ_స్స న్న కాంజలిమ్‌ | 
చావ్చవారి వరిపూర్తలోచనం మారుతిం నమత రాశుసాంతకమ్‌ ॥ 7 


మనోజవం మారుత తుల్య వెగం జి తేందియం బంద్దిమ తం వరిష్థమ్‌ | 
వాతాత్మజం వానర యూసముఖ్యం (శ్రి రాముదూతం 
నిరసా నమామి ॥| రి 


(తె జ్ఞ 

భారత దేశము నా మాతృభూమి, భారతియు లందరు 
నా సహోదరులు, 

చను నా చేశమును (చెమిం చు చున్నాను . 
సంవన్న మైన, బహువిధమైన నా దేశ వార నత 
ంవద నాకు గరగకారణము. దీనికి అర్షుడనగుట క్రై 
ర్యా నను కృషి చేయుదును, 

నా తల్లీదం[డులను, ఉపాధ్యాయులను, వెద్గలందరిని 
గారవింతును., (వతివారితోను మర్యాదగా నడచు 
కొందును, 


నా చేశమువట్లను నా (వజలవట్లను సేవానిరతి 
a 


ర్న 


౮6 జ 


( 


కలిగి కలిగియుందునసి (పతిజ్ఞ చేయుచున్నాను, 


వారి (క యోభివృద్ధు లే నా ఆనందమునకు 
మూలము, 
భార తమూాతకి జై! 


శ © థి శ శ శీ శ ® శ శ 
గతీ ఆక వయా. se ఫశస్టీలాాళీ et te Ye —o4 —o+ ot 4 4 శ ఫీలా! ఫా స్యా 4 et లాస్య హా ఫాాఖ్య్య థా fet 


(ae TTT RP GY. IY I OF FC] WEL | Cae Lanne cen Laan” ane an aan [on an Lae nh ర్ట 


రు అ 
ఏిజ్ఞానకోశము 


ద్వితీయ భాగము 


సుభాప్‌ తము లు 


సుభాషితములు 


“ ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ది శక్తిః పర్మాకమః 
షడెతే యత తిషన్తి తత దన సృహాయకృత్‌, " 1 
తా, ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి 
వర్శాక్రమము.-ఈ ఆరు సుగుణములు ఎవరివద్ద స్థిరముగా నుండునో 
వారికి చెవము కూడా నహాయవడును, 


' ఉద్యమెన హి నిధ్య స్తీ కర్యాణీ న మనోరోధై 8 
నహి సుప్తస్య సింహస్య (ప్రవిశ న్హి ముఖే మృగాః. 2 
తొ, (వయత్నము వలననే వనులు నఫలమగును, కేవలము 
కోరికలుండుట చే వనులుగావు, మృగరాజై న సింహము న్నిదించు 
చున్న-వో మృగములు వాటంతటవే నోటిలో |వవేశించవుగడా ! 


' అల్పానా మపి వస్తూనాం సంహతిః కార్యసాధికా 
తృటై రుణత్వ మాపనై్నర్ప ధ్యన్తే మత్తదన్సినః. " 8 
తా, ఎంత చిన్న వై నను వస్తువులు కలిసిన నావ కార్యము 
లను నాధింవవచ్చును, గ డ్దవరక లను కొన్ని టిని కలిపి వేసిన 
మదగజములను గూడ క ట్రిపయవచ్చును, సంఘటనా కార్యమందలి 
నుహత్యే మిట్టిదియు. 


“అయం నిజః సరోవేతి గణనా లఘుచేతసామ్‌ 
ఉదారచరితానాం తు నసుధివ వుటుంబకమి, " గీ 


తా, అల్బమైన మనస్సుక లవారు ఇతడు తనవాడా లేక 
నరాయివాడా అని లెక్కించుచుందురు, విశాలమైన చరిత్ర 


14 దాల విజ్ఞాన కోశము 


కలవారు మాతం ve (సవంచమంతేయూా తన కుటుంబమే ననే 
ఛావం కలిగి యుందురు, 


“నాస్తి లోభ సమో వ్యాధిః నా 
నాస్తి దారి. ద్యవత్‌ దుఖం నా 


=) 


సి (కోధ సమో రిపు? 
ప్తి జ్ఞానాతి పరం సుఖము. ” ఫ్‌ 

తా, లోభముతో సమానమైన రోగము లేదు, కోవముతో 
సమానమైన న తువు "లేడు, దారి ద్యమువంటి దుఃఖము లేదు, 


జ్ఞానముకం కు గొప్ప దైన సుఖము లేదు, 


' పదోషే దీపకశ్చందః (పభాతే దీపకో రవిః 
తెంలోశ్యే దీపకో ధర్మః సుప్వత్రః కులదీపకః. " గ్ర 
తా, ర్మాతియందు వెలుగు నిచ్చువాడు చం[దుడు, ఉదయ 
మున వెలుగు నిచ్చువాడు సూర్యుడు, ముల్లోకములందును 
వెలుగు నిచ్చెడిది ధర్దము. కులమునకు కర్హి చెచ్చువాడు మంచి 
కుమారుడు, 


a) 


రోపకారాయ ఫల న్లి వృకెః సరోసకారాయ వహ సన్తి నద్యః 
రోపకారాయ దుహన్ట్‌ గావః పరోపకారార్థ మిదం శరీరమ్‌. " / 
తా. వరోవకారము కొజుకు చెట్లు ఫలముల నిచ్చుచున్నవి, 
వరోవ కారము కొజకు నదులు [వవహించుచున్నవి, వరోవకారము 
కొజుకు ఆవులు పాల నిచ్చుచున్నవి. మన యీ శరీరము కూడా 
వ్రతరుల కువకారమువేయుట కొజకే యని తెలిసికొనవలెను, 


వని ఫైర్‌ 


“ ఖలో మృగయతే దోషం గుణపూర్తేష. వస్తష 
ననే పుష్పఫలాకీడ్ణ పురీష మిన సూకరః. " 8 
"తా, వంది మంచి పుష్పములతో, ఫలములతో నిండియున్న 
తోటయందు మలము కోనమే వెతుకును, 
అదేవిధముగ నీచుడు మంచి గుణములతో నిండిన వస్తువుల 
యందు కూడా దోషమునే వెతుకును, 


సుభాషితములు 15 

దా వశ (దప్యషు లోష్టవత్‌ 
ఆతఎవర్‌ సర్వ భూతేషు యః పశ్యతి సః పణిత 8, 9 
తా, వ్రతరుల భార్యలను తన తల్లి వ అను, వ్రతరుల డబ్బును 


మట్టి వెడ్డ వ లను, (సాణులందరిని తనవ లను ఎవడు మూచు 
చున్నా డ్‌ వాడే నరైన వండితుడు, 


* కృషితో నాస్తి దుర్చిషం జపతో నాస్తి పొతకమి 
మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయమ్‌. ’ 10 
"తా, కృషి చేయుట వలన కబున్ర రాదు, జవము చేయుట 
వలన పావంరాదు, మహొనము వలన కలహము రాదు, జాగత 
వలన భయముండదు, 


'కోకిలానాం స్వరోరూసం పాతి(వత్యం తు యోషితామ్‌ 
విద్యారూపం విరూపాణాం క్షమారూపం తపస్వినామ్‌. " 11 
తా, కోకిలకు సర మె రూపము, (స్రీలకు పాత్మివత్య మే 
రూవము, రూవహీనులకు విద్వయు రూవము, తవస్సు చేసికొను 
వారికి ఓరిమియు రూవము, 


' స్వగృహే పూజ్యతే మూర్గః స్వ(గామే పూజ్యతే (వభుః 
స్వదేశ పూజ్యతే రాజా విద్వాన్‌ సర్వత పూజ్యతే. | 12 
తా, మూష్టుడు తన ఇంట పూజింవబడును, (ప్రభువు తన 
(గామంలో పూజింవబడును, రాజు తేన "దేశమునందు పూాజింవ 
బడును, విద్వాంసుడు "లేక వండితుడు అన్ని దేశముల యందును. 
సూజింవ బడును లేక సారవించ బడును, 


' గౌరవం లభ్యతే దానాతీ, నతు విత్తస్య నంచయాత్‌ 
స్పితి రుచ్చెః సయోదానాం, సయోధినామథ; స్టితిః, శ 10 


తొ, చానమువేయుట వలన ధనమునకు గౌరవము లభించు 
చున్నది. కూడ బెట్టుట వలన మూతను గౌరవము లభించదు, 


16 బాల విజ్ఞానకోశము 


అచేవిధముగా నీటిని యిచ్చెడి మేఘముల. ఉనికి ఉన్న త మైనది. 
సిటిని కూడబెపుడి నము దముల డిని! మూత్రము [కింద అయినది, 


“విద్యా వివాదాయ ధనం మదాయ శక్తిః పరేషాం పరిపీడనాయ 
ఖలస్య సాధోః విపరీతమెతత్‌ జ్జానా య దానాయ చ రక్షణాయ."* 14 
తా, దుష్టుడు విద్య చేత వితండవాదము చేయును, ధనము 
చేత పాగరుబోతు అగును, బలముచేత ఇతరులను మిక్కి-లి 
వడించును, ఈ గుణములే నత్వురుషునకు కలిగినచో అతడు 
విద్య చేత జ్ఞానమును నంపాదించుచూ, ధనమును దానము కొణుకం 
ఉవయోగించుదూ బలమును ఇతరులను రహీంచుట కొజకు 
[వయోగించును. కనుక విద్య, ధనము, బలములు ఆ|శయమును 
బట్టి చెడుఫలమునుు మంచిఫలమును యిచ్చును. అనగా 
ua యున్న ౦తే మాతముననె మానవుడు గారవింపబడడు. 
స్మత్సవ_ర్యన చేతనే అతని! లోకములో గారవము కలుగుచుండును, 


' సత్యం (బూయాతీ (పియం (సూయాత్‌ 
న |బూయాక్‌ సత్య మ్మపియహమ్‌ 
ప్రియం చ నానృతం (బూయాక్‌ 
ఏషః ధర్మః సనాతనః, " 15 
తొ సత్యమును వలుకవ లెను, (వియముగా పలుక 
వలను, సత్యమైననూ అ|పియముగా వలుక రాదు, (వీయముగా 
నెననూ అసత్యమును పలుక రాదు, ఇది సనాతనమైన ధర్మము, 


“ అజరా అనురవకీ (పాజ్జః విద్యాం ఆర్థం చ సాధయెత్‌ 
గృహాకైవ శేశేషు మృత్యునాధర్మ మాచ₹క్‌. ” 16 
తా, బుద్ధిమంతుడు జరామరణములు లేని వానివలె ధన 


మును, విద్యను సాధించవ అను, మృత్యువు చే చుట్టుకొనబడీన 
నానివ లె ధర్భము నాచరించవ లను, 


సుభొషీతములు {7 

“ఆలస్యం హి మనుష్యాణాం శరీర స్టో మహాన్‌ రిపుః 
నాస్తుద్యమ సమో బన్లుః కర్వాణో నావసిదతి. " 17 
తా, సోమరితన'మే మనుష్యులకు శరీరములో నుండు గొవ్చ 
శత్రువు. ఉద్యమము (ప్రయత్నము ) తో నమానవుగు 
బంధువు వేరులేడు. ఉద్యమశిలి ఎవ్వుడును దుఃఖమును పొందడు. 


తే అవ్‌ న్న్న జ 
“సంపత చ విపతొ చ మహవఖాతా బుర రూపతౌ 
చావా అబి 
ఫో ఇ డాగర లో జీ యు జ్‌ ఇ 
ఉదయె సవితా రక్‌ ర చ ఛా ప మయి తథా, 18 
Ms = ఇ Eee 2 


తా, మహాపురుషులు సంవదలు వచ్చినప్పడును ఆవదలు 
వచ్చినవ్వుడును ఒకే విధముగా నుందురు. అనగా నంవదలకు 
ఉబ్బితబ్బిబ్బుకారు. ఆవదలకు  విచారముతొ . కుంగిపోరు. 
సూర్యభగవానుడు ఉదయా_న్త్రమయ సమయములయందు ఎట్టగా నే 
ఉండునుగదడా | 


“అశ్వం నైవ గజం నేన, వ్యాఘం నైపచ న్రైవప 
అజాబ్స్యతం బలిం దద్యాత్‌, ర దుల్చల ఖఘాతరః, ” 19 
తా, గుణ్ణ్లమునుగావి, ఏనుగునుగాని బలి యీోయరు. 
ఇద్దపులిని అంతక ంెటును యాయరు, "మేక పిల్లను నూతి మే బలి 
యిత్తురు, చేనుడు కూడ బలహీనులనే నాశనము చేయునుగాని 
బలాథ్యుల నేమియూ చేయడు, 


“యస్కిస్‌ దేశ న సమా 
నచ పిద్యా గమ; ర్రశ్చిటి, న త్మత దిపసం స? 20 
తా. వ చేశమునందు గౌరవము నుండదో, (చమ నుండదో, 

బంధువులుగాని, విద్యావంతులుగాని వుండరో ఆ దేశమున ఒక్క 
నాజై ననూ ఎన సిర తాను 


2 


18 దాలవిజ్ఞానకోకము 
“ ధనికః కోతియో రాజా నదీ వెద్యస్తు పంచమః 
పంచ య్యత న విద్య స్తే న త్మత దివసం వసెత్‌. ” 21 
తా, ధనవంతుడు ( అవ్పిచ్చువాడు ), వేదజ్ఞునియగు 
(బాహ్మణుడు, రశుకుడగు రాజు, [వవహిం చెడ నది, వెద్యుడు 
యును అను ఐదుగురు ఎక్క_డై తే వుండరో, అక్క-డ ఓకే ప 
నాడై ననూ నివసించ రాదు, 
*పిపీలి కార్డితం ధాన్యం, మకీకా సంచితం మధు 
లుబ్దేన సంచితం (ద్రవ్యం, సమూలం హి వినశ్యతి. " 2న 
శా, చీమలచేత నంపాదించబడిన ధాన్వముయును, తెనె 
టీల చేత కూడ బెట్టబడన కెనయును, లోఖిచేత కూడ బెట్టబడన 
నంవదయును పూ_ర్తిగా నాశనమగుచున్నదికడా ! (వానికి 
దక్కుటలేదు కడా! 


అహో దుర్జన సంసర్గాత్‌, మానహానిః పదే పదే 
పావకో లోహ సంగేన మృద్‌గ్శరై రథి హన్యతే. " 29 
తొ, అగ్నిహోత్రుడు లోహముతో కలియుట చేత నమ్మెటు 
లతో సాగగొట్ట బడుచున్నా డు, దుర్షనులతో స్నేహము చేయుటు 
వలన అడుగడుగునా గారవము నశించును, అయ్యా 


“గృ దృష్టి ర్చకాలినః శ్వచెష్ట సింహా విక్రమః 
అను ద్విగ్నః కాక శజ్కీ భుజంగ చరితం చరెత్‌. " 24 
తా, కార్యసాధకుడు విచారములతో కూర్చుండడు. అతడు 
(గద్దకున్న దూరదృష్టిని, కొంగకున్న నిశ్చలతను, కుక్క_కున్న 
సావధానతనుు సింహమునకున్న పరాక్రమమును బాఠతునః 
ఆవదల విషయమున కాకీవల శంకించు చుండును. సామునలో 
వరసాధనముల నువయోగించుకొను చుండును, ( చీమలు 'వెట్టిన 
పుట్టను పాము తనకై ఉవయోగించుకొనునట్లు, కార్యనాధ కుడు 
శ్మతువుల సాధనములను తనకై ఉవయోగించుకొనును, ) 


క్తి. ఆ 
విజ్ఞానకో శము 
తృతీయ భాగము 


ఖా 


పమిప పలుకులు 


ఉత్తిష్టత |! జ్మాగత | | పాప్యవరాన్నిబోధత | 


“ లేవండి! మేల్కౌ-నండి ! లవ్యుము  సాధించువరకు 
విశమించకండి ' నాయనలారా! కావాల్సీంది ఇనువ కండలూ, 
ఉక్కు_ నరాలు, వ జకఠొర మైన మునసుు శ సామర్థ్యం, 
పౌరువుం, మూ త్రవీర్యం, (బహ్మ తేజం కావాలి, 


క్‌ 


“నేడు కావాల్సింది జీవితాన్ని సుఖా ద్యాన వాటిక గా భావించే 
(శుమక లాపి కాదు; జీవన నం గామ రంగంలో మహాయోధుడై 
నిలువ గలిగిన పిఠరుని ఆదర్శం, (వస్తుత పరిస్థితులలో (న్రుకృష్టంని 
దివ్య కీడలు నకు ఉవకరించవు, మురళిని (మోగించి నందున 
దేశం ఉద్ధరింవబడదు, అద్భుత రాజసిక "తెజము, ఆపాదమ_న్తకము 
తొణికినలాజే ఒక మహేోవిరుడు, న త్యాన్వేహణ కై తెగించి (పాణా 
లొడ్లగల ఖరుడు, త్యాగ మే ధనుస్సుగా, విజ్ఞానమే క రవాలముగా 
కలిగిన వీరుడు. నేడు మనకు ఆదర్శమై నిలవాలి, 


.॥ ఫీరవత్సలారా | మారందరూ మహత్కా- ర్యాలు నాధించ 
డానికి జన్నించామ నె విశ్వాసం కలిగి ఉండండ్‌, కుక్క_వీల్లల 
అరుపులకు భయవడరాదు, ఆకాశంనుండి విరిగినడే సిడుగులకైనా 
చలింవరాదు, 


“ సోదరులారా ! మనం కన్టీంచి వనిచేయాలి, ఇది నిదించ 
తగిన సమయం శకాదు, మనమై భవివ్య భారతావతరణం 
ఆధారవడి వున్నది, ఆ తల్లి మననశై నిరీటీస్తున్నది, ఆమె 
(వస్తుతం నిదిస్తున్నది, అంతే, లేచి, మేలని పునరున్మివత 
జీవనంతో, అపూర్వ యశంతో విరాజి లైట్లు విజృంభించి 
మన మాతృబేనిని తన ఇాశ్యత సింహాననంన్నై _ అధిష్మింన 
జేయండి | 


22 బాల విజ్ఞానకోశము 


ప భారత నర్గ మే నన్‌ సే (వవంచంలో అధ్యాత్మికత యే 
నశిస్తుంది. నైతిక నమ్మగత సాంతం నశిస్తుంది. మధురాత్నిక 
మైన ధర్భానుభూత నకిస్తుంది, అదర్శవాదమే నశిస్తుంది, 
ఏనికి బదులుగా కామ భోగములే (స్త్రీ పురువ ్రైవము 
లవుతాయి. ననమె ఏటికి పురోహితుడు, వంచన, బలత్కా 
రము విటికి పూజలు, మానవాత్సయె బలి అవుతాయి, అది 
జరుగ రాదు, 


“మనకు మహో త్త మాదర్శం ఉండాలి, ఆ ఆదర్భానికై 
జీవన మర్చిద్దాం, సౌళల్యం, బుద్ధి, పితరులను సెవించడాసి! 
నమ_న్తమూ త్యాగం చేయగల సంసిద్ధతా వినయాదులతో తమ 
నర (సం సమర్సించగల యువకులు కావాలీ, అటువంటివాే 
తమకూ, దేశానికీ మేలు చేయగలరు, మొదట వినండి, తరువాత 
(గ్రహించండి. పిమ్మట త “అకకుండా, బాహ్య (వ ఫావాలకు లోను 
కాకుండా మనస్సును సిగ హించుకొని మాలో నున్న సత్పడా గాన్ని 
వికసింప చేసుకోడానికి కవు చెయరడి; 


“నాయనలారా! ఈ నం దేశాన్ని మోరు వవంవాని! 
చాటగలరా ! అవ్వడే ఈ సమ స్మ విపాదము, విచారము, పానము 
మటుమాయ మవుతాయి. దుర్చల భావాలు మచ్చుకైనా 
కన్పించవు, ఈ అద్భుత మైన మార్పును దర్శించండి, మోద 
నర్యశ క్రివంతులు, ఫిరంగుల ముఖంలోనికి _చొరబడటానికి 
కూడా భయపడకండి, 


“ "లండు |! మేలుకొనుడు | గమ్యస్థానం చేరువరకు వెనుక 
చూపు లేక యుండుడు, ” 


AWARE ! ARISE! STOP NOT, 
TILL THE GOAL IS REACHED, 


= స్వామి వివేకొనంద 


గురు సు = నిష్యు డం 


గురువును శిష్య జెన్నడు ఆశ్నపింవరాదు, గురు వేది చెప్పినను 
డాని కాతడు పూర్తిగా విధియుడై యుండవబెను, గురువు 
మానవునికి 'భగవంతునితో అనుసంధానము కూర్చు మధ్యవర్తి, 
ముత్యమును గైకొని ముత్యపు చివ్పను పారవేయుము, గురువు 
ఊవచేకశించిన మంత్రమును గుం రకునున గాని అతని దార్భ్బల్యముల 
నెన్నకుము, నీ గురువును గూర్చి ఇతరు లాడు నిందా వాక్యములను 
వని నహాంపకుము, అతడు ని తల్లదం, డులకన్నా ఆ తృముడు, 
స తల్లి దం డుల నెవ్యజెని ఏ ఎదుట దూపించిన-వో విని ఊరు 
కుందువా ? అవనరమగు వో పోరాడియైనను సీ గురువు [వతివ్ఫను 
"కాపాడుము, 


గురువు గంగాభవాని వంటివాడు, గంగానదిలో ెంటకువ్చ 
లను, చెత్తా చెదారమును ఎంత వడ వేసినను పవితతకు లోవము 
రాదు. అస్లే గురువు కూడా దూవణ తిరస్కారములకు అతీతుడు, 

గసరును మానవ స్యరూపు డై మంత్రమును వైవిలో ఉచ్చ 
రించును, ఛగవత్స్వరూపు డై మంత భావమును ఆతు శెక్కి_ం౦ంచును, 

కొ_్తచోటికి పోవునహ్వుడు దారి తెలిసినవాని నొక్క._ని 
మాత మే నమ్ముకొనవ లెను, అట్లుగాక అనేకుల నలహోలు 
అనుసరించినచో గందరగోళము తప్పదు. ఇళ్లు (బహ్మమును 
చేరకోరుదువేని (బహ్మపెడదియగు గురువు నొక్క-ని నమ్ముకో ని 
వానికి సంపూర్ణ ముగా విధభయుడ వై యుండుము, 

తన గురువు అనంతశ క్రినంవన్నుడని దృఢముగా విశ్వ 
సింపుము, శ్రద్ధ వలన ఎట్టి అద్భుత వెషయములనై నను సాధింవ 
వచ్చును, కాని అహంభావము సర్వనాశ నమును కలిగించును! 
అహంకారము వల్ల తీరని నష్టము వాటిల్టును, 


24 బాలవిజ్ఞానకోకము 


ఛగవంతునివై హృదయపూర్వక మగు (పేమ కుదిరి భ క్త 
సాధనలు శద్దతో చేయుమా, తపాతపహవడుచుండు వాసికి 
భగవంతుడే నద్దురువు నొకనిని చూపును. గురువు నామము 
ఒక్కరికే వర్తించును, కాని ఉవగురువులు మొతము పవెక్క-ండు 
ఉండవచ్చును. ఎవరియొద్ద ఏ యోగ్యవిషయము లభ్యసించినను 
వా రెల్లరూ ఉవగురువులే అగుదురు, 


గరువులలో మూడు తరగతులవారు కలరు, ఆధ్యాత్మిక 
విధులను ఉవ బేళించి, ఇక వాని నంగతియే వట్లించుకొనని గురువు 
మూడవ తరగతికి చెందినవాడు. అట్టుగాక బాగుగా అర్ధమగునంత 
వరకు శిష్యునకు తన బోధనలను నూరిపోస్కి అతని యోగ షేము 
ముల విషయంలో (శద్ధవహించు గురువు రెండవ తరగతికి చెందిన 
వాడు. ఇక శిష్యుడు తన ఉవచేశములను ఆలకింవకున్నను, 
ఆచరింవకున్నను, వానిని శాసించి. బలాత్కారముగానై నను 
(వయత్నించి సరి అయిన మార్గమున మెట్టు గురువు మొదటి 
తరగతికి చెందిన వాడు: 


గురు వదవి నధిస్టింవ గల్లుట అతిక ష్ట్ర సాధ్యము, నారద శుక 
నంకరుల వలె దివ్వనత్యముల నువ దేశించుటకు భగవదానుగహా 
మును గురువు పొందవలెను. నైతిక, అధ్యాత్మిక, శల సంవదలు 
గురువులో మూ రృీభవించవ లెను, 


గురున్రులు వందల కొలది లభింతురుగాని, నచ్చిష్యులం 
అరుదుగా కాని దొరకరు,  శారీరక్క మానసిక, ఆధ్యాత్మిక 
వికానమునకు వలయునట్టి నమ గవిద్యాభ్యానమే విద్యార్థులకం 
ఆవశ్యక ము, 


= లీ రామకృష్ణ పరమహంస 


స్త్రి. భకక 


స్రీలకు ముంగోవము తగదు, వారు ఓరిమి నలవణజచు 
కొ”నవ లను, విన మత దమొక్క_టి యె (ప్రైలకు వీభూవణము, 
వారికి శే శవమునను, గాల్యమునను తఫ్లైదం[ డులు, యావనమున 
ఛ_ర్తలు, వృగ్ధావ్యమున కుమారులు పోవుకులు. (స్త్రీలు ఓరిమి 
నభ్యసించి తల్లిదం|[డుల యొక్కయు, 'భ రయుక్క_యు, కుమారుల 
యొక్కయు మెవ్వును బడయన లెను, 


అదృష్టము వండుట చేత నే మనకు సరానవ జిన లభించింది, 
టైవమునందు వరిపూర్ణభ క్తి కలిగి యుండుము, వని ఒ త్తిడి 
వలన వఏమాతం తీరిక లేకుండు వేళలో కూడ దైవ ప్రార్థనకు 
కొంత కాలమును వెచ్చింపుము, ఇతరవిమయముల నెబుగుటకై. 
కుతూహాలము చూవకము, ఎవరితోను విస్తారముగా చనువు 
కల్పించు కొనకుము, ధ్యాన (వార్టనా కాలమును (కమ్మ క్రమముగా 
అధికము చేయుము, 

మగవారితో, నీ తండితో, నీ సోదరునితో గూడ విస్తారము 
ముచ్చిక గా నుండవలదు. ఇతరుల విషయము ఇక వేశేచెవ్ప్వ 
వలెనా? మగవా శెనరితోను ఒకవేళ భగవంతు డారూవమున 
వచ్చినను మచ్చిక వలదు, 

ని (సుమను వమాననవుని యండైన నుంచినవో సీస 
సంతాపము తవ్పదు. లోకు లందరి యెడల సి ఢిర్శమును నిర్భర్తి దించు 
చుండును; ఏ _వేమమా[ తము భగవంతు నొక్క_ని యంచే 
నిలుపుము, ఐహీక| పమ లవ్వుడును చెవృరానంత వరితావమునకు 
కారణమగును, భగవంతుని (శమించగల గ్ర ఎంతో 
అదృష్టనంతు రాలు, భగవంతుని (సేమించుట నంతావశారి 
కాజాలదు, 


26 బాలవిజ్ఞానళోకము 


మాటలచేత కూడా ఇతరులను నొప్పింవరాదు, 
త్వమైనను అపియముగా నుండు దానిని అనవనరముగా 
లుక రాదు, పరువ వాక రము లాడుట కలవాటు వడినవారి 
నంభథావము కూడా వరువమె పోవును, నోరు సాాధీనములో లేని 
వానికి ఇది అనదగినమాట, ఇది అనదగని మాట అని (గషాంచు 
శక్తి కూడ లేకుండా మొద్దుపాటి పోవును, 


ఓఓ ఆ 


మనకు కావలసినది ఈశ్యరకృవ ఒకటియ. అది భగవన్నామ 

నృ ణము వలన నె సిద్ధించును, మా  ఆచరణవమందును, 
మాటలందును, చేత లందును చి_త్తమద్ధి కలిగి యుండుడు, అందుచే 
ఎంత ఆనందం కలుగునో మిక తెలియును, భూమిఖ వుండు 
నర్వ, ప్రాణుల మాద ఆయన కృపారనము నర్వ్యదా వర్షి ంచుచుండును, 
అందుకె యాచింన నవనరంలదు, నిమ్మ_వటముగా ధ్యానము 
నభ్య్వసింపుడు. భగవంతుని ఆకర్షించునవి చి త్తఘుద్దియు, నత్య 
నీలతయు, (శుమయు మాత మె, 

మానవుడు ఎవ్వడూ ఏడో ఒక కార్యమునందు నిమగ్నుడే 
యుండవలెను, ఏవని చేయక_డా ఊరకుండరాదు, అట్లున్న చో 
చెడు తలంపులు మనస్సులో (వ వేశించును, 

నిష్ట లెకుండా గంటల కొలది భగవంతుని (వొన్టించుట కన్న 
వక్మాగబుద్ధిత రెండు నిమివషములసాళూ భగవ త్సార్థన చేయుట 
"ములు, (శెష్టము, 

సవ్ర వేయు సత్క-ర్శము స లూ దుష్క-ర్భమును 
వరిహరించును, మంత్‌ చ్భారణచే శరీరము కల బ్రమరహీత మగును, 
భగ వన్నామస్న్మర ణము మానవుని పవిత్రే మొనర్చును, జవ 
థ్య్వానముల చేతను, పార పార్థిక చింతనము చేతను పూర్వజన్నృలో 
వెసిన పావములు నించును, 


= (శ్రీమతి శారదామాత 


విద్య=వినయం 


విద్య యొక్క ముఖ్య [వ యోజనం వినయం, వినయమంశు 
అణకువ, అణకువ లేని చదువు ఒక చదువుకాదు, తన్ను తాను 
సంయమించుకొనే మంచిగుణం విద్య చే అలవ డాలి, నత్యన్వ్యరూవం 
తెలునుకోవడ మే విద్యా (పయోజనం, 

(వస్తుత చదువులవల్ల ఈ [వయోజనం చేకూరుతున్న దా ? 
"లేదు. ఈ విద్య వల్ల రానలసిన వినయం మాతం మనకు 
అంటడం లేదు, జనులు గుణవంతౌలుగా తయారుకావడం లేదు, 
వంకా కొంచం వరిశీలనాదృన్షితో చూచే చదువురాని 
(గామోణుల మంచితనం పట్టణాలలోని (పజలకు లేదు. కొండజాతి 
వారికున్న సుగుణాలు విద్యావంతుల కున్నట్లు కనవడదు, వారికి 
మేజిస్టీ )టు కోర్లులుగాని, మఘైగోొస్టులుగాని లేవు, యూనివర్శిటీలు, 
కాలేజీలూ అధికంగా ఉన్న వోటులలో స్యాయజ్ఞానాలున్న్నూ 
(వబలినవి, మోనం, దగా, లంచగొండితనం, అన్యాయం, జేబు 
దొంగతనంఇవన్నీ వట్టణములయం బే అధికంగా కనవడుతుంది, 


చదువు అంశే డిగీలు సంపాడించడమే గాదు, సత్సం 
స్కా-రాలూ, నధ్దుణాలూ అలనరచుకోవాలి, వినయ విభేయతలు 
నేర్వాలి. మానన్రడు భాతికంగానే కాక వార మాంర్థి కంగా కూడ 
ఎత్తుగా చెరగవలసిన అవశ్యకత ఎంతె నా వున్నది. అట్టి ఓఒ న్నత్యం 
ఒక్కగా జుం మూలంగానే కలుతుంది, అట్ల జనం ఛ క్రిదాంరా 
ఇ్యవడుతుంది. gn వల్ల వివేకోదయం కలుతుంది, వివేకం 
వీనయాన్ని చేకూరుస్తుంది. అసలు విద్య యొక్క_ నరిమయైన 
[వ యోజంం అదే, 
“శశ చే భ్య స్త విద్యానాం, విద్య శై శవమునంచడే నేరాంలి, 
భక్తి శె_శవము నుంచే అభ్యాసం చయాలి, (వతీదినమూ పాఠాలు 


2 దాలవిజ్ఞానకోశము 


చదునుకోడానికి ముందు ఒక వదినిమిష్మాలెనా సరన్వతి ముందు 
మౌనంగా Gee చెయడం అత్యవసరం, ఏదో వది శ్లోకాలు 
ర య 
వల్లించినాము కదా ఇక పూజ ఐనక్షే అన్న మనోభావం 
ఉండ రాదు, ధ్యానంలో భావశుద్ది (వథానం, రవము గాఢత యె 
(ౌర్భన కీలకం, నిశ్చలమైన భక్తితో సర సతి ముందు మౌోనంగా 
కూర్చుండి గురుభ్యాన మూ, దై వధ్యాన మూ, (వ గాథ మైన 
భావంతో చవెయడ మే (వొర్హనా ర కానన 


ఇట్టి అలవాటు ముదిరే కొద్దీ మనలో దైవికమైన భావాలు 
ఉత్పన్న మై, దుష్తాలోచవలు మనోరంగం నుంచి (కమ్మక మంగా 
తోలగిపోతవి, మనస్సు నిర్శలమవుతుంది. మంచి ఆలోచనలు 
వసాయి, మంచిపనులు చవఎయాలనే తలంపు కల్గుతుంది. త ద్యారా 
మంచీ సంస్కారాలు, మంచి గుణాలు అబ్బుతాయి, వినయాదులు 
వాటంతట అవే వస్తాయి, పిద్యయొక్క_ అసలు వరమావధి 

అప్పుడే సఫలికృత మవుతుంది. 
— శీ కంచి కామకోటి జగద్గురు 

వ్‌ 


తలిపాలు = డబ్బానాలు 
C9 


పాఠశాలలో ఉపాధ్యాయులు సమర్గ్షవంత మైన బోధనాశ క్తి, శ్రద్ద 
పటుదల కలిగివుండి, ఉన్నత విద్యా పమాణాలుగల ఏద్యారులను 
రు cu 
తయారులేసిననాడు (ప్రయివేటు ట్యూషన్లు, గెక్త యొక్క ఆవశ్యకత 
వుండదు. 


పాఠ్యపుస్తకము “ తల్లిపాలు ” అయితే, “గెడు” డబ్బొపాలు. తల్లి 
ఏవిధంగా తన పిల్లలను తీర్చిదిద్దడానికి ఎంత (శమిస్తుందో, అదేవిధముగా 
పాఠశాలలోని ఉపాధ్యాయులు బాలబాలికలను స్మక్రమమార్తాన పెట్టడానికి 
(శమించగలిగిన నాడు పిల్లలు పాఠశాలలలోని ఉపాధ్యాయులను తల్గులలాగా, 
(పయివేటు చెప్పే మాష్టర్లను సవతితల్లుల్లా భావిస్తారు. 


ఆదర్శం ౯ త్యాగం 


ళ్‌ బ్ర అశాశ్వతమైన [వవంచంలో (వతిద్‌ మరణిస్తుంది, 
నశిస్తుంది, కాని ఆశయాలు, ఆదర్శాలు ననించనవు, ఒకవ కీ ఒక 
ఆశయం కోనం వురణంచవచ్చు, ఆదర్శానికి బలకావచ్చు. కాన 
అతని అనంతరం అదే ఆశయం, ఆదర్శం కొన్ని వేల మనస్సులలో 
[వ పెళించి రూపం డాలుస్తుంది, ఈరితిలో ఉత్తమ అకాంతులు 
ఒక తరంనుండి మరొక తరంవారికి అందచేయబడుతాయి, 
(సవంచంలో ఏ ఆశయం, అదర్శమూ గాధలు యాతనలు అను 
భావించకుండా సాధించ బడలేదు. ఒక సిద్దాంతం కొరక్కు ఒక 
ఆశయం కొరకు ఆదర్శం కొరకు జీవితాన్ని అర్చించి అవసరమై శే 
మరణం చడంలో నున్న ఆనందం ఇంశందులో నున్నది! తన 
అనంతరం తన ఆత న అనేకమంది యొక్క మనస్సులలో 
(వవేశించి వారిని ఉత్కెజవరచి తాను అనంపూర్తిగా వదలివేసిన 
వనిని వారిచేత చేయిస్తుందనె సంతృప్తి కంకు మిన్నమొన 
నంతృ_ప్హి ఎందులో వున్నది? 

బాధల నెదుర్ధావడం వలన, త్యాగంచెయడం వలన ఎవడూ 
వమా కోలోడు. భూమి మోద అత డడ నొ కోల్యోయినట్లయి లే, 
నరించనటువంటి కరికి అతడు వారసుడు కావడం  డాంరా 
వోగొట్టుకొనిన దాని కంకు అధికంగా మర లపొందుతున్నా డు, 


జాతి జీవించడం కొొణుకు వ్యకి త్యాగం చేసి తీరాలి, జాతి 
అభివృద్ధి గాంచుటకు వ్యక్తి కృషిచేయాలి. అవనరమైతె నర్వ 
స్యాన్ని అర్సించాలి. మరణించడానికి కూడా నినుకాడరాదు, 
ఈనాడు నేను మరణిస్తాను, అందుమూలాన భారతదేశం 


జీవిస్తుంది. స్యతం తాన్ని, ఘనతను పొందుతుంది.” 
ఎ నేతాజీ సుభాస్‌ చం దటోస్‌ 


త ల షయ 
డు 

“ చాహుబలంతో సాధించ లేనిది బుద్ధిబలంతో సాధీంచ 
వచ్చును, బుద్ధి తర్కి_౦చనగ లదు, బుద్ధియొక్క- (వధాన లత,ణం 
ఏవేకం, ఏవెకం ముంచి చెడుగులను, ధర్మా ధర్భములను, స 
సత్యుములను పరార్‌ న ఆత్ఫన్న కిక సాధన భూతమైన బుజు 
వ ధాన్ని చూపుతూ వుంటుంది, 

వివేకం ఒక్క-వమారుగా ఉదయించదు. నిలో సత్య జిజ్ఞాన 
ఎక్కు-మై న కొద్ది, పూర (వాసనల నతి క మించిన కొద్ది బుద్ధిలో 
దాగియున్న ఏివెకం (వజ్యలించి, నిన్ను ఊర్ల (ముఖమునకు 
గానిపోతుంది, 

ఏ వేకర హిత మైన బుద్ధి ఆత్మ నాశనకరం,  వివేకసాధన 
కత్తిసాము వంటిది. దినినే వెద్దలు అసిధార్మావత మన్నారు. తీకుణ 
మున క త్తి అంచుమొోద నడక కంశు దిని సాధన మిక్కిలి కష్టం, 

బుద్ది వ[కించినచో లోకమునకెల్ల మహోానష్ట్రము వాటిల్లును, 
బుడి ఇం దియాలవ ల అతి చంచలమెనది. ఇమ్బుడు పుట్టన 
తలంపు మరుసటి కణము ఉండదు, అందుకే “బుద్ధి చంచల మైనది” 
అన్నారు పెద్దలు, బుద్ధి సర్వస్వము అని (భమించరాదు, బుద్ధి 
సి లోపల పనిముట్టు మాత మే, 

బుద్ధికి సవాజమైన వెలుగు లేదు, సూర్యుడు న్యయం 
(పకాశ కుడు, చం! దుడు కాదు, చం దుని (పకాశం చందదునిది 
కాదు, సూర్యుని వెలుగ చం|దుని మోద (వలిఫలించి, దానికి 
కూడ వెలుగున్నట్టు [భమ కల్లుతున్నది. అక్ష బుద్ధి యొక్క 
వెలుగు కూడా న్యయంప కాశ ౦ కాదు, 

య రు కు జూ లో 
బుద్ధిలో దాగి న్న శ (వ్యాప్తమైన క్ఞ్వైసము స్వయం 
[వకాశమైనది, దాని వెలుగు కొంచెం సీ బుద్ధిని |వకాశింవ 
జెస్తున్నది, అట్ల న్యయం। వ కాశ్‌త్‌ మైన జ్ఞానాన్ని వివేకంతో 
నముపార్డించిన వ్య కిని బుద్ధికుశ లత గలవానిగా (వవంచం 


ధరం-మతం 
ఖై. 


“ ధర్మానికి రాజకీయాలతో నంబంధం బేదని అనేవారిక 
ధర్శమం ళు ఏమిటో ఎంతమాత్రం తెలియదని నేను నిన్పం బేహంగా 
అనగలను, లోకక ల్యాణార్థం మూనవ జెటువంటి ధర్శమా రా 
న్ననునరించాలో మతాలు బోధిసాయి, మనుష్యుల (శయస్సుే 
ముతా లున్నాయి. అన్ని మతేముల నలల మూనవ (కాయే, 
మతవిశళ్యానం మానవుని జీవితానికి చుక్కా_ని, మతము లనేవి 
ఒకే గమ్యానికి చేర్చ విభిన్నమాన్లాలు,. మతము లనేవి మానవు 
లను చీలదీసేవి కావు. అందరిని వకంచేశేవి, 


"దేవాలయాలు, మనీదులు, చర్చీలు ఉండటం పావమని, 
అది మాఢ నంవదాయవని భావించే వారితో నే నేమా[తము 
ఏకీభవించను. అందరికి చందిన ఆరాధనాశేం[చా లుండడం 
మానవావళికి అత్యం తానశ్యకం, మతము లేనిబే మానవుడు 
మనజాలడు, 

నత్య నావాూత్కార మే అన్ని మతముల గవుం౦, తా 
లిక శక్తిని, లీలనంవదలను యినువుడింవ చేయడమే మతముల 
పరమావధి, (వటతీవారు తవు వుతంతాలూప్రు మూలనూ[. తాలను, 
[వధాన లత శాలను ముగ్ణాంగా తెలునుకోవాలి, (వతివారు తవు 
వుత భావాలను ఎలా గారవించు కుంటారొ jt అన్యుల వుత భావాలను 
కూడా అలాగే గారవింవాలి. వుతా లన్నింటిని గారవించే 
నహనళ క్రి యున్న ప్పుడు వవిధమతముల మభ్య నంఘర్ష ఇ లుండవు, 

మనదేశంలో ఎన్ని మ తాలకో చందినవార. మున్న ప్పటికి, 
మన మంతా ఒశే జాతికి చాండినవార మస భావం మాతం 
సెన్మరించరాదు, స 


me నుహాత్మాగాంధీజ్రీ 


టా నూతృదేనో భవ, పితృచేన భవ, ఆచార్యదేన భవ, 
అతిథిదెన భవ” 


భారతీయ సం స్భృలికి (పథాన సూ తము స్‌ వూతృ దేవ్‌ భవ, 
పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధిచేవోభవ ” అనే వవిత 
శాననము, దీనిని ధిక్క-రించిన చేనుడు కూడా నహించడు., 


తల్లి శరీరాన్ని యి స్తుంది, తండి రక్షణ యిస్తాడు, 
గురువు బుద్ది ఏకాసానికి తో డృడుతాడు, అతిధులు జ ఖ్రభుతిలో 
సీకు సరియైన స్థానాన్ని యిస్తారు, కాబట్టి పరందరూ దైవ 
సమానులు, పూజ్యులు. 

స్టో NER శ వ్‌ ప 

జన్ననిచ్చి, రకుణ యిస్తూ వాషణ చాధ్యతీలను సక రి స్తున్న 
తలీదం[డుల యెడల, బుద్ధివికాసం చందడానికి అవసర మైన విద్వ 
నంద జే స్తున్న గురువు యెడల, సంఘంలో గారవ[ పదమైన స్థానాన్ని 
కలుగ బె స్తున్న అతిథుల మెడల ఎల్లవూడూ కృతేజ్ఞులుగా వుండ 
వలెను. కృతజ్ఞత చావకపోతే మిమ్ము మారు మోనగించు 
కున్న ఫ్లు, కృతజ్ఞత లని మానవజన్న జన్నకాదు. అందుకని 
వీలలు మొట్టమొదట నేర్చుక్‌ వలసినది కృతజ్ఞత, 
c౧ శతి ప 


మా హృదయాలను ఆలయముగా మార్చుకోండి. ర్‌ూ 
కాలాన్ని వ్యర్గపర చక భగవంతుని చింతనలో గడవండి. మా 
హృదయాల్లో వున్న భగవంతుడే అందరి హృదయాల్లో వున్నా 
డన్నది మరవవద్దు. పరులకు హాని కలిగి మాలో వున్న బేవునికి 
హోసి కలిగించిన ల్లు, 

మనం వ్‌ వసిచేసినా దానికి తప్పక (వలెచర్య వుంటుంది , 
అందువలన మంచివనినే చేయవలెను, మంచి విషయములు 
నేర్చుకొని పెద్దలయిన తరువాత వీటిని వదలక మో ఛావిజీవితంలో 


మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భన 08 


ఆచరణలో వెట్టవ లెను, మారు ఎటువంటి వరినరాలలో వున్నా 
వఏటిని వదల కూడదు, ఎక్కడ వున్నా సేవ మో క _ర్హవ్యం, నిద 
లెచినవ్పటినుంచి రాతి వడుకుసె వరకు మోరు చిరునవ్వుతో , 
(నేమ, దయలతో కూడుకొన్న (వవ  రనతో వుండవలెను, 


భగవంతుని దగ్గర ఆనందం వుంటుంది, మారు ఆనందంతో 
నున్నారంకే భగవంతుడే మీలో వున్నాడని అర్థం, నీ దినచర్య 
రోజూ (పేవుతో మొదలు రట్టు, (పేమలొ నింపు: (చేమతో 
గడుపు, మోరే చెశభ ఏివ్యుత్తుకు పునాదులు, ఈనాటి బాలలు 
చరవటి తండులు. బాలికలు ేవటి తల్లులు. మారు సరియైన 
మార్గంలో నడి ్మేనే చశానికి మంచి భవిష్యత్తు వుంటుంది, 

వప్మ్‌తమైన (గ్రంథములనుండి వవి తమైన విషయాలను 
నేర్చుకోవాలి. (ప స్తుతం నశించిపోతున్న సత్యం, ధర్మం, శాంతి, 
(అమలను పునరుద్ధరిం చె పౌరులుగా మోర తయారు కావాలి, 

మోరందరూ భారతమాతకు గర్వ కారణ మయిన బిడ్డలుగా 
ఎదిగి విలసిల్లుతారని ఆశిస్తూ, ఆశిర(ది స్తున్నాను, 


వా [శ సత్యసాయిబాబా 


(కమశిక్షణ అను శాసనముల సరిట (పజల స్వేచ్చా స్వాతం(త్యములను 
కారించరాదు. (పజాస్వామ్యంలో (పజలు కోరుకొనేది స్వాతం[త్యంలెని 
(రమశిక్షణ బూ(తం కాదు. 'స్వేచ్చలని అనుశాసనం అంతకన్నా కాదు. 
భావ పకటన మృగ్యమెన పరిపాలన కాదు. హక్కులు లేని విధులు కావు. 
రాజమం(డి సెం(టల్‌ జైలు, 285 9. 10 —ా రొొమర్‌గిరి 


3 


పునాది రాయి 


“ పునాదిరాయి మనకు ఆదర్శం, అది కంట వడదు. దానికి 
“మెప్పు లేదు, అందంగా ఉండక పోవచ్చు. నునుపుగా వుండక 
పోవచ్చు. అయినా అబే మూలాధారం, అది ఏ మూత్రం కదిలినా, 
కటడం మొతం కుప్పగా కూలి పోతుంది. సౌధం నెలవు 

6) జం 
మవుతుంది, 


నిఖరం కంకు, మే ఇతరభాగం కంటే పునాదిరాయి యె 
అతి ముఖ్యమైనది, అయినా ఆ రాయి తన ఉసికినె DD 
తనను కాదనుకొని, అక్క_డ వడివుండి సేవ చేస్తూ ఉంటుంది. 
తన వద్యు క్ష ధర్మాన్ని నిర్గ రిస్తూ ఉంటుంది, 

అట్టి భావనతోనే (పజానేవచేయాలి, తాను వెలుగులోకి 
రావాలని చెనే వుండాలని, నల్లురూ తన్ను రహో అనాలదు, 
గెౌప్ఫగా పాగడాలని కోరుకోవడం వ్య_క్తిలోని ఆంతరిక అలు తౌ 
స్యోత్క-ర్షను సూచిస్తుంది. 

అయినా శఖర్మాగాన కూర్చోటంలో ఘనత వముంది * 
కాకి కూడ అక్కడ కూర్చో గలదు! ” 


— (శ్రీ గురుజీ గోల్వాల్క-ద్‌ 


“ సిత్తిలేని వాణీజ్యం, కృషి లేని సంపద, శీలములేని విద్య, త్యాగములేని 
అరాధన, మానవతలేని శాస్త్రవిజ్ఞానం, నియమ నిష్టలులేని రాజకీయం = 
ఇదే సొనూబిక పొపాలు, 


ప్రజ శ్రి ముహోత్మాగాంధీజీ 


నాయకత్వం 


ఈ త్తమ వంశంలో జన్ఫించడంన ల్ల నాయక త్యం నం వా 
ప్రించదు, అంద చండాలను చూచిగాని, వి గహపుూుని భరూచిగాని 
నాయకత్యం వచ్చి వరించదు, విద్యవల్ల నేమి, పాండితీ కారణంగా 
"నేమి నాయక త్యం లభించదు, వ_క్షృత్యంనట్ల నాయక త్యం 
సిద్ధించదు, ఢనరాసులవల్ల నాయక త్య యోగం సట్లదు, కుతం తం 
వల్ల నాయక త్వం అబ్బనా, అది ఎంతోకాలం నిలవదు, అదృష్ట్రం 
వల్ల నాయక త్యం (వొ్స్‌ పంచోదుు "తోసిన అశ్లించడంవల్ల సెమి, 
దానిక. దు్జు నల్ల సెమి నాయక త్వం చేజిక్క.. దు, “నిజానికి నాయ 
కత్వం న్య కి గత వితిగతులనుబటికాక, శ $ి సావు" వ్య్వ్వాలను బట్టి కాక 

జరీ థ్‌ 6 — 0 థి | 6 
చరి తే వరిణాముం వల్లనే సిద్దిస్తుంది, ఒర|ూ_క్క- యుగనంధిలో 
ఒకక) నాయకుడు తలయెత్తుతొడు. శివలం కాల వవాహా 
న్ని బటి, చెశవరిప్లితులనుబట్టి, చరిత _వరిణామాన్ని అనున 
ళు థి లు 
రించి. అందుకు అణుగుణమైన వ్యకి, గాయగుడు కానడం 


గాంధీజీకి భారత (పజానాయక త్యం ఒక రిచ్చిందికాదు, 
ఒకరు తొలగించ గోరిలే పోయీదికాదు, చివరికి తనకు తానుగా 
అయనైనా దానిని (6 సిపుచ్చ లేడు, చరి లే ఆయనను ఎన్ను 
క్‌ న్నది, చర్మిత ఆయనచేతి తన ఇచ్చా వరిపూ ర చేయించు 
కొొంటున్నది. చరిత సంకల్నాన్ని - దీన్ని భగ నల్సేంక ల్పనని 
కొంద రనవచ్చు - చివరికి గాందీ నయిత౧ అగి క మించ లేడు, 


ది 8-8-1945 శీ నార్ల వెంకమేశ్వరరావు 


గొప్పతనము = మంచితనము 


గొవృతనము, మంచితనము అనునవి మానవుని జీవిత 
(పయాణమును నడుపుచున్న రండు తారలు, అవి రండు 
మార్గములకు దర్శకములు, గొవ్నతనము సుందరివలె అకర్షించును* 
మంచితనము మాతవలె పోవించును, గొప్పవారు ఇతరుల వలన 
చెక్కు_.లాభములు పొందగలరు, మంచివారు ఇతరులకు పెక్కు 
విధముల తొడ్పడగలరు, గొవ్పతనము వలన తృవ్వ కలుగును. 
ఏరు ద్రైవత్య మనుభవింతురు. ఇది న్యర్ల సుఖము నిచ్చును, మంచి 
తనము వలన తృన్ల తీరును, పీరు దై వత్వ మనుభవింతురు,. ఇదె 
బంధవిమోచనము కలిగించును, 


రజోగుణము గొప్పతనమునకు కారణము, నత్వ్య,వవృళో 
మంచితనమునకు కారణము, గొవృవారి వలన లోకమున 
దుష్కూ-ర్యములు జాధించ బడు చున్నవి, మంచివారివలన సదిరని 
యోగము, పగోవకారము జరుగుచున్న వి, గొవృదనము మె. 
[వలోభము నశించిన వారికే మంచితనము యొక్క. మాధుర్యము 
చేజిక్కు_ను, గొవృతనము వలన నత్క- ర్టాచర ణాభిలాపహ. 
చెింపొందును, మంచితనము వలన నివ్కా-మక ర్న యాగం 
సిద్ధించును, కర్శఫల త్యాగము, అనగా సన్యానము చేజక్కుును 

సన్యాసము పుచ్చుకునేది గాద “ప చ్చెది గొవృవారు 
(క మముగా మంచివారగుటకు సంకల్సించు కొన్న చో అది తవ్చక 
నాధ్యవడును, 

పుణ్యము పాపము 

పుణ్య పాపములు వేరు, సుఖ దుఃఖములు "వేరు, పుణ్యము 
వలన తొాశ్రాలీక సుఖము గాని, పావమువలన తాశ్రాలిక దుఃఖము 
గాని కలుగవు, సుఖము నేర్చరితనము వలనను, దుఃఖము నేర్పరి 
తనము లేకపోవుట వలనను కలుగును, నూట నేర్చరితన మున్న 


గొప్పతనము ౬ మంచితనము 87 


వాడు తాత్కాలిక సుఖము నందును, దానికి నత్కర్మ తోడ నచో 
తరుగని సుఖము వెంట జీవితము నడచును, 


కనుక సత్క_ర్శకును, సుఖమునకును నడుమ నేర్పరితన 
మను నొక ద్వార బంధము తాళము బగించబడి యున్నది, 
జిహో్య[గ మను తాళము చెవితో దానిని వివృతము చేసికొన 
వలను, మాట, మంచితేనమునకు మనసృంయమము, తుమ, 
సహనము, ఈర్ష గి లేకుండుట కావ లను, 


ఏద్య - పాండిత్యము 


తా నేమి చేయవలెనో ఎట్లు చేయవలెనో తనకు, ఇతరు 
లకు సంబంధ మేమో తలుపునది-విద్య., ఇది పానియము వంటిది, 
లోకములోని బహువిధానములను, వా శ్రుములను, మార్లము 
లను అరుదైన విషయములను, వింతలను తల్చునది-పాండిత్యము. 
ఇది వరివుళము వంటిది, 


బహుభావలలోని పున్నకములను వఠించుట ఎట్లో తెలుపు 
నది అత.రాన్యత, ఇది సింవవలసిన పాత్రవంటిది, విద్యవలన 
వడ్తంచిన వీన్నరి యెగిరివడక అణగియున్న ట్లు బు పాండిత్యము, అత్‌, 
రాన్యత అణిగి యుండును, విద్య లేని పాండిత్యము తిని విడిచిన 
ఎంగిలి అన్నమువ లె నితరుల కువ యోగింవనిది, 


విద్య వినయము నొనగును, సుఖ శాంతు లనుభవింవ 
వచ్చును, పాండిత్యము గొవ్చతనము కలిగించును. క్రీర్తిని అధి 
కారమును వెంపొందించుకొన వచ్చును, అతి. రాన్యత తనను 
మిగిలిన వారికన్న వేరుగా నిలుపును, ధనమును, వస్తు వాహ 
నములను కరాడ బెట్ట వచ్చును, 

"కాసి, సాఖ్యము కావలసినవారు నిద్వను గారవించి, పాండీ 
త్యము, అతు రాన్యతలను ఛానినలుగా చేసికొని చేవచేయు 
చుందురు, 


38 బాల విజ్ఞానకోశము 


ధర్మము_క ర్త వ్యము 

ధర్మము అద్దము వంటిది, అది మన క ర్శన్యమును [ప్రభో 
దించును, అది మన|పవ_ర్శన మనకు మూావించును, తండి కదురు 
తిరిగినవాడు తన కొొడుకుచే అవవమూానించబడును, మతులను 
మోసగించిన వాడు నితులను కోలోోయి తన్నుతాను మోూనగించు 
కొనును, యాజమానికి విధేయత భూవీించనివాడు తన భృత్యుని చే 
తిరన్క_రింవబడును, ఫలాజేతతో మంచివనులు చేసినవాడు 
త నవనులను లంచమిచ్చ చేయించుకొనవలసి యుండును, చెరు 
(పకెసల్నకె పాటువడువాడు మొగమాటమునకు బద్దుడై వాటు 
పడవలసి యుండును, 

పుణ్యలోక ములను కోరి నత్క_ర  లాచరించినవాడు, విశ్వాన 
రహితుల చేష్టలకు గురియె కోక మోహములకు కీలుబొమ ఇ యగును, 
కారణములేశక మే ఇతరులను సుఖ పెట్టువాడు కారణము లేక్యయు 
సుఖవడును, 

సత్సాంగత్యము, సద్దంథ వఠ నము, విద్యావ్యానంగము వలన 
మానసికా రోగ్యము నిలబడును, తాను చెసిన మంచివనిని 
ఇతరులు గు ర్తించవ లెనని, కృతజ్ఞులై యుండవలెనని భావించుట 
అనారొ గ్య లక్షణము, వ్రతరులవై వాత్సల్యము కలిగి తన 
బాధ్యతలను సిర్య_ర్రంచుట ఆరొగ్య లతుణము, 

శారీరక మైన అనారోగ్యము చెవధము వలన శోమించును. 
మానసికమైన అనారొ గ్యము వెద్దలను సేవించుట నలన ఉవళ 
మించును, మానిసికారోగ్యము లేని వానికి కేవలము భొతిక 
సుచిత్యము, నస సనసనము వేతన [వయోజన ముండదు, 
ఒక వేళ వుండినా అది తాత్కా_లికము మతమే, నిరంతర భక్తి 
భావము వలన, మానసిక తారీరకా రొగ్యములు పరిపూర్మత 
వెందును, 

— కులపతి శీ ఎక్కిరాల కృష్ణమాచార్య 


ప 
నాహం = మి తుడు 


“ ఏశాలమైన హృదయం, న్య కి తం కలిగిన మనుష్యుల 
మధ్యనే స్నెహం హాసనగడానికి అవకాశం వుంటుంది. నంకుచిత 
నునస్తత్యం, వెంకితనం కలిగిన మనుష్యులు నిజమైన స్నేహితులు 


993 w— 7 zy యా అక్‌ 
కాలరు, ---భాన్హైన్‌ కింగ్భ వ, 


నిజాయితీ న్నే హానికి పునాది వంటిది. మానవ స్వరూవ 
స్యభావాల అభ్యయనాని$ న్నెిహం ఎంతగానో వోపహాదకారి 
అవుతుంది, ఒక పొరపాటు కప్పిపుచ్చుకోవడానికి వది అబద్దాలు 
ped రి జ చ he 
ఆడవలసి రావచ్చు, అబన్రాలు అడి స్నేహాన్ని నిల బెట్టుకోవ డానికి 
[వయత్నించె కంకి నిజాన్ని థో Fea ఒప్పుకోవడంవల్ల మిత్రుడి 
ముందు ని గౌరవం వెరుగుతుందె తవ్చ ఏ మాతం తరగదు, 
స్నెహం చిరసాయిగా నరిలుతుండి, 
న థై 
న్నెహోన్ని చెడగొట్టుకొవడానికి ఎంతో నేవ్చట్టదు, అద్యమెన 
న్నే హితుడు దొరకడానికి చాలాకాలం వడునగుంది, రోజు వొక 
క్రొత్తవ్య క్తితో స్నెహం చెయడానికి [(వయత్నించే కం ఘీ అనలు 
న్నే హితులు "లేకుండా వుండట మొ ఆ తనుమెన మారం, న్నవహాంలో 
ఎద mf) (త ౧ 
గాని (పేమలో గాని నిజాయితి వాలా అవసరం, నిజాయితీ వేని 
మనిషిని అందరూ దూరంగా నుంచుతారు, 


మంచి అన్నది క నివించినవ్వుడు మి తుస్ల హృదయపూర్య 
కంగా [వశ ంసింవాలి, బలహీనతలు కనుపి స్తే వాటిని పిల నంత 
వరకు విన్తురించాలి, మిత్రుడి పల్ల ఏనా పొరపాటు జరిగితే 
దానిని గురించి అతనితో నిరొ సహామాటంగా మాట్లాడాలి, కాని 
ఆలా వమూాట్లాజేటవ్వుడు అతిని న హస. నొప్పించ డానికి 
మాతం (సయత్నించరాదు. 


ఎదుటివాళ్ళ. కంచు తానే అన్ని విషయాలలో మిన్న అనే 
భావం మనస్సులోనికి రాసియరాదు, అవతలి వ్యక్కి కంపే తానే 


ఎక్కువ పార పాట్లు చేస్తూ వుండవ చ్చుససి భావంఛాలి, అవతలి 


శ్రీగ్ర బాలవిజ్ఞానకోశము 


వ్యక్తి వేలెత్తి చూవక పోవడంలోనే అతని గొవృతనం ఇమిడీ 
వున్నది, ఆ మాటకొస్తే పొరపాట్లు చేయని వాళ్లేవ_ర నా వుంకే, . 
వాళ్లు అసలు ఏ వని చేయలేని వాళ్లలో జమ, 

ఇతరుల దోపూలను విస్తరించి, శమించడం హా” 
పోతె__మనదోపాలు కొండంతలుణా _ పెరిగిపోయె (సమాదం 
కూడా వున్నది. నీలో పారపాటున్న దని ఎవరై నా అంశ, 
అదేమిటో తేలుసుకోవడానికి (వయత్నించాలే తప్ప బుకాయించ 
డానికి [వయల్నించ కూడదు, 

కోవతాపాలు అందరికీ, ఏదో ఒక వుడు వచ్చేవే, అయి తే 
బాటిని సమయం, సందర్నం చూచుకొని మరీ (వదర్శించాలి, 
చీటికి మాటికి (వదర్శించి తే స్నేహితులు దూరవువుతారు, వగ, 
కచ్చ అనేవి మరింత హానిని కీడునూ కలుగ జెసాయి, వాటివల్ల 
సాధించే చేది వుండక వోగా జీవితంలో అనేక కష్ట, నష్టాలకు గురి 
అవుతాం, తవూగుణం వల్ల మో వ్యక్సిత(ం ర్రెనుముడ స్తుంది ; 
'దెదీవ్యమానంగా [వకాశి స్తుంది, 

మో ఆంతరంగిక వివయాలను గురించి వదిముంది ముందు 
చర్చించకండ్‌, ఎదుటివారు మిమ్మల్ని అలుసుగా చూడవచ్చు. 
మాట్లాడేటప్పుడు పెద్ద ఇద్ద పదాలను నమూాసాలను వాడకండి, 
మోక తెలియని విషయాలను గురించి అధికంగా మాట్లాడకండి, 

అభివృద్ధిలో నున్నప్పుడు అందరూ మితభావమునే 
చూపుతుంటారు, న్వ,వ యోజనం సం న్నిహాన్ని (వదర్శించుతూ 
వుంటారు. కాని కష్టకాలం డాపురించినప్పుడు నిజమైన మిత్రులు 
తప్ప అందరూ దూరమను కారు, చై విచ్చు అభాండాలు, 
అపనిందలు కూడా మోపు కారు, కష్ట కాలంలో కూడా ఛాయవ లో 
ఎవరు విడవకుండా అంటిపెట్టుకొని వుంటారో, _ అట్టివాళే 
నిజమైన “మిత్రులు”, వారిచే నిజమైన '* న్నేహం ”, 


శ్రీ కొమరగిరి 


మానవజీవితం 


మానవజీవితం కోనేరులా వనరెక్కి. |వయోజనం తేకుండా 
నివ్ప)రోాజనం కాకూడదు. మానవజీవతం “నెల యురులా 
ముందుకు సాగిపోతూ వుండాలి, వదివుంది జీవితాలతో కలసి 
పదిమందికి (వ యోజనం “కావాలి, 


మానవజీవితంలోని తీపి, చేదులను చవి చూపిస్తూ, నవు 
"కాలిక సామాజిక పరిస్థితులకు (వతిబంబంగా నిలచె నాటకం, 
వదిమాసాలపాటు జనంలో నిలు స్తుంది. జీవితం నాటకం 
కాకపోవచ్చు... కానీ జీవిత వున్న చే నాటకం, అలాంటి నాటక 
రంగ మే సాంస్కృతిక జీవనరంగానికి పునాది, 


మానవజీవితం అనేక కవ్వింపులతో కూడుకొని వుంటుంది. 
జీవితంలో అనేక వెదనలను అనుభవించవలసి వ స్తుంది, బాధలకు 
గురికావలసి వస్తుంది ; కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. 
అభాండాలను మచవోయవలసి వస్తుంది. అవనిందలకు గురి కావలసి 
వస్తుంది. అయినప్పటికి కొన్ని సమయాలలో వాటిని గురించి 
బహిరంగంగా మాట్లాడటానికి అవకాశం కూడా లభించక 
పోవచ్చును, మన మనస్సులో చెలరేగుతున్న వేదనను, 
ఆవేదనను పాలువంచుకొ'నే ఆల్భ్బీయులు కూజా దగ్గర లేకుండా 
దూరమై పోవచ్చును, అవ్వుడు ఏకాకిగా పయనించ వలసి 
వస్తుంది. సమస్యలను ఎదుర్కొన లేక, పోరాటం సల్పలేక 
రాజీ వడితే భౌతికంగా కొంతవరకు సంతృ_్తి కలుగుతే కలుగ 
వచ్చు, న్‌ా) నృజనాకాంతును, సన్యాభిమానాన్ని అణిచి వేసు 
కుం కు వాళ్వ తానందం మా|తం ఏకు లభించదు, దానివల్ల 
భావితరాలు కూడ నష్థపో తాయి, 


42 బొలవిజ్ఞానకోశము 


జీవితం అంకే తీకీ వుంటుంది, చేదూ నుంటుంది. ఒకడిని 
ఎఖ వ్ఫడూ తిచే తినమంశు మెహాం మొత్త వెగటుతో చచ్చు 
పోతాడు. సుఖంతో పాటు వాధ కూడా ఉంది 'కాబశ్ట్రే జీవితం 
ఇంత ఉ త్తెజకరంగా వున్నది, “చేదు” ను చవి చూచఛచినవ్వుడే 
(| మాధుర్యం అర్థమవుతుంది, కష్టాలను చవిచూచినవ్వుడే, 
సుఖం యొక్క_ గొప్పతనం బోధ వడుతుంది, 


సుఖాన్నెలా నంతోవంతో స్వకరిస్తామో, అ చేవిధముగా 
దుఃఖాన్ని కూదా సకరించడం నేర్చుకోవాలి, స్వసుఖవు సె 
సంకుచిత త్యాన్ని అతిక్రమించి ఎత్తునుండి చమాచినవ్యడ ధర్మా 
ధర్మాలు స్పష్టముగా కంటికి కనుబడతాయి. ఎవరై కే ధర్మానికి 
నసమర్సించుకుంటారో, వారిని ఏ కష్ట నూ "లేకుండా వేయి 
పక్టుకొొని ధర్భం నడిపిస్తుంది. మానవుడు దిగజారడం సులభం, 
క్‌ వెళ్ళిడం చాలా కషం, దాసిని అర్థం చేనుకున్నవ్వూడె మూనవ 
వితం సాఫల్య మవుతుంది, 


el 


౧00, p 


జీవిత సమరంలో నెగాలంళు “మొహమాటం” ముందు 
వదులుకోవాలి, అది మహో చెడ్లది. మనివి.ని ముందుకు పోనివ్యదు: 
లోకంలో అనేకరకాల వ్యక్తు లుంటారు, విభిన్నమన_న్తత్యాలు 
గల మనుష్యు లుంటారు. ఈ [వవంచంలో వెద్దపులులలాంటి 
కూరస్యభావులూ వున్నారు, తోడేళ్లవంటి వంచకు లున్నారు. 
నక్క_లాంటి జిత్తులమారులూ వున్నారు, ముహామాట వజెవారు, 
అవూాయకులూ వాళ్ళకు ఎర అయిపోతుంటారు, జీవితంలో (పతి 
అడుగూ ఆలోచించి ముందుకు వేయటం నేర్చుకోవాలి, మెలకువగా 
వ్యవహరించాలి, సి హక్కుల నెవ్వుడూ కాపాడుకోవాలి, ఏమి 
అడగాలనుకున్నా స్పష్టంగా, శైర్యుంగా చెవృడం నేర్చుకోవాలి, 
ముహామాటం ఏమా।తేం పనికిరాదు. ఇది 'నేర్చుకుం కే జీవితంలో 
"మొదటి పరీక్ష నెగ్గిన క్లే, 


మానవజీవితం 18 


మానవుని జీవిత గమ్యము సుఖమును కాదు, దుఃఖమును 
కాదు. చేనినుండి యివి పుట్టునో దానిని వశవరచుకొనుళు 
జీవిత లవ్యము., కొన్ని యెడల సుఖముకంనకు, దుఃఖమే విశేష 
ముగా జ్ఞానాన్ని యిస్తుంది. లోక (శెష్టంల జీవిత చరి తలను 
వరిశిలించి తే, అందు అధిక సంఖ్యాకులకు సుఖములో కంళు 
దుఃఖంలో నే జ్ఞునోదయమయిసట్లు గోచరి స్తున్నది, 


-ఈ వాస్తవాన్ని, య థా ర్ధాస్ని గస _రించినవ్వుడె మానవ 
జీవితం సాఫల్యమవుతుంది, 


. (శ్రీమతి కొమరగిరి జయ్మపద 


జ 


పలక, బలపం 


పశ్చిమ జర్మనీరొ ఇప్పుడు అక్షరాభ్యాసాలకు పలకా బలపం 

మా|తబు ఉపయోగించడం అజరాల జరుగుతున్నది. ఈవిషయంలో 

పామ జర్మనీలోని “అచెన్‌ ' సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన 

సరిళోధక బృందం ఒకటి 1978 సంవత్సరంలో 150 మంది (పాధమిక 

పాఠశాల విద్యార్దు పరిశోధనలు జరిపి = పెన్సిల్‌, హౌం జెన్‌పెన్‌, 
జా 


బాల్‌పాయింట్‌ పెన్‌ లత అక్షరాలు దిద్దడంపల్ల దస్తూరి సరిగా కుదరక సోగా 


a 

పిలలకు చదువుమీద వెగటు కల్లటం, తప్పులు (వాయడంవంటి 
Cc : a 

“ లెగస్తై నియా” అనే మానసిక వ్యాధికీ లోనవడం జరుగుతున్న దని 


కనుక పూర్ణంవలె అక్షరాభార్థసానికి పలకా బలపం ఉపయోగించడం 
అన్నివిధాలా మంచిది. పలకసీద బలపంతో గట్టిగా అక్షరాల్ని దిద్దడం 
వలన, స్పర్శవలన అక్షరరూపం మనో ఫలకంపై గాఢంగా ముదిత 
మవృతుంది. ఆరోగ్యం దృష్టా కికాడా కాగితంకంటు సపలకే మంచిదని 
పరిశోదనలు బుజువుచెస్తున్నాయి. ఆందువలన సళ్చిమజర్మని అంతటా 
(పాఢమిక పాఠశాలలో పలకా బలపం వాడటం జరుగుతున్నది. 


భొర్రిక వ ద్య 


కర లం. ల w = వ 
పుస్తకాల ద్యారా పిల్ల లలో ధార్భిక భావ వ్యాప్తి 


ఎంతేవరకుసాధ్యమ నేది (పయోగించి చాచాను, డాని (వ యోజనం 
పరిమితేం, అధ్యాపకుల వ కా ధర్మాచరణ Gh పిల్లలలో 
థార్మిక (వవృ_ల్తే (వగాథ వువుతుందని నా దృఢ విశ్వాసం, 


(ప్రభుత్య విద్యాసంస్థల నుండి వెలికివచ్చే వ ద్యార్థులకు 
ఏవిధమైన ధార్మిక ఏద్య ఉండడం లెదనేది నిస్సందేహం, భారతే 
జాతి ఆధ్యాళ్ళికంగా దివాలా తీయకుండా ఉండాలంయే లౌకిక 
విద్యలతొ పాటు ధారి క విద్యాబోధనికూడ తవ్చనినరిగా ఉండి 
తీరాలి, 


అంతేకాదు. వృత్తి విద్యావిధానం పిల్లలను ఆదర్శ [గామా 
ణులుగా, పౌరులుగా తిర్సి దిద్దుతుంది. ఆరోగ్య సూ తములకు, 
ఆహార నియమములకు, కుటుంబ జీవనమునకు సంబంధించిన 
అంశాలు కూడా విద్యా (వణాళికలో భాగం కావాలి,” 


పా శీ మహాత్మా గాంద్‌జీ 


భారత్‌ లో... 


కీ. హూ. 800 సంవత్సరమున అలగ్లాండరుతో భారత్‌ కు 
వచ్చిన “అనిసికిటను * అను చరిితకారుడు తాను చూచిన యోగులను 
గురించి చెబుతూ “అకస్మాత్తుగా ఒక యోగి కూర్చున్నవాడు కూర్చున పై 
నిటారుగా గాలిలో నిలులెక్తు లేచెను, మరొక యోగి నిలకడ నీటిపై 
జీలగచెండువలె నొక్కు అవయవమైనను కదల్బక శఈదుకొని పోసాగెను” 
అని వివరించెను. 


దళకసనయ తస ాటే 


దేశ సేనయే చైవసేవ, అబే అనుష్టాన పదాంతమని 
నమ్ము. సిన ఒక చేశ సేవకుడివి కావాలని కోరుతున్నా వా, 
సీ హృదయాన్ని ఈ చేశ [వజల (పేమతో శ్రుతి కలుపు, నీవూ 
వాతా ఒక శే ననుకో, నీకూ వారికి మధ్య ఒక నన్నటి పొర 
గూడా అడ్డం చేదనుకో ! జాతి కొజను (ప్రాణత్యాగం చేసిన ఒక 
ఆధ్యాత్మిక సె నికుడివికా ! ఈవిధముగా నీవు భావించు, సకలడాలి 
సతో భావి స్తుంది, 


ఈ భారతభూమి నా శరీరం, కన్యాకుమారిఅ గం నా 
పాదయుగళం. హిమాలయాలు నా శిరస్సు. నా జటల్లోంచి 
గంగ (సవహి స్తున్నది, నా శిర స్పునుంచి (బహ్మప్పుత (వవపాస్తు 
న్నది, సింధునది ఫొంగిపోతున్న ది. వింధ్యాచలాలు నా కటి 
మండల 'మెఖల, కారమాండల్‌ తీరము నా కుడికాలు, మలబారు 
నా ఎడమకాలు, నేను భారత నర్వన్వాన్ని భారత చేశం 
యొక్క_ తూర్పు వడమర దిక్కులే నా మహాచేతులు,. సకల 
మానవ (సవంచాన్ని ఆలింగనం చేసుకోవడానికి దిక్కు-లనే యీ 
చరులను చేను వానాను, నౌ (శమ నర్వ్యవ శ్యాన్ని ఆవరించింది, 
బది సా విశ్వరూవం. అనంత మొన ఆకాశంలో నిలబడి సా నిశ 
రూ వాన్ని (వవంచానిక (వదర్శిన్తాను. నను నడి స్వే al భారతం 
నడిచినట్టుంటుంది. చేను మాట్లాడితే అఖండ భారతం మాట్లాడి 
నట్లుంటుంది, నను గాలి పలి సే మహాభారతం గాలి వీలు స్తుంది. 
నేను అఖండ హిందూస్థానాన్ని. నను శంక రుక్లో, నను వరమ 
శివుణ్ణి, ఇదే చేశభ_క్తి యొక్క- సిద్ధస్థితి, ఇదె అనుస్థాన వేదాంతం, 

ఇతర చేశాలలో భగవంతుణ్ణి తండిగా అర్చిస్తారు, 
భారత్‌ లో భగవంతుడు తండిగానే కాకుండా, తల్లిగా గూడా 


48 బాలవిజ్ఞానకోశము 


అర్చించ బడు తొడు, “చూత” అనే వదం భారత వాబ్బయంలో 
అతి వన్మితమైనది. హిందువుడు జబ్బుతో భరించలేని బాధవడు 
తున్నవ్వుడు, అతనినోట నెంట “హా భగవంతుడా!’ అని కాదు 
వచ్చెడి, అమ్మా ' న అనగా |” అని వస్తుంది, (పతి వాందున్రని ' 
హృదయాంతరాల్లో నుండి వినిపిస్తుంది అమా అనే బం, 
(పకిపహాందునుని హృదయంలో గాఢో చ్వెగాన్ని కలిగిస్తుంది అమ్మా 
అనే మాట, అమ్మి అన రెండు అతరాలలోనే యిమిడి నున్న దె: 
కమ్మని కథ, అమ్మలేని జీవితం చుక్కాని లేని వడవతో నమానం, 
జన నిచ్చిన అమ్మను సృష్టి నిచ్చిన చై వంతో నమానంగా 
భావిస్తాడు ఇచట (వలి పాందువు, 
భారత చేశంలో యి అత్యున్నత మైన గారవస్థానం వున్నది, 
ఇచట పురుషుడు తన భార్యను “నా భార్య” అని పిలవడానికి 
సాహసించడు, భార్యను గురించి. చెవృవలసి వచ్చినవ్వూడా 
కూత పిల్లవాడి తల, వూ కృష్ణుడి తలి, మా రాముడి తలి ౨౨ లాలి 
చెబు చెడు, 
— శీ స్వామిరామతీర్హ 


భారత్‌లో... 


డా. మా(గీగర్‌ “సిక్కుల చరిత" అను (గంథములో తాను కండారా 
చూచిన ఒక యోగిని గురించి “ 40 రోజులు పెప్టెలో పెట్టి భూస్టాపనము 
గావించిన తరువాత తెరచి చూడగా ఆ యోగి నమస్కరించి మాట్లాడెను. 
రాణా రంజిత్‌ సింగ్‌ తానే స్వయముగా ఆ యోగి మెడలో బంగారు గొలుసు 
తగిభించెను " అని వాసెను, 


కూందాథ ర్త 
“ విద్యా వినయ నంపనే స్నె (వా హాటే గదివా సిని 
గునిదై వ శ్యపాశేచ పణితా$ సమదర్శి నః క 


©) 


వై శిష్య ము 


Clan చాక 


--- భగవద్గిత 

"తొ, విద్యా, వినయము కలిగియున్న _బాహ్మణుని యందును, 

గోవునందును, ఏనుగునందును, కుక్క-యందును, కుక్క_ మాంసము 

వండుకొని తిను చండాలుని యందును నమద్భస్థ కలవారే 

(వారిని నమముగా జూచువాచే ) వండితులు లేక జ్ఞానులు 
( ఆత్మానుభవముగలబారు ) అని వవృబడుదురు, 


సామాన్యముగా వండితు లనగానే పాండిత్య (వకర్త, 
సాహిత్య శానలము, వేదవేదాంగాలు, పురాణ  ఇతిపోసాలలో 
ముంచు (వ వెశంగలవా రని చాలామంది భావిస్తుంటారు, కాని 
భగవడీత దీనిని అంగీకరించడం లేదు, నవున్త చరాచర 
కోటియందు  నమదృష్టికలవాడె “వండితుడు” అని గీత 
బోధి స్తున్నది. విద్యా వినయ నంవన్నుడైన [(బాహ్మణుని ఏ 
విధంగా కానా అను. ర్‌ జక నా 
కుక్క- మాంసమును తిను చండాలుని కూడా గౌరవించాలని, 
వవిత ఛావనతో ఏ విఇముగా గోవును పూజించుతామో, అ జే 
విధముగా ఏనుగును, కుక్కను కూడా గాంవించాలని గీత 
మనకు ఆచెశమి స్తున్నది. 

భార తీయునకు నమ స్త వ స్తువులు పూజసీయము లే, హీందువు 
నకు గర్హింవదగు వస్తువు ని జగమున లేనేలేదు.  జాయి 
“మొదలు రత్నము వరకు, వచ్చిక ముదలు పొదిజాతము 
వజకు, చీవు మొదలు సింగము వణకు, కాకి మొదలు 
గరుత ంతుని వణకు, మాల మొదలు మహర్షి వణకు నర్వమును 
భారతీయులకు ేవళా స్యరూవము లే, 


48 బాల విజ్ఞానకోశము 


కాయిని చేవునిగా భావించి వంణావమృతములచే నభి 
పేకించి ఫోడకోవచార పూజలను అతి శ్రద్ధతో గావించుటయు, 
తులసీ, అశ త్తవటాది వృక్షములను బూజించుటయు, నివషజంతువు 
లవి తెలిసియు పాములకు పాలు వోయుటయు, శివులకు నూక 
లిడుటయు. కాకులకు అన్నము వెట్టుటయు, (గద్దల కాహోర 
ముసంగుటయు, కుక్కలను భె రవాహనములని పూజించుటయు, 
గోవులను, వృషభముల నారాధించుటయు, గజములను హయి[గీవ 
సావములని యలంకరించుటయు, ఏనుగులను గజం దులని 
నమస్క_రించుటయు, గంగాది నదులు చెవి వర్షములనియ్సు 
వరగతములు చేవతలనియు వానికి మహ_త్తరపూజ లొనర్ఫ్చుటయు-- 
-పేయుల నుచ సీచ భేదములు లేక జగమున గల సర్వ వస్తువు 
లను, జంతున్రలను ననుదృష్టిత చూచి పూజించి, (ఒమించి, 
గరవించగ్లల దివ్యమతే మె కాందూమతం. హిందూమతము 
హిందూధర్శ వైశిష్ట్యము కూడా అబే, 
భారతీయుని దృష్టిలో చెవుడు కానిది లేదు “ నర్యం 
ఖల్విదం (బహ్మ” ; “సర్వం విక్ష్టుమయం జగత ౩ నర్వం 
నివమయం జగత్‌ ” ;* వాసుదేవః నర్యం ”; “ మత్తఃవరతరం 
సాన్యక్కించి దస్తి ” మొదలగు మహావాక్యములు ఈ సత్యమునే 
చాటుచున్నవి, ఈ వాస్తవమును, రహస్యమును తెలుసుకో లేక 
కొందరు అజ్ఞానులు హిందూమతము జాళ్లను, చెట్లను, జంతువు 
లను పూజించు మూఢవిశ్యానముగల మతమని అవహాళన 
చెయడం జరుగుతున్నది, 


పేమ యను ద్రైవగుణము మానవులవజశే వరిమితం 
చేయక జంతుజాలములడై న గూడా వి స్తరింవ చేయవలెను, 
అంతేకాదు సమస్త చరాచర [పాణికోటి యందు దయ, కరుణ 
కలిగి వుండాలని గీత బోధి స్తున్నది, భగవంతునియందు భక, 
జీవ రాసుల యెడల ద్వేషము కలిగియున్న వో ఆ భక్తికి అర్థం లేదు. 


హి౦దూధర్మ వైశిష్ట్యము 49 


అది భగవంతునికి ఉవశారం కాదు, అవచారమే అన్రతుంది. 
“ నర్వజీవి తిరస్కార ? "కెశనం (నతి గచ్చతి. 7” వీ జీవిని తిరన్క_ 
రించినను, ఇాధించినను భగవంతుని చాధించినశ్లే యగును, 
“నిరై (ర నర్వ భూ తేషు” అన్నట్లుగా సమస్త |ప్రాణులయందు 
'ద్యెవము లెకుండా నుండన లెను, నమస్త (పాణులు భగ త్వ 
రూపులు, నారాయణ నరయాపులు. క నుక సరగభూతేదయ కూడా 
వర మోత్కృృాష్ట్రమైన ధర ములలో ఒక టి, 
కూందూ ధర్శ్భంలో ఒక మనుజునికే గాక నమ స్తచరాచర 
(పాణికోోటికి అత్యున్నత మైన, గ "౦న పదమైన ఖననం యివబడీంది. 
ముఖ్యంగా భగవద్దతలో యింకా ఒక మెట్టు మైక్‌ వోయి నర్వ 
మానవ నా భాతృత్యము ( Fraternity) తోనే సంతృ ప్పి చెంద 
రాదని, 'నర్యాత్త దృష్టి. ని కుడ అలవరయకోజాలని చెప్పబడినది. 
వై భగవద్గీత శ్లోకము అత్యున్నతమైన విశాలభావమును 
(పోత్సహిస్తున్నది, ఉత్తైవు, మధ్యమా, అధవు తారతమ్యాములు 
లేకుండా, ఉచ్చ, మధ్య. సన భావములకు తావివ్వకుండా సర 
భూతముల యందు సమభావం, సమదృష్టి కలిగి వుండాలని 
బోధిస్తున్న ది. మనదేశంలో తవ్చ |వవంచంలో మరెక్కడా 
యింతేక న్నా మించిన సాంఘీక న్యాయం (Social Justice ) క నుపించక 
పోవచ్చును, ఇటువంటి అత్యున్నతమైన త_త్త్వజ్ఞూనం (Philosophy ) 
కూడా మచిెచటా తేచేసూా !... అవే హిందూధర్శ వై శిష్టుము. 
--- భరద్వాజ్‌ 
న 

“ ఆధునిక శాస్త్రముల కన్నింటికిని గణితశాస్త్ర మెట్టిదో, (పసంచ భాష 

లన్నింటికిని సంస్కృతం ఆట్టది. మా సవ పు స్తకభాండాగారములో 

బు గ్యౌదమే మొదిటి (గంథం, ” 
--- మాక్సుముల్లర్‌ 


హరిజనయెవ 
“శారిజనా వం మీక ధార్మిక కార్యం. హరిజన ద్ధర ణ 
మానవత్యంతో కూడుకున్న ఉద్యమం, విద్యార్థులు తమ 
విరామ నమయాలను దీనికి వినియోగింవాలి, 


మారిజనులలో అఆ త్బాభిమానము, అతుగారవాదులను 
నిర్శించడం, వారిని ఆదర్శపారులుగా తీర్చిదిద్దడం, వరిశు భత, 
వరిిశమ, విద్యా, నదాచారములను అలవరచడం._-ఇ దే సరియైన 
హరిజనోద్ధరణ: ప్రందుకు త్యాగం, సహనం, (శమ ఇత్యాదు 
లావశ్యకం, 

హరిజన వోవణ కని మోరు నాకు కొంత ధనమి స్తే నిరాక 
రిస్తాను. ఎందుకంకే మో ధనంతో వారిని పోషించి వారిని 
సోమరులుగా, భిక్షకులుగా చేయడానికి నేను అంగీకరించజాలను, 


(పతి ఒక్కరా వతి అస్ఫృశ్యుని తాశాలని కాదు నేను 
లవ్యీం చేది, మనస్సులోని అస్స్సశ రతా భావం పోవాలి, అంతిర్యర్ష 
వివాహాలు, అంతర్వర్ష భోజనాలు = ప్రవ అస్ఫృశ్టతా సివార ణగా 
భావించను, నేను మీతో కలిసి భోజనం వేస్తే అవవి తమ 
పోతాననే భావం పోవాలి, ”” 


గే మహాత్మాగాంధీజీ 
Oe స్కృ మం. 


(| (గీకు, లాటిన్‌, గోతిక్‌ మొదలయిన భాషలన్నియు భిన్న ఖన్న 
కాలములయందు సంస్కత భాష నుండియే, ముఖ్యముగా వెదిక సంసృతము 
నుండియే ఉద్భవించినవి ” 


= కర్ణన్‌ పండితుడు 


గురువు 


“గురువు అమృత సరస్సు, గుళూవబేశాన్ని మననంచేస్పే 
శిష్యుడి అజ్ఞానం పోతుంది, గొురునును కలుసుకోవడంవల్ల బుద్ధి 
ఉదాత్త స్థితిని పొందుతుంది. వునస్సు నిర్శల మవుతుంది, 


నద్దురును దర్శనంనల్ల అజ్ఞాన తిమిరం తొలగి పోతుంది, 
ద్‌ దం స్త్ర 
అహంకారం నశిస్తుంది. నద్లురువు లభించిన వెంటనే నంశయా 
లన్ని వటావంచ  లన్రతాయి. పుస ఏకోరరఈ చిత్తచాంచల్యం 
తొలగిపోతాయి, అమవ్చుడు అమృతం (నవిస్తుంది, 


గురువు ముత్యాలు వున్న నము[ దం, యోగులు పహూంనల లాగ 
వాటిని స్వీకరించి, గురువునే ఆ|శయించుకొెని వుంటారు, 


— శ గురునానక్‌ 


హోం 


రష్యాల రామాయణం 


ఇటినల సోవియట్‌ యూనియన్‌ లోని ఉజ్బెకిస్తాన్‌ లో ఉన్నత విద్యా 
భ్యాసం చేసేవారికోసం ము.దించిన (పపంచ సాహిత్య విజ్ఞాన సర్వస్వంలో 
చు" 
“* రామాయణగాథ ” కు సంబందించిన ఘట్టాలు పొందుపరచబడ్డాయి. 
(ప్రముఖ ఉజ్బెక్‌ కవి క మహమ్మద్‌ ఆలి” రామాయణంలోని ఘట్టాలను 
“ ఉజ్బెక్‌ ” భాషలలోనికి అనువదించారు. ఈ అనువాద కార్యక్రమం 
కోసం *ీ ఆలీ* అయిదేళ పాటు (శమించారు, ఉజ్బెక్‌ సొన్‌లో ఉన్నత 
జ్‌, థి 
విద్యకు రామాయణాన్ని ఓక్‌ (గంథింగా నిర్ణయించారు. (పపంచ 
ఉత్తమ సాహిత్య గంథాల వరునలో రామాయణాన్ని చేర్చారు. “ రాయా 
యణ అనువాదము మా సనాంస్కృతక జీవనంలో ఒక మహ త్తర 
ఘట్టం * అని ఉజ్బెక్‌ స్తాన అకాడమీ ఆస్‌ _సైన్సెసక చెందిన ఒక మెదావి 
వాఖిద్‌ జాఖవిదోవ్‌ అన్నారు. రాయాయణగాథకు ఒక్క. భారత 
దేశంలోనే గాక విచేళలలో కాడ ఎంతగానో |, పచారం లఖించడం 


విశేషం, 


నుత వం 


మన జాతి వికానమునకు మానవ [శేయస్సునకు మతమే ' 
మహత్తరమైన సాధనము, ఆలసించక ఈ సత్యమును చెంతే 
బాగుగ |గహించిన నంత విగెషముగా మనకును, సకల 
(వవంచమునకును శుభము లభించును, సుఖము చేకూరును, 
అధ్యాత్మిక తొ విపానమగు జీవితము శవనదృశము, ఛైతన్య 
వంతమగు [పాణశక్తిని (వసాదించునది మతమే, అట్ట స్స్‌ 
సనాతన ధర్మా జ్లవనమున మాత్రమే సిద్ధించును. 


ఆధ్యాత్మిక విద్య 
ఆధ్యాళి క ఏికాశము నొనంగసి విద్య యథార్జమగు విద్వ 
కాజాలదు: అట్టి విద్య యుదర పోవణమునకు తోడ్చడ వచ్చును, 
అనవాజము, అభధార్శికము నగు నేటి మన బిడ్డల నడనడి వోటు. 
భూయిష్ట్రమగు విద్యావిధాన ఫలితమే, ఆధ్యాత్మిక నిషణతో 
గూడ్‌న విద్య నడెంతయు నావశ్యక ము, నె శవమును యు 
ముత సత్యములను బోధించవలెను, ఆధ్యాత్మిక చె తన్యమును 
కలిగింవవ లెను, జీవిత వికానమును, అభ్యున్న తని, (సయోజనము 
లన్కు విలువలను (ప్రసౌాదించునదియె నిక్క-౦పు విద్య. ఈ శక్తి 
విమల నై తిక విధానములనుండి మూత మే యుద్భవించును, 
తత్త్సశాస్త్రము 
త_త్త్యశాన్రుము ( దర్శనము ) నె తిక శికుణము నిచ్చును, 
ఆదర్శముల నందించుటకు త_త్త్యశాన్రాము దిక్పూచి. ఆది చేనిచో 
చుక్కా-నిలేని నావవతె మన మెటకేిసదుమా తెలియదు, 
తత్త శాస్రుము విద్యకు మూలము, నిద్య, జీవితము త త్త 
శా న్ర్రము -ఇవి మూడును వరస్పర సంబద్దములు, అవిభాజ్యములు, 


శ 


తత్త్వము మననమును, ఏ ద్యానడవడిని చూవించెడి ఒకే సాణెము 


మతము ర్‌ 


నందలి ఆెండునై పులు, ఆత గౌరవమును గాపాడు కొనుచు, 
నుదరబోహణార్హ ము ధనము నాస్టించు సామర్థ్యము సియజాలని 
విద్యానిధానము నిమృయోజనకరము, కేవల ముదరపోవణమును 
సాధించు. విద్య శ్యుదము, తాను చక్కని వర్మిశ్రమమును 
గావించుచు తన జీవిత నిరంహాణమునశే కాక వరులకును తోడ్పడ 
ఏలు గలిగించడి సునికుత విద్య యె నద్విద్య, 
[ప్రయోజనం శూన్యం 

ఛగన ల్సేవ కర్చింవబడని లలితకళలు, ఉన్నత సత్య 
శిఖరములకు గొంపోవజాలని సాహీత్యం, శీలము నొనంగని 
విద్య, నై_తికంపు పునాదులు "లేని రాజకీయములు, ఆభ్యాాల్మిక 
శక్కుల నావివ్యరించి దివ్యత్యము ను ద్రేశింవ జేయజాలని నమాజ 
జీవితము, ధర్మము ననుష్టింవజాలని (సభుత ము లున్నా [వయో 
జనం శూన్యం, అంతేగాక ఇవి నమాజమునందు నంతేోభమును, 
స్పర్గలను, అశాంతిని (వకోవపింవ 'జేయుచుండును, 

పరిష్కారము 

మన జీవితములం బెదుర్కొనవలసిన సమస్యలను ఒథర్వ 
సాపానములతో, ఉత్సాహముతో, ఏ వెక పూరితమగు బుద్ధి 
కుథలతత' * వరిమ్య-రింవవతెను, కాబట్టి మానవులను యంత 
ములుగ నొనర్చు ఫ్యాక్ట్‌ రీలుగా నువకరించెడి నేటి మన విద్యా 
అయములను అ మూలముగ, వికానవంతేములగు విధానముల 
జూవెఉ వథకములవై చక్కగా సంస్కరించి, నరిదిద్దవ లెను, 
మాననుని యంత:ఃకరణమును వరిశుద్ధముగ నొనర్చి వికసింవ జేనెడి 
యాదర్శమే (శేయోడాయకము*, దీనిని సఫల మొనర్చునది 
వవ్మిత మతధథర్శ నిర్వహణ మె, 

దైవీశక్తి 

నవీన మానవ నమాజము కుతర్క-ముల మూసలో ఛొతిక 

వాదనహ్నీ! నలనల (కొగి క అగుచున్నది, ధ నతృవ్ల మిటిమోజు 


7 బాల విజ్ఞానకోశము 


చున్నది, ఆ తృ దీరకుండుటచే సిజికి స్థానము లభించుట లేదు, 
ధనిక వాదము, భౌతిక వాదము, పస్తవ వాదము మున్నగు ఖన్న భిన్న 
సిద్ధాంత రాద్ధాంతేములను (వబలించు వితండవాదములను వ్యాప్త 
మొన ర్చెడ్‌ చార్వాకులు చెడు గజ్జగ టై విచ్చలనిడిగ ర చ్చ కెక్కి 
రభసజేయుచున్నారు. ఇట్టి తరుణమున మన భౌతిక చశ్వువులకు 
గన్బింవనిి మనము నృళంవ జాలని మయొకానొక అతీతశ క్రి 
మనలను నడుపుచున్నదను సత్యమును - దై ఏశ కిని మనము 
మణువకుండుముగాక ! సత్యము, (మము అనే సాధనములతో 
నీ శక్తిని గాంధీజీ [వకటన జేసిరి, ధర్మము హృదయము నుంటి 
వికసింవగ నే రిలనంవత్తి వ్యా_ప్తమై వెలుగాందును, సమతే (మును 
వెంపొందును, సహన నఖ్యములు, భ_క్కివిశాంసములు తేజరిల్లును, 
సునితుణము, అనుభవము సుస్థిరముగ పాదుకొనును, శాంతి 
సుఖములు స్థావితములై జీవితమునకు స్థాయిని, హాయిని 
చేకూర్చును, మధుర ఫలముల నాస్వాదింవ చెయును,. అవ్వుడె 
మానవుడు సంపూర్ల వికాసము నందును, అంతక ంకును ముఖ్య 
మెన అనుభూతి మరియొకటి లేదు, ఇదియే మానవజీవిత 
పరమావధి, 

క ఆర్ష విదా్యలంకార | (శ్రీ) కల్లూరి చం(దమొ?$ 


ణి 


నిజ ౦ 


కళ్లముందే కనుపించే నిజం, దాన్ని సమాజ మార్పునకు మలిచే 
“ఇజం” అదె అభ్యుదయ భావం. 


నిజం నిదపోతున్న ంత సేపు అబద్ద మె నిజంగా; చలామణి * అవుతుంది. 
సిజం నిదపోకుండా ఘర్షణకు దిగులే అబద్దం, అన్యాయముల ఆట కటుతుంది, 
ర 


నిజం అనేది నిలకడమీద తప్పక బయట పడుతుంది, 


సధుంథాలను చదవాలి 


(నొర్ధనా సలం ఏకాంతంగా, నిశ్శబ్దంగా వుండాలి, ధ్యానా 
ఎకి వకాంతం అతంవనరం, ఏడువందల శోకాలు పారాయణం 
చేయడం కంయు నాలుగు ్లోకములు అర్థం చేసుకొని అభ్యసించడం 
మేలు, విద్యు కృధర్శం మరువక (పలిక్షణమూ పాటుపడాలి, 
ఒకరికి మనముకాదు, మనకు ఒకరుకాదు. ఎవరెవరి ఆచరణ 
వారిచే, ధర్మ మొకకు మన తోడవుతుంది, అనవసరంగా 
మనం వారిని వీరిని చూడరాదు, రాకపోకలు మితిలో వుంచు 
కోవాలి, ఒకే గుడ్డివాడు మరొక గుడ్డివానికి తోడయ్యే విధానం 
వదలుకోవాలి, తర్క_ంతో, ఉపన్యాసాలతో కాలం బుచ్చకూడదు, 
మహాత్సులు, ఆత్భదర్శనం చేసినవారి నద్ద )/0థాలను చదువు 
కుంటూ, వారు చెప్పినది ఆచరణలో వెట్టుకుంటూ ఆత్త న్‌ లాభానికి 
పాటుబడాలి, 


ఏశారణము చేతనై నా శాంతమూ, దీ వీడరాదు, 
ఏగాలి వీస్తే ఆ గాలికి కొట్టుకొని పోరాదు, మనం అలవరచు 
ఫోవల్సింది ఉద్య రాహిత్యం, ఎపహ్వూడు మందహాసంతో, 
(సశాంతంగా వుండటం నేర్చుకోవాలి, అతృవై మన చూపు 
వుంచుకోవాలిగాని, వస్తువులవై కాదు,  ఆత్నవిశారణచేత 
ఉచద్య్వగాన్ని అణచుకోవాలి, ధ్యానంలో స్థిమితంగా వుండాలి, 
ఆవేశాన్ని లోవలనే యిముడ్చ్నుకోవాలి, _ విజ్ఞానమునకై_ సద్గ)ంథ 
వఠన వేయాలి, ఇతరులను బలవంతపరచరాదు. మన అభి 
(పాయాలను అదేవనిగా ఇతరులవైై రుద్దరాదు, 


మనివీ, మనిషి "కావలంటే, మనిపీ.గా అవాలంటే భగవంతుని 
యందు ఎడతెగని భి కలిగి వుండాలి, భక్తులచరిత, భక్తుల 


56 బాలవిజ్ఞానకోశము 


సాంగత్యము ఆధ్యాత్మిక జీవితానికి సింహడాంరం లాంటిది, 
మూరులు ప కంకు ఒక వండితుడు వ్రుంళు వ్రాలు, 
నలుగురు వండితులకంయే ఒక భో క్రోడుంశు మేలు, మన జీవితంలో 
ఒక విషయం గమనించాలి, కుటుంబంలో తండి వున్నంత కాలం 
తండి వెనుక, తదువరి పెద్దల వెనుక నడవాలి, రాముని వెనుక 
లవ్మణస్యామివ లె, భరతుని వెనుక శ తుఘ్నుడివల వ్రంళు 
అవ్వుడు మన జీవితంలో సర్యమంగ ళములు లభిస్తాయి, ముందు 
గాక చెనుకవుండటం అంతే వినయంగా కాలం గడవటమే-..అంకు 
అహాంకారం పోవటం, అహాశకారం పోతె ఇక ఏముంటుంది 
విజ్ఞానం వికాసం, వికాసమే ఆత్మ, విజ్ఞాన వికాసానికి నంద్ల /0థ 
పఠన అత్యవసరం, 


“తృణాదపి సునీచేనతరోరవి సహిష్టునా * భ కులందరూ 
సమానమనే భావం కంశే అందరికంకే తక్కువవాడిని అనెభావం 
ఊఉ త్తమ భావం, * వినయం నాకెప్పుడు వస్తాను చేవుడా!” అనే, 
ఆవేదననుంకే అది మనకు అబ్బుతుంది, ఇతరులకంళు ఎంతే 
తేక్కు_వవాడనని అనుకుంటామోా అంతా నిండుతుంది. ఎంతే 
ఎక్కు_వవాడనని అనుకుంటామో, అపుడు చేవుడుు గురువు 
ఇచ్చినా దొర్లి పోతుంది, దిబ్బమిరాద స్‌ళ్లు వడుతాయి, గుంటలోనూ 
నిల్లు బడుతాయి, ఎత్తుగా నున్న దిబ్బమోాద సళ్లు సిలువవు, 
గుంటలోదికి చేరుతాయి, అచేవిధముగ తక్కువ అనే భావం 
వుంచే గురువు ఇచ్చిన కృవతోడు, ఇతరభ కులు యిచ్చినది 
కూడ మనకు అబ్బుతుంది, 


థగవంతోనికీ, భక్తునికి మధ్యశకెళ్ల రాదు, అదేవిధముగ 
నందిశ్వరునికి, ఈశ (రునిక మధ్య పోరాదు, అలాగ * రాములవారి 
వద్దకు సరాసరి వెళ్లి "లే (గ్రహించ లేవయ్యా, అందుచేత ఆంజనేయ 
సామి వెనుకాల వెళ్లిమన్నారు పెద్దలు; అందువల్ల (వమాడాలు 


సద్రీంథాలను చదబాలి ర్‌? 


పార పొట్టు ఏర్పడవు, ఎంత వెనక్కు వుంళు అంత భఛభ్దదతా, 
'శేవుమూ, అనాలోచింతగా ముందుకు పోయవాళ్లె క ష్ట్రవుల 
నెదురొ_న వలసి వుంటుంది, నిదానం (వధానం, 


కవ్యంతో చిలికితే గాని నెన్నకాదు, కష్టవడిలేగాని విలువ 
దక్కదు, ఊరికే వచ్చేవస్తువుకంకు, కష్టవడి సంపాదించిన 
వస్తువు. విషయంలో జాగ _త్తగా నుంటాం, జాగ త్పగా నుంచుకొని 
ఎక్కువ అభివృద్ది ఫొంతుతాం, కనుక క స్టవడటం నేర్చుకోవాలి, 
అవ్వుజే ఫల తాన్ని పెందగలుగుతాం, 
జ] సళ మహర్షి 


నం 

వినయములేని విద్య ; శీలములేని మనిషి ; డెళభ క్తిలేని పౌరులు ; 
సత్యములేని వకు? భ క్రిలెని పూజ ; [కమశిక్షణ లేని సమాజము ; కృత 
జ్ఞతలేని సోదరులు ; చేసిన మేలును మరచిన మిత్రులు ; విశ్వాసం చూపని 
యజమాని ; అర్హతలేని అధికారం ; 'స్వెచ్చలేని స్వాతం[త్యము ; న్యాయం 
చెప్పడానికి భయపడే న్యాయమూర్తులు ; మాధుర్యంలని సంగీతము ; 
విద్యాబోధన చేయలేని అధ్యాపకులు ; సభికులను మెప్పించలేని ఉపన్యాస 
కులు ; సక్రమపాలన చేయలేని (ప్రభుత్వము ; పౌరవిధులను నిర్య_ర్లించని 
(ప్రజలు ; ఓటు హక్కును సద్వినియోగ పరచని ఓటరులు ఉన్నా (పయో 

జనం ఏ మాతం పుండదు. [శనుతప్ప ఫలితం శూన్యం. 
— (శ్రీ కొమరగిరి 


x 


కార నలో 1! 


కారములేని వంట ; ఉపకారము జేయని జీవితంబు ; ఆ 
కారములేని యిల్లు ; మమకారము జూపని స్నెహితుండు ; (ప్రా 
కారములేని కోట ; గుణకౌరము నేర్వని పండితుడు ; ఓం 
కశారములేని మంత్రము ; వికారము కల్గును జానకీసతీ | 


(శ గుండవరపు లక్ష్మీనారాయణ 


(గంథములు.|గంథాలయములు 


“ వతి (గంథం ఒక గురువు. ఒక అమురలోకపు తరువు, 
(గ్రంధాలయం ఒక వెన్నల (పవంచం, మసికట్టిన మానవ 
హృదయాలలో వెన్నెల కాంతులు విరజిమ్మే చందమామ వంటిది 
(గంథం, పుస్తకం మానవజీనితానికే అమూల్య సంపద, 


తల్లి శరీరాన్ని వోషించి వెంచుతుంది, ఉత్తమ గంథం 
హృదయాన్ని పోవీించి పంచుతుంది, ఎన్ని ఆ తమ [గంధాలు 
చదివితే వ్యక్కి అంతగా పెరుగుతాడు, 


మన (సవ కల వాక్కులు జీవితానికి వెన్నెల తోరణాలు, 
మహాకవుల భావనలు మన మనస్ప్సుల_వై (వలాడగట్టిన పూల వొల 
వెల్లులు, (వలి [గ్రంథాలయంలో మనకు వినిపించని గంటలు 
(మోగుతూ ఉంటాయి. _ కనిపించని హారతులు అందించబడుతూ 
ఉంటాయి. ఆ గంటలు పాఠకుల గుండెల్లో, హారతులు, పాఠకుల 
న తాల్లో దాగి ఉంటాయి. ఆ ఆలయాలలో అడుగు పెట్టిన 
వారికి ఒక అదృశ్వహ స్తం వెన్నెలబిన, వెడుతూ ఉంటుంది. 
మనీషిగా మారగలవని ఆశీర్వదిస్తూ ఉంటుంది, 


లశ 3 పారతీ వంటి చేవతా విగహాలను ఆలయాలలో 


చూడగలుగుతాం, సరన్యతీమాతను మా(తం గంథాలయాలలో 
కళారా చూడగలుగుతాం, 


--(ీ రావూరి వెంకట సత్యనారాయణరావు 


“ కరతశాలనుండీ వస్తున్న మానవజాతి నాగరికతనూ, 
విజ్ఞానాన్ని వదిలవర చి ముందు తరాలవారి పురోభివృద్ధికి వాటు 
వజేని గంధాలు, ఆ గ్రంథాలను భదవరచి ప్రతివారికీ జాతి, మత, 
కుల, భాపా సభేచాలు తేకుండా వారివారి అవునరాలను బట్టి అంద 


సద్ళింథాలను చదవాలి 59 
"షః 


జేసి మానవ విజ్ఞాన తృప్షను తీర్చే 'సరనము[ దాలు (గ్రంథా 
అయాాలు, 


(1) పర్వతనని గంగాధరరావు, M.A, 
(Minn), B.Sc., (Hons.) 0. ఓ. Sc. 


“శరీరంలో ర_క్షవనరణానికి నరాలు ఎలా తోడ్పడు 
తాయోా  చేశంలో భావ(వనరణకోనం (గంభాలయాలు అలా 
కృపి చే స్తుంటాయి, Sls వరనం, సజ్జన సాంగత్యం, 
సంసార వివవృవానికి వండిన రెండు వృతఫలాలని, వాటి నాన్యా 
దించి మానవుడు నంతరణ మార్గంలో నిస శంగా పయనించ 
~లుగుతాడని ergs నందేశం -- ఈ ఆంటిని (గంఛాలయాలు 
సమకూరుసొయి, ” 

— (ఫ్రీ ఇరివెంటి కృష్ణమూ ర్తి 
అధ్యతుడు, “ యునభారతి ” సికిం దాబాద్‌ 


“' గంథాలయములు నరస్యతీ నిలయములు, దశసౌభాగా 
నికి (గంథాలయములు పునాదులు వంటివి, విడ్యకు, విజానాభి 
వృద్ధిక -ఈ జాన భాండాగారముల అవశ్యకత ఎం వేని కలదు, 
పాఠశాలలో వఠింవ నవకాశము లేని వ్యావహారిక జనులకు విదా 
ఏినోడాభిలాసులకు, విద్యాభివృద్ధి కాొముకులకు (గ ౦థధాలయము 
కల్చ్పవృతము అనుటలో సందియము లేదు. భాషావేత్తలు కావలసి 
యున్నను, రాజకీయ వే త్తలు కావలసి యున్నను, చరిత వరికోధ 
నలు కొనసాగవలయు నన్నను, మరియే విద్యయందు యోగ్యత 
సంపొదింవ తలంపు యున్నను [గ ౦ంధాలయములు మిక్కిలి 
ఉవ యోగ పడును, *” 

ట్రీ ఆలపాటి రామచం( దరాపు 
లై (బేరియన్‌ 


80 బాలవిజ్ఞానకోశము 


“ దేశచేశాలలో ఉత్తమోత్తమ చలనచి కాలలో 
అనేకం (గంధాలయాలనుంచి నెలుబడినట్లి'వే. ఎన్ని ప్రసిద్ధ 
[గంథాలు (వసిద్ధ చి కొలు కాలెదు? [గ ౦థాలయాలు 
నిజానికి కొన్ని వెలముంది, లేడా లతలమంది గురుదవులకు 
నిలయాలు, నా మట్టుకు నాకు ఏడ్‌ నా గంథాలయంలో పాదం 
పెట్టగానే కానవచ్చెవి పుస్తకాల వరుసలు కాను. భుజాలను 
రాసుకుంటూ వాల్మికి నరనన హోమర్‌, కాళిదాసు నరనన 
సేక్చొపియర్‌,, బుద్ధుని సరసన సో కటీన్‌, ఆర్యభట్టు నరనన 
న్యూటన్‌ [వభృతు లే, మన విజ్ఞానం, మన కళలు, మన 
సాహిత్యం, మన సంస్కృతి, మన నాగరికత వీరు మనక పెట్టిన భిడే, 
అందువల్ల, వీరి శు ళూవ చేయనిదే మనం వమోొ నేర్భలేము, 
ఒక్క_ అడుగైనా ముందుకు చేయలేము, ఈ దృష్ట్రీతో మన 
యువకులు (గంథాలయాలను చూడాలి,” 

we నార్ల వెంక పేశ్వరరావు 


“గతానికి, వర్తమానానికి వారధి క్త విజ్ఞాన భాండా 
గార మే [గ ౨ధాలయం, [వవంచంలో నలుమూలల నివసించే 
లతుల కొలది (వజలు ఏక నమయంలో ఒే (గంధాన్ని చదువుతూ 
వుండవచ్చు, వటువంటి సదుపాయాన్ని కూర్చ ఆనర (గంధా 
లయంకు వుంది. ఇవి నాన్న వెదజన్తో శేం చాలు, 


— [శ అనంతశయనం అయ్యంగార్‌ 


“ జీవితానికి అన్నం ఎంతే అవసనర్హో (గంథాలు అంత 
కంళకు ఎక్కువ అవసరం కాకపోయినా తక్కువ అవనరం మాతం 
కావు, అన్నం ఫరీరంలోని ఆకలిని తీర్చి సరీర పోషణకు తోడ్పడి కే, 
గంథాలు మాననంలోని ఆకలిని తీర్చి మానసిక వోవణకు 
దోహదం చేస్తాయి, 

= (శ్రీ సంజీవదేవ్‌ 


సద్గంథాలను చదవాలి 61 
౧ 


“ నర్యులకు విజ్ఞానము సులభముగా అందజేసి తదా్యఠా 
సుఖవంతులుగా చేయుటయే [గంథాలయ భయము, వ్యక్తి 
గతముగా, (వ యోజనాత్నకముగా, (వత్యతంగా కోరిన 
సమాచారాన్ని పల నంత త్వర లో అందివ్యుగ లుగుటలో'నె 
[గ ౦ంథాలయము యొక్క విశిష్టత నున్నది,” 

--- శ్రీ తిరునగరి వెంకట రమణయ్య 
M. A., LLB., D.L.S. C. 


దుర్విధి [కూర అగ హానికి దిమ్మె_త్తీన మ_స్తకానికి 
[గ ౦ధాలయంలోని మాంచి పుస్తకం లవండర్‌ వవర్‌ బాత్‌ , 
ఈ_ త్తమ సాహిత్య [గంధము మానవుని ఢ ర్భాత్ముని చేయును, 
నరన్యలి నివానమే పు న్నక భాండాగారం. *” 


- థ్రీ పుచ్చా పూర్ణానందం 


య (గంథాలయం బిజూానికి కొన్ని వెలమంది గురువులకు 
నిలయం. కారణం ఎందరో మహాోకనృలు, మహోర చయితలు 
సృస్థ్వం-చిన జత్కస్థమైన గంధాలకు అది స్థావరం, అంతేకాదు 
విభన్న రుచులుగల వఠితలకు [గ౦థాలయం ఒక విద్యా కేందం, 
(గ్రంథ అధ్యయనంవల్ల చదువరిలో ానకుశలత, భాపూ 


ఇన_దువ్యుం చెంపాందుతాయి, పాఠ్య పు సకం అధ్యయన 
భఇ"వాన్ని (వేరెపించేది అయితే [గ౦థధాలయం ఒక జన అర 
వాటిక,” 


— (శ్రీ నిడుముక్కల నాగభూషణరావు 


“5 (గంథం తేల్గ్లీవంటిది, తల్లి త నపిడ్డల నర్యసుఖ 
ముల కొరకు ఎట్లు (శ్రమించి త్యాగము చేయునో సద్గ్రంధము 
మానవునసియందు అంతర్గత ముగ ని చాణమై యున్న దె విశ కుల 
నుద్దీపింపచేయుట కువకరించును. సద్ద)ంథమును మించిన 
మిత్రుడు దొరకుట దున్తభము, మంచి స్నేహితుల నహావాన 


గ్ర బొలవిజ్ఞానకోశము 


ములో మూానన్ర డెల్ట్లు తనలోని చెడును సంహారించి మంచి వూర్ష 
మున జీవితమును గడుపుట నేర్చుకొనునో నద్ద్రంధ వళనమువలన 
అంతక న్న మిన్న యెన వీల నంవదలను అలవరచుకొన గలడు, *” 


శ్రీ ఇలింద్ర రంగవాయకులు, M.A., LL.B. 


ల (గంధాలయం నిజానికి విజ్ఞాన నిలయం, విజ్ఞ్వన సము 
పార్హనాభిలావను కలుగ చేయడం, తపో నునర్థిప్యలకం పళని 
తృప్పను తిర్చడం- ఈ రెండు విధానములైన సేవలను (గంధా 
లయము సిర్య రి స్తుంది. పిజ్జునతృష్ట్రను తీర్చ డానికంకు 

లో నవ టో ఎ "జే క్త 9) 
జ్ఞానార్జన ట్ల అన కిని కలుగ జౌెయడం (సాధ మిక క_ర్శన్యం, 


ఉన్ల. కోదాటి నారాయణరాపు 


“ అభివృద్ధికి విద్య _పాలివదిక అయి సే, విధ్యకు (_పాతివదిక 
_స్తకం, "సక రించుకున్న విజ్ఞానాన్ని నంరవ్నంచుకుని, తరతరా 
లకు అందించడానికి ఎంతో ఉపయోగ వడతాయి పు నకాలు, 
వైజ్ఞానిక , సాంస్కృతిక , సాహితీ రంగాలలో అభ్యుదయానికి పున్నక 
వఠనం ఎంతో దోహదం చే స్తుంది, నై తిక విలువల అవగాహనకు, 


వు 


పరిరకుణకు పుస్తక వఠనం అవసరం, పుస్తక వఠనం మనస్సుకు 
నవనత(ం చేకూరు స్తుంది 


జర్ర) వంగవల్లి విశ్వనాధం, M. Com. 


“ఇతర చేశముల యందలి (గంథాలయోద్యమములన్ని యూ 
మనుజుని మేధాశక్తి కేసి వృద్ది నొందించుట కే (సయత్న ము లొనర్చుు 
చుండగా ఆం|ధవచెళ్‌ [గం థాల యోద్యమము మునుజాని సంపూార్ల 
మానవతే(మును న్య కికరించుటకు తగిన నొధిన నామా గినంతను 
సవుకూర్చుక్‌ొ సని యున్నది, మాధ్యమిక పాఠ శాల నయిన తవు 
విద్యను మానిపెయు వారందరికి [గంథాలయమే కామ భేనువు, 


సద్గంథాలను చదవాలి 68 


అది వారిక్‌ సార (జనిక విద్యాలయము, జనసామాన్యమునకు 
కావలసిన చదువులనన్ని టిని, వారి వారికి కావలసిన స్థాయిని 
వ వ పన్న వి. 

(వనాదించి నిజ్ఞాన | దాయినిమమె వర్ణిల్లుచున్న 


= (బ్ర) అయ్యంకి వెంకట రమణయ్య 


“పుస్తకాల వరమ్మవ యోజనం అధ్యయనం, కనుక 
అరుం నిమి త్తం ఒక వోటచేర్చి వెట్టున (గ ౧థ సముదాయాన్ని 
(గంథాలయంగా వర్కొన్నారు, స్తం దిని కొక సూ తాన్ని కూడ 
కల్పించినారు. “ఉవయోగం కొజుకు పుస్తకాి లన్నచే యీ 
సూతం, [గంధాలయ సూ. తాలలో వద్‌ (వధాన మైనది, -ఈ+ 
ధర్మం నిర్వర్శించు సంస్థకు మూత మే (గ్రంథాలయ మనే వేరు 
చెల్లుతుంది. ఉపయోగం నిమిత్తం చేర్చిన పుస్తకాల నంఖ 
స్వల్చ్బంగా నున్న ప్పటికి, ఏని నుంచు సలం చిన్న గదియ్‌ అయినవృ 
టికీ చిన్న బీరువాలో వీటిని సర్టి వెట్టినవ్బటికి, టిని అనంఖ్యాకో 
లగు జనం కాక ఒక వ్యక్తి మాత్రమే ఉవయోగించు కొన్న ప్పటికీ 
దీనిని (గంధాలయంగా నిరయించినారు. స్ట 


_- ల పాతూరి నాగభూషణం 


షః సంస్కృతం, ఆది (పారంభంలో కసీపించె ల నేర్చుకొనుటకు 
కఠినమైన భాష కాదు. అది ఒక కొబ్బరికాయ వంటిది. దాని ఉపరితల భాగం 
గట్టిగా కస్పించినప్పటికి దానిలోపల మధుర మైన జలము, కొబ్బరి ఉన్నవి, 


_ డా సరోజనీ మహిషి 


స్వాతం త్య సమరంలో విప్రవవాదుల నియమాలు 


"Keep your lips shut. Do nottell others what they 
need not know. Walls have got ears. The bravest deed is 
the safest. The lesser the number of persons involved in a 
conspiracy, greater is the chance of success. “ 


“వమవౌనంగా ఉండటం నెర్పుకో, అనవసరంగా మాట్లాడకు, గోడలకు 
చపులుంటాయి, లహసా్యాతలోచనకు టహీరంగ పళ ము భ(దమైన స్టలము. 
ఎంత రై ర్యసాహసాలతో ఒక కార్యం నెర వెర్పగలిగితే అంత సురక్షీత౦, 
రహస్యకార్యాలు ఎంత తక్కువమంది కలిసి చెస్తె అంత భద్రం. ” 


స్తం 
సంస్కృతం 


సంస్కృతంలో వున్న 108 ఉపనిషత్తులను షాజహాన్‌ చక్రవర్తి కుమారుడు 
దారాషికోపహి పార్మీ భాషలోనికి * కిర్‌ అక్బర్‌ "అనే పేరుతో అనువాదం 
చేశాడు. సర్వమత సామర న్యాన్ని వృష్టయందుంచుకొని అతనే ” సాగర 
సంగమం * అను సంస్కృత కావ్యాన్ని కూడా (వాళాడు. అక్సర్‌ చశక్రవ శ్రి 
కోళాదికారి వాన్‌ ఖానా అబుల్‌ రహిం జో్యతిళా స్త్ర్రమును సంస్కృతంలో 
లు 

[వాళాడు, దీనినిబట్టి సంస్కృత భాషను మొగలాయి చక్రవర్తులు కూడా 
(పోత్సహించినారన విషయం విదితమవుతున్నది. ' 


భారతియ సంస్కృతి 


భారతదేశములోని నదుల నామములే ఈజిప్టులో కూడ కలవు. అక్కడ 
నేడు పిలువబడుతున్న నైలునదిని పూర్వము సీలానది యని 
పిలచేవారు, (ప్రాచీన ఈజిప్టరాజుల సింహాసనమునకు ఒకవై పున హిమ 
మంతుని విగహము, మరొకప్రక్క_న గరుత్మంతుని వ్నిగహము 
వుండేవి. *ఇస్‌వి* అనునది వారి దేవునిపేరు ఇది “ఈశ 
శబ్దము నుండి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 


De 
జానకో శమము 


చతుర్ధ కా గము 


ఆ ౭$ ము ౨0౧౦ త్య అం 


ఆ 2 ము త్యా లు 


' పితృ వాక్య వరిపాలన అన్నది చాలా గొవ్చ ధర్మము, 

ఆ ధర్మాన్ని వదలివేసి ఎంత గెప్ప ఏశ రము సంపాదించినా 
ఫలితం వుండదు, ” 

— (శ్రీరామచం।దుడు 


' విద్య అంశు విషయ భాహుశ్యాన్ని మెదడుకు వట్టించడం 
కాదు, జీరంకాక కలోలం నృష్టంచే సామ్మగికాదు, ఉిబ్లవన 
£9 ౧౧ se . లు 
కరం, మానవ ని ర్భాణకార కం, నిల నిర్మాణ సమర్థములై న 
భావములను జీర్షించుకోగలినిన బే విద్య, | 


యా (9 సామి ఏిపెకానంద 


' విద్య "కాముభినువు నలె కాలము కాని కాలమందును 
ఫల మొనగును, వరిచయములేని వర బెశమునందు తల్లివలె 
వోవి.ంచును, సిల్యచెసిన ధనమువ అఆ సమయమందు లెక కష్ట 
కాలమందు సహోయ మొనర్చును, స్ట 

---- చాణక్యుడు 


“పుస్తకమును వున్తకములో చేర్చాలి గాని, మ_స్తకమునే 
పు_స్తకముగా మూర్చరాదు. ” 
mee శ్రి) సత్యసాయిబాబా 
' కోధం, పగ - ఇవి నిచ మానవ (వకృతికి చెందినవి, ఏటిని 
వినన్లించుము, * 
నళ) అర విందుడు 
' విద్యను దాచుకోవన్లు, వడివుందికి వంచు, అది మరింత 


లాణి నుంది, * 
వపు. : 
San శీ) మహాత్మాగాంధి 


68 బా లవిజ్ఞానళోశము 


“ని గురువును గూర్చి ఇతరు లాడు నిందావాక్యములను విని 
నహీంవరకుము, అతడు ని తన్లిదండులక న్నా ఆ తృముడు, న 
తల్లిదండ్రుల నెవ్యడేని సీ ఎదుట దూవీ.ంచుచో విని ఊరుకుందువా? 
అవసరమగుచో పోరాడియైనను సీ గురువు [వతివ్యను కాపాడుము, 

ల) రామకృష్ణ సరమహా౦స 

' విద్య చేరు, వివేకము వేరు, మంచికి చెడుకూ వ్యత్యాసం 
“తెలిసిన పిమ్మట ఎవడూ తవ్వుడు వనులకు దిగడు, మనస్సులో 
నిలకడగా నెలకొనిన జ్ఞానం వృధా, అది వట్టి పాండిత్యంగా 
మాత మె నిలుస్తుంది, దానివల్ల [వ యోజనం వుండదు," 

— 6) రాజగోపాలాచారి 

'ఏలరహితమైన విద్య (ప్రమాదకరము, ఇణాలామంది 
తెలివిగల దొంగల విషయంలోను, వెద్దమనుష్యులుగా చలామణి 
అయ్య మకార్హుల విషయంలోను ఇది వెల్లడవుతుంది.” 

కా (బ్ర మహాత్మాగాంధి 

భాతికశ క్రి అవనర మే, కాని శీలము మరింత ముఖ్యం; శీలం 

లేని శక్తి మనిషిని కేవలం వశువుగా మారుస్తుంది. వ్య క్రిగతంగా 

మూాచినా, జూలివరంగా చూచినా పమ్మితేత, నీలము జాతీయ 
వె భవానికి, మానవత్వానికి, (పాణాథారం, క్ట 

— (శ్రీ గురూజీ గోల్యాళ్ళర్‌ 

“శమ తేని శరీరం సృశానంలోని శవంతో నవూనం, 
కంచరివాని తోలు తిత్తి [పాణం లేకపోయినా శాన తీసుకుంటునే 
వుంటుంది, * 

క Os] 

'ఒకవనిసి చేయవలెనని సంకల్పించుకొన్నతరువాత, వాని 
నారంభించి ముగించువరకు నాకు సిదవట్టదు. కాల మమూల 


మెనది. నేడు వ్యర్థముగా బోగాొట్టబడిన కాలము శేపు కలసి 


రాదు, * ee శ్ర కందుకూరి వీరేశరింగంపంతులు 


ఆణీనుత్యాలు 69 


“త్యాగం వేయడంచేతనే తేజం అవిర్భవి స్తుంది. స్వార్థం 
[వ వెళించిన మురుతణంలో వే తేజం ఆరిపోతుంది, వముహావృత్షు.౦గా 
మారడానికి విత్తనం మొదట భూమిలో తన శరీరమును నళింవ 
జేస్తుంది. అశ్లే స్యార్థపరిత్యాగంచత నె మనకు కార్యం విజయం 


చేకూరుతుంది,” 
నా స్వామి రానుతిర 
ధి 


' వరాధీన వముయినదంతయు దుఃఖము, స్వాథిన మయిన 
దంతయు సుఖము, ఇదియు సుఖ దుఃఖ లతుణము,” 
ా. vu దయానంద సరస్వతి 
' ఆదర్శములు మలినముగాక న్పష్టముగా నుండి, ఉత్సా 
హాము ముక్క_వోకున్న చో అవజయము కలుగ జాలదు,’ 
— (శ్రీ) జవహర్‌లాల్‌ నెహూ 
' వజాసేవ వవితవిధిగా, జీవితవరమావథధిగా భావించి, 
తవు సర్యన్యాన్ని సమర్పించి, తరించిన మహోమహుల మహా త్తర 
జీవితాలను మననంచేసుకొని ఉత్తేజిత మైన జాతి క _రృవ్య నిర్వహ 
బాకు కంకణం కట్టుకోవాలి, శ 
Rn శ) చిత రంజన్‌ దాస్‌ 
' సోదరులారా ! ఎంతకాలం ఆలోచిస్తూ కార్య్భళూన్యులె 
యుంటారు 1 చేశభక్తులారా! ఇక చాలు, మా ఆలోచనలు కట్టి 
పెట్టండి, కార్యనిరతులు కండి, వట్ట (వగ ల్భాలవల్ల (వజలకు 
విముకి, కలుగదు, కార్యళూరు లవ్యాలి, లెండు, ” 


పట శ) లాలాలజపతిరాయు 


' అభిమన్యునిలా పోరాడటం మాను కోవాలి, కురతనంగా 
(వవర్త్మించరాదు. దూరదృష్టీతొ, మెళుకువగా నడచుకోవడం 
నేర్చుకోవాలి, అభిమన్యుని లోని థ్రైర్యసాహాసాలను అలవర చు 


కోవాలి, ’ 
== (శ్రీ హరి నర్యోత్తమరావ్వ 


70 బాలవిజ్ఞానకోశము 


“ తక్కువ మాట్లాడండి ఎక్కువ సాధించండి. మర్యాదగా 
మాట్లాడటానికి పొగ కున్న సోయా. (గహించండి, “విప్లవం, 
ఏివ్రవం" అని శేకలు వేయకండి, ఆ కేకలు వేసే నాయకులు 
కార్యాచరణకు వెనుకంజ వేస్తారు, దేశంలో నాయకులకు 
కొదన లేదు, [కమశిక్షణాశ్రీలులై న అనుచరులు లేనిజే పోరాటం 
విజయం పొందదు, కాన అట్టి వై నికులుగా తయారు కండి.” 

భీ వల్లభయి సజేల్‌ 

5 విద్యార్ధి జీవితము విలాసయుతముగ నుండుటకంకు 
సామాన్యముగా నుండుకు మంచిది,” 

— థీ బాబూ రాజెంద్యప్రసొద్‌ 
విద్యాథనాలు విరివిగా ఉన్నా గ రం లేకుండా చరించే 

వొడు వండితుడు, ”” 
_- ట్రీ విదురుడు 

వ విస్మమత య స్రీలకు భాషణం, మ్ర్రైలకో ముంగోవము 
తగదు, చారు ఓరిమి నలవరచుకొనవ లెను, స్రీలు సీరివిం 
నభ్యసించి తల్లితండుల యొక్కయు భర్త యొక్కయు మాటల 
యెడ తాలిమి కలిగి (వవ ర్రించవ లెను, 
ల = భీ శారదామాత 

క; విద్యావిధానంలో కూడా మౌాలికమెన విప్లవం “రావాలి, 
విద్యార్థులకు తమకాళ్ల్లవై తాము నిలబడ గలిగి, ఆత్మవిశ్వాసాన్ని 
"నించే ఏద్య నేర్పాలి, కాని యివ్వుడు 'ఉద్యోగం, ఉదోస్యగం” 
అన్న చే విద్యగా వున్నది. మనం వ్యాపారులకుగాని, (వభుత్యానికి 
గాసి దాసుల మవ్యాల్పిన అవనరం లేను, ఉత్స తిని చుంచు, 
"దేశంలో నంఘీభావం పెంచడమే కావలసింది, కనుక ఉపా 
ధ్యాయులు, విద్యార్థులు కలిసి సద్యావిధానంలో వివ్లవాత క్‌ 
మైన మార్చును తిసుకొని రావడానికి సమిష్టి కృషి చేయాలి,” 
= (శ్రీ జయ్మపకాక్‌ నారాయణ 


అనై 


ఆణిముత్యాలు 71 


త్యాగం ఆరంభమునందు విషమువలె గనువడ్‌నను 
వరిణామమునందు అమృతరూవమును డాల్పుచు సుఖ సాధనం 
బగుచున్న ది, భోగం ఆరంభమునందు అవమృుతేమువ ల గోచరం 
మై నను వరిణామమునందు వివఫలమును సమకూర్చుచు. దుఃఖ 
మును గలుగ కేియుయన్న ది,” 
— (శీ కాశీనాధుని నాగేశ్వరరావుపంతులు 
“వాయు వెల్ల వారికి ఎట్టు సాధనమై యున్న దో, జ్ఞానము 
కూడా అట్లు సాధనము కావలెను, ఉదకము ఎల్లవారికి ఎట్లు 
సేవ్యమై యున్నదో జ్ఞానము కూడా అట్లు సేవ్వము కావ లను, 
సూర్య చంద మండల తెజస్సు ఎల్ల వారికి ఎట్లు సాఖ్యవదముగ 
నున్నదో జ్ఞానము కరూడా అట్లు సౌఖ్య| పదము కావ ఆను.” 
— శీ చిలకమర్తి లక్ష్మీనరసింహం 
ల (కమశళితుణ, గురుభ కి, అంతరంగంనుండి రావాలి, 
అాహ్యాంగా భయ పెట్టి వాటిని రప్పించ (పయల్నించరాదు, క 
— (శ్రీ రాజా రామమోహనరాయ్‌ 
“ కాలం గడిచినకొొద్దీ తల్లిలోని అందం శణించవచ్చుగాని, 
ఆమెకు తన పిల్లల పట్లగల | అమమా తం తగ్గదు,” 


యా (9 వర్ష్స్‌వర్త్‌ 
(1 విద్య అనే మహాోవృతుం వెళ్లు చేదుగా వున్నా అది అందించే 
ఫలాలు వమూతం తియ్యగా వుంటాయి.”” జవను! | అరిస్టాటిల్‌ 


క స హితుళ్లి కలిగియుండేో ఏకే కమార్లం స్నేహితుడుగా 
వుండట మే, ”” 
లీ ఎమర్సన్‌ 
“ఏదైనా ఒక వనిని గురించి ఆ పనిని చేయనివాళ్ళు ఆదర్శ 
(వొయంగా మాట్లాడు తారు, ఆ వనిసి చస్తున్న వాళ్ళు (వత్యతు 
(సాయంగా నూట్టుడు తారు, " 
ఎ (శ్రీ భమిడీపొటి కొమేశ్వరరొప్ప 


72 దాల విజ్ఞానకోశము 


“శరీరపు సోమరితన మే మనసు నందలి అలనత్యమునక 
“కారణము, ఈ అలనత్యీం ల విహార కందం ; బలహీనుల 
రక్షణ స్థానము; నిరాశా, నిస్పృహలకు మాతృమూర్తి, ఈ 
సోమరితనము మూర్ష్మతకు దాది; ఇనువగ జైల తల్లికి వట్టువరుపు; 
"నేరములకు పుట్టనిల్లు ; వ్యాధులకు మూలజ్ఞానము, సోమరి మనస్సు 
దయ్యాల భవనము, సోమరితనము సాలెగాళ్ళతో (వారంభించి 
సం శకెళ్ళత్తో అంతమగును, (తువ్పూ బ్రనుము యొక్క కతా. 
త గ్షించునట్టు, అలసత్వము మానవుని ఆయువును కుంగ దీయును, ' 

— (శ్రీ స్వామి రామేశ్వరానంగ' 

“నహి నహి రతతి డు కల్‌ క కరక,” లౌకిక విద్యలు, 
జనన మరణముల నుండి రవీంవ జాలవు, కనుక Py వ విద్య నభ్య 
సింపుము, ఆధ్యాత్తి శ్‌ విద్యను 'చేవట్టుము, స 

— (శ) శంకర భగవత్పాదులు 

న ఏ విద్వవలన శాంతి సుఖములు లభించునో,. వది అత్యంత 
దుఃఖ రాహిత్యమును కలుగ చేయగలదో, నంసారతావములన్ని యూ 
"దేనివలన అణగిపోగలవో అదియే ఉ _తృమ మైన విద, ఏది జనన 


మరణ (వవాహము నుండి జీవుని తప్పించగలదో అదియే విద్యలలో 
నిరోమణి యనదగును, ’ 


-— (శ్రీ విద్యాపకాళానందగిరి స్వామి 
‘Man does not live by bread alone.’ 


కేవలము 
తిండియె మానవ జీవిత వరమావధికాదు. ” 


— శ్రీ ఏసుక్రీస్తు 
“కమత, సమత, వమవుతలతో కూడిన మానవతావాదమే 

నేటి యుగధర్మం, | 
_-- (శ్రీ అటల్‌ విహిరీ వాజపాయి 
“ భవివ్యత్తుకు చెందు సుకుమార కార్యములను గురించి 
కలలను గనుచు, నేటి కఠిన కార్యములను (తోసిపుచ్చు వాడు 


వంచకు డగును, an శ్రీ) లెనిన్‌ 


ఆణిముత్యాలు 73 


“అధికారము కృతీ సున్ని తేమగు తాళ ము చెవిని చెడగొట్టి 
గొడ్డలి నువయోాగించును ప 
_-- (శ్రీ) రవీంద్రనాథ్‌ టాగూర్‌ 
“కత్తి శాశ్వతము, యొర ్నణించును, శరీరము నశించును, 
అత్న ననీించదు *, 
జ్య స బెల్‌ 
శక శ్ర రవ్నంచవలసింది సత్యాన్ని గాని న్న గాదు, ” 
అభ టర్భరాటో 
' ఉ దేకములో ఆన్న పుడు ఏ సమస్యకూ పరిప్కూ.ర 
మార్ల మంటూ ఏది కన్పించదు, (వ శాంతంగా వున్నవ్వుజె అది 
సాధ్య వడుతుంది, ” 
— (శ్రీ మెకాలే 
“రోజు కొక క్రొత్త వ్య క్షితో స్నేహం చేయడానికి ప్రయ 
ల్నించడంకంకు అనలు స్నేహితులు లేకపోవడమే ఉత్తమమైన 
మాార్లం,. = (శ్రీ సో కటీస్‌ 
' విశాలమైన హృదయం, వ్య క్రితం కలిగిన మనుష్యుల 
మధ్యనే న్నేహం పొనగడానికి అవకాశం వుంటుంది. నంకుచిత 
మున _న్తత్వం, వెంకితనం కలిగిన మనుష్యులు న్నే హితులు కాలేరు.” 
=) చార్లెస్‌ కింగ్స్‌ పే 
'క_ర్తవ్య కర్శృను నిరంతరమును పాలించుచు మరణించిన 
వాని జన్ఫము ధన్యము, ఏదో ఒక సద్దంథమును వఠించుచునో, 
వవ్రాయుచునో, ఒక నత్కార్యము చేయు చునో నేను మరణించితినా 
ధన్యుడ నే, ” _-- (శ్రీ మహదేవ రానడే 
స స కార్యం చేసినా సే, ధర్భము తప్పకుండా చేసి 
నట్లయి లే, అబే దైవాన్ని ఊపాసన చేసినట్లు, కసాయి దుకాణము 
వెట్టుకున్న ప్పటిః తాను చేస్తున్న కార్యం-ధర్భం తప్పకుండా చే 
ముక్తి పొందవచ్చు. ” = (శి ధర్మవ్యాధుడు 


74 | బాల విజ్ఞానకోశము 


“అవకి ర్తిని నె శిమాదవేసుకొని జీవించడం కంక, 
విఖ్యాతు డై మరణించిడం మంచిది, అందున ల్ల సర్యలాక 
సంపూజ్యత లభిస్తుంది, ” 

2) మహాదాత. 
‘The great end of lifeis not Knowledge, but action.’ 
* శీపితంయొక్క_ గమ్యం విజ్ఞానాన్ని సేకరించడం కాదు, కార్య 
సీలతయే డాని లత్మ్యుం. ” 
— (శ్రీ హర్స్‌ల 

'జ్ఞనాభివృద్ధి స నెతిక దృస్థిని సుదృఢం చస్తుంది, బుజు 
వర్తనం, పకి సౌఖ్యం చేకూరేలా చమూాస్తుంది, ” 

— (శ్రీ హెనీ డెరోజియో 

“ఆడపిల్లలు తప్పకుండా చదువు కోవాలి, వారు భావి 
గృహాణులు, వారె తమ పిల్లలకు మొదటి గురువులు, పేరంటానికి 
తవ్చకుండా వెళ్లాలి, పేరంటమంశే కొంత ఖర్చు ఉన్న ప్పటికీ, అది 
ఆడవారి జీవితంలో కొంత మూర్వును, అనందాన్ని కలుగచేస్తుంది. 
(వ తాలు, పూజలు, నోములు, వండుగలు మన నంస్కతిని 
"తెలియ జేస్తాయి, అందువల్ల ఇల్లాలికి యివి అవసరము. మనధర్శము, 
సంస్కృతి, పూర(వై భ వములను గహార్చి తెలుసుకున్నప్పుడే 
మనము నరియెన బాటలు వేసుకునేందుకు వీలు కలుగుతుంది. 
లేని మెడల పునాదులు వేని ఇల్లుగా మన సమాజం కూలిపోతుంది, ” 

me (శ్రీమతి జూపూడి హైమవతి 

“ నత్యమైనను అపియమైనచో వలుకరాదు, |పియమును, 
పాతమును గూర్చు మాటలను చెప్పవలెను, సత్యమును సామ్వ 
ముగా చెప్పి నచ్చ జెప్ప వ లెను, కమ్మని మాటలు క ల్యాణమును 
గహార్పును. [వియమగు మాటలు పీకిని గూర్చును,. హితమగస 
మాటలు సన్నిహితమును చేకూర్చును, వీయసనంభావణము 
వరము భూషణము,” అ తీరుక్కురోట్‌ 


ఆణీముత్యాలు 7 


చేయవలసిన కార్యం "వెంటనే చేయకుండా ఆలస్యం 
చేయడం గొవ్ప తవ్వ. మోసం చేసినవాడిని మోనంతో వడ 
గొట్టడం వావంకాదు, ” — (శ్రీ భీముడు 
“(శమ యిస్తుంచే గాని ఇమ్మని కొరదు, (పేమ బాధలను 
నహిస్తుందే గాని (వతీకారం తలబెట్టదు. ” 
అ మహాత్మాగాంధీ 
“అనుకరణ నాగరికత కాదు, అనుకరణ అభ్యున్నతి! 
లతుణం కాదు, మానువుని యొక్క. ఘోరమైన వతనానికి ఆది 
చిహ్నం, + — (శ్రీ స్వామి వివేకానంద 


' బుద్ధి వికాసం చెందడానికి విద్య అవసరం. గురువులు 

ఆ విద్యను అందజేస్తారు. విద్య వలన నీ శెలివికేటలను సక్రమ 

మార్లంలో పెట్టడం చేతనవ్రుతుంది. అందువలన గురువులకు 

౨ క్రవ్వుడూ కృతేజ్ఞులుగా వుండవ లను, ” స (ఫ్రీ సత్యసాయిబాబా 

' అలస్యం చేయకు, చేయవలసిన వని వెంటనే చేయాలి. 

తీరా గట్టు తెగినతరువాత కట్ట కట్టడానికి వీలువడదు, వట్టు 

వదలకు, అకుంఠిత దీకుతో ముందుకు సాగిపోవడం నేర్చుకో, 

సి కార్యం నిశ్చయంగా జయమనుతుంది, ” 

— (థీ మహాధాత కర్ణ 

“కొద్ది భావాలు కలిగిన గొప్పవాండ్లవల్ల "దేశం శ క్రివంతం 

కాదు, గొవ్వభావాలు కలిగిన కొద్దివాండ్లవల్ల దేశం వర్షిల్లుతుంది.” 

న్న.) స్వామి రామతిర్ష 

' వవంవాన్ని మినహాయించి భగవానుని (శమించడంలో 

ఎంత గాఢత్య మున్నప్పటికీ అది అవరిపూర్ణమైన |చేమయే, 

(వవంచంలోని తుచ్హైపురుగును, వరమపావిని వైతం నీవు 
(పేమించ లేకపోతె భగవానుని ఏమి (కేమించి నట్టు ? 

జా (శీ అరవిందులు 


76 బాల విజ్ఞానకోశము 


“(వతిఫలావేక్‌ లక నమాజ కల్యాణార్థ మె నాఫలను 
భరించి, త్యాగంచేసి ధన్యోస్సి అనుకొన్న వాటే నిజమైన సమాజ 
"సేవకుడు. * ట్రీ గురూణి గోల్వాళ్ళర్‌ 

' నిరర్ధక జీవుడయి వేయేండ్లు (బతికిన వానికంే, పుణ్య 
ఖీలుడై యొక్క_దినము జీవించినవాజే చిరకాలజీవి అని చెప్ప 


వచ్చును, 1 నా, (2) కందుకూరి సీకేశలింగంసంతులు 


' ఇతరుల తప్పు లెంచకుము, చివరకు |కిమికీటక ములను 
కూడ వేలెత్తి చూవకుము, భక్తి కొరకు భగవంతుని |పార్టించు 
నస్సై, ఇతరుల తవ్వూ లెన్నకుండౌణు బుస్టిని (వనాదిగ౧ప్పు నునియు 
అతనిని వేడుకొనుము, ” 

Bn శ) రామకృష్ణ పరమహా౦స 

“గర్వము శరీరము మోద [కొవ్వువలె కాన్పించకుండా. 
వొారమాద పొర వెళుగుచుండును, కాని యా నితాభఇవృగ్ధిని 
దీనిని పొందు వ్యక్తి గుర్తించ లేడు, ” 

కా (() జవహార్‌ లాలీ నెహాూ 

(క హృదయము విశ (సించుట కిష్టవడసి రక్కా స బంద్జి 
నిశ్చయముగ నిన్నెవ్వుడు నిశ గసింవ నియదు, ” 

అ) నిరియం జేయు 

“ కృపి. చేయకుండా మెక్కె_డివారు దొంగలు.” 

-- శ్రీ మహోత్మాగాంధి 

“ వవంచంలో ద్యేపాలూ, కావేపీలూ, కార్పణారణరా, 
అసలా సత్సలి తాన్ని, సంతోషాన్ని లేకుండా చేస్తాయి, జ్‌ మయం 
ఎంత సిచమెన గుణా నెరా (వత్యమీంగా చూచి అనుభవిం-దిన 
తరువాతనే బోధవడుతుంది, అంతా అయిపోయిన తరువాత శే 
మనకు వివేకం కలుగుతుంది. అంతవరకు మోపహాంలో మునగ 

క్‌ గ్‌ 
య థారన్దాన్ని గుర్తించ లేము, ర 


--- (ఫు రాజాజీ రామాయణం 


ఆణిముత్యాలు 77 


‘Education is the ability to meet life's situations." 
విద్య అనేది జీవితం యొక్క పరిస్థితులను ఎదురొ_నే సామర్థ్యం 
కలది, ”” 


_- డా. జాన్‌ జి, హిచ్చెన్‌ 


' బరుధుదల కష్టాలను మసూచి వలవల ఏడ్వ్చేవాడే మహాత్తుడు, 
జాలి గసుడిసెలలో నివసిస్తున్న దని గుర్తుంచు కొనండి, ఈ భారత 
“దేశంలో ఒక కుక్క_యెన ముద్చాధత్‌ చాధవడకుండ నుండు 
నంతవరకు వమురల మర్ల వెయిసౌర్లయినా -ఈ గ డ్డమిోాద జన్మించి 
నమాజోద్ధరణ క్రై (శమిస్తానే గాని స్వీయ విముక్తిని కోరను, ” 

సబా (్ర స్వామి ఏవకానంద 

' మంచివారిని చూచి ఈర్ష్య వడరాదు, ఈర్ష నయ అన్ని 
అనర్థాలకు మూలము, మంచి స్థితిలో వున్న వారిని మాచి 
నంతోమించండి. హీన స్థితిలో వున్న వారిని చూచి జాలి వొంచండి, 
నహాయం చేయగలిన చేయండి, హోని మటుకు చేయవద్దు, | 

కక సత్యనాయిబాబా 

“నిన్ను నివు నిర్ణయగా విమర్శించుకోవడం _ చేర్చుకో, 
అవ్వుడు నీవు ఇతరులయెడ దయతో మెలగడం నేర్చుకో 
గలుగు తాను, ” 

వా (డీ) అర దిందులు 

“కార సక్‌ Se విశ్యానం Cos eres లోనుకా 

కపూపడదు ; వినయం పెరిట ఆత్మవిశ్వాస పాంనుడు కాకూడదు, ” 
— శ్ర) గురూజి గోల్వాశ్యర్‌ 

“(ద్ర్రైల నందరను తేల్టుల నలె భావింపుము, వారిని చూడ 
వలసి వచ్చుచో పాదములనె పు చూడుము కాని ముఖముచె పు 
చూపు పోసియకుము. అప్పుడు మోహ వాంఛలు సి మనసున 
పాడ సూవవు, * 


76 బాల ఏజ్జానకోశ ము 


వ అ 
[కొ ధము, లజ్జ, గర్వము, హర్షము, ఆత గ్‌ స్తుతి ఎవనిని 
వంచించవో వాడే విద్వాంసుడు, స్ట 


__- విదుర సీకి 


' విద్యార్థులు. పత ముల రాజకీయాలలో పొల్లొన రాదు, 
రాజకీయపు సమ్మెలలో పాల్లూనరాదు, నాయకుల యెడ తమకున్న 
(శీద్దాభ _క్తులను, వారి సద్దుణములనుఅలవర చుకొనడంలో చూపాలి 
గాని వారి రాజకీయాలలో పాల్లొనడం wre కాదు, రాజకీయ 
అధ్యయనం నూతం చేయ నగును.” 

థ్రీ మహాత్మాగాంధి 


“బంగారం వంటి అమూల్యమైన ఉవ దేశాలు భవిష్యు 
త్యా_.లానికి, భావి తరాలవారికి బహు అక్క రకు వచ్చేభాండారం. 
_- (శ్రీ) రాజగోపాలచారి ' 
'శేలికగల వదార్గములలో గడ్డిపోచ తేలిక, దానికన్ననూ 

దూది లేలిక, మరి డాని కన్న యాచకుడు శెలిక, ” 
__ చాణకిక్టనితి 
'(ేమికుడవు నీవు కావద్దు, (పేమలే నీవు కమ ని "వేదాంత 
నిర్భచనము, (చేమలే నీవు అయినప్పుడు నీవు నర్వమును ఆకర్షి 
స్తావు, వరిపూర్చుడ వై (వ కాళిన్తావు, సి గృహము (శుమకు కంద 
స్థానము కావాలి, కాసి (శామను బంధించే సరిహాద్ను ఆవరణము 

మా(తము కాకూడదు. 

— ఢ్రీ రామతీర్ణ 


6. ww” 


(పవంచంలో పావ మనేది ఏదైనా వుంకు అది ఒక్కా 
భయమే, నిదాణశక్తలను మేల్కొ-ల్చే వను లొనరించడ మే 
పుణ్యం. మన శరీరాలను బలహీనం చేసే వనులే పావం 
కనుక డార్భ్బల్యాన్ని, భీతిని ఇంటివయి,” 

— శ్రీ స్వామి వివేకానంద 


తణీముత్యాలు 79 


“ఈనాటి బాలురు వటి తేంఢులు, చాలికలు ేవటి 
తేల్లులు, చన్న ప్పూడు మో తట్టిదండడులను గారవించడం నెర్పు 
కుంక్కు శేపు మో బిడ్డలనుండ మోరు గార వాన్ని వాందడాసికి 
అర్మత సంపాదించు కుంటారు, ముక్క చిన్నదిగా నున్నపుడు 
వంపులతో చెరిగి తే వెద్దదయాక ఆ వంపులు పోతాయా ? అందుే 
చిన్నతనంలో [వవ_ర్తన మంచిగా వుండవలెను, " 


we (ఫ్ర) సత్యసాయిబాణా 


'కివలం ఆవేశం వల్ల ఏమీ చెయజాలం, కార్యరంగంలో 
వ'వేశించాలి, సంస్క-రణోద్యమాన్ని అలా (పారంభించాలో 
ఆలోచించాలి, అనెక ఉద్యమాల్లా. నరిమైన కార్యక _ర్హలు 
లేనందున ఉద్యమాలు నళించిపోతాయి గాని (ద్రవ్యం లేక అవి 
నశ్‌ంచను, ” 

— (శ్రీ హరి సర్వో త్తమరావు 

' సత్యాన్ని (శేమించేవాడ అనత్యాన్ని ఖండించగలడు. 
నత్యెజీవనం వల్ల అంధి విళ్వాగాలు పటానంచ ల మ కోత 
సత్వ వాక్కు వ్యర్థం కాని సుస్థిర వాక్కు, సత్యం గొప్పతనం 
నిగ హులకు మా(త'మే తెలుస్తుంది. సమత మమతల సంరయుణౌె 
సత్యం. అసహనాన్ని. డారన్యాన్ని అరిక క్లు మహా త్తరశ కి సత్యం, 
సతికి, నిర్భీతికి ఆధారం సత్యం. మానవ హృదయ (వ శాంతికి, 
బీవన సుఖఖాంలికి సత్యం నరయిన దారి," 

టి మహాత్మాగాంధి 

' ఉదా త్తత, ఉదారత - ఇవి (వతివానిక ఉండితీరవలసిన 

నద్దుణాలు, ఇది లేనివాడు చీక టి కరావంలోని కీటకంతో నమానుడు* 
ఆలా (ట్ర ఆర విందులు 

నాయకుడు (వజలకు తండలాగా నిగ హంతో వివేకంతో 
వ్యవహరించాలి, తలారా అవధులు లెని మమకారంతో 


f టప 
(వవర్తించరాదు. ” జారి సర్జార్‌ పబలీ 


80 బాల విజ్ఞానకోశము 


'ఆదరిసె ఆనందమూ, అనాదరిస్వే ఆగహం వొంద 
కూడదు, ” 
ల) విదుర సీతి 
క ధర్శలత్యము లేని (సయత్న ములు ఆరంభమునందు 
లాభదాయక ములుగా గనువడినను, విశ (క ల్యాణమునకును, నిత్య 
లాభమునకును నిరర్ధక ములగుచున్న వి, | 
--- (శ్ర) కాశీనాథుని నాగేశ్వరరావుపంలతులు 
' సాతూత్కారము అలభింవ లేదను కారణమున సాధనలు 
నడలింవకుము. చేత గాలము పట్టుకొని కరార్పుండుట తోడనే 
(వతిదినము ఒక ెద్దచేవ దొరుకునా? ఎంతో కాలము వేచి 
వుండవలయును, ’ 
=) శారదామాత 
' పిరికితనము, ద్యెషము, భయము పాతుకొని యుండు 
హృదయములో భగవంతుడు పొడ నూవడు, ” 
re (2) రామకృష్ణ పరమహంస 
“వినయ విపకాదులను వృద్ధిసొండించుట క నుకూలవడని 
విద్య లేకపోయినను దానివలన వచ్చెడి నష్ట మేమియూ లేదు, 
సుగుణనంపదను గడించుటకయి ఏద్య నేర్యవలసిన బెగాని, విద్య 
నిమిత్తమై సద్దుణములను విడువరాదు, పలువురు మూధథులె న 
నిరకుర కుకులుచేరి చేయు హాని కంకును, ఒక చదువు కున్న 
దుష్టుడు చేయు పాని యే అధికము, ” 
— (శ్రి కందుకూరి వీరేశలింగంపంతులు 
“మనకు మహో _త్తమాదర్శ్భం ఉండాలి, కాని (వజలలో 
అనంఖ్యాకులు ఆదర్శ్భహానులై, అంధ కార నిమగ్ను లై. ఉన్నారు, 
ఆదర్శంగ లవాడు వేయి తవ్వులుచే స్వే, ఆదర్శం లేనివాడు యాబై 
"వేలు చేప్తాడు, కనుక ఆదర్శం ఉండటం వాలా అవసరం, ” 


అ © స్వామి వివేకానంద 


ఆణిముత్యాలు § | 


“వరులు నీకు చేసిన ఉపకారము, నీవు వరులకు చేసిన అవ 
కారము ఎల్లవ్వుడూ గుర్తులో వుంచు కోవాలి, సీన్ర వరులకు 
చెసిన ఉవకారము, వరులు నీకు చేసిన అవకారము వూతం 
మరచి పోవాలి,” 

— (శీ) సత్యసాయిబాబా 

“ శారీరక మూనసిక వృద్ధులను కలిగించే విద్య నేర్సిననాడే 
మానవు డభివృద్ది చెందు తొడు, ’ 

— థీ మహాత్మాగాంధీ 

' ఎక్కడ భోగమో అక్క_డ రోగమును, ఎక్కడ రోగ మోా 
అక్కడ వార్ధక్యమూ సంభపఏంచును.” 

జర్ర) దయానందసరస్వతి 

“దూరపు కొండలు నునుపుగను, యెక్కు_టకు సుకరము 

గను కాస్పించును, కాని యెక్కి-న కొలది క ఫ్టములు శకానస్సించును,” 

నం (ఫ్ర) జవహర్‌ లాల్‌ నెహూ 

గొడ్డలి దెబ్బలు లన్న అరణ్యం చిగరించవచ్చు కాని కటు 

వచనాలతో దెబ్బతిన్న హృదయము కోలుకోదు, శరీరంలో 

నాటిన తీవ శరాలను పెరికి పారవేయవచ్చును కాని వరుష 
థఛావణలు మాతం గుండెలో నుండి మెక్‌ తియ్య లేము, | 

_— విదుర నీతి 

1 ఆత్మ వంచనకు ఎవ్వుడు అవకాశం యిదామోా అవ్వు దే- 
దాని వెనువెంటనే తక్కిన అన్ని వంచనలూ ఒక దానివెంట 
ఒకటి నహజంగా బయలు బేరుతుంటాయి., ” 

— [శ స్వామి రామతీర్థ 

'ఇందుడై నను తననుతాను స్తోత్రము చసికొనినచో గడ్డి 


వరకకన్నను "లేలిక యగును” 
కా చాణక్యసీతీ 


6 


రన బాలవిజ్ఞానకోశము 


దలు సివెంత నున్నప్వూడు వారికి తప్పక సహాయం చెయ్యి! 
కాని అంతలో తృప్తి చెందకు. నీవు నహాయవ జెందుకు అసలు 
జేదలనే వారే లేకుండా చేయడ మెలాగో వరిశోధించెందుకుకూడా 
కృషి చెయ్యి. 
— (శ అరవిందులు 
న వాగ్దానాన్ని వత ఉవనంపహారించుకోవడం 
కన్నా మరణమే మనిషికి మంచిది,” 
ee మహోత్మాగాంధి 
'జీతమునకు మా(త మేకాదు జీవితమున శే విద్య అవసరం, 
అట్టి ఏద్య వలన సత్య, ధర్మ; ఫాంతి, (అను, దయాది నద్గుణములు 
బాలల హృదయముల యందు (వలివ్మించుట చేతే రాొబోన్ర 
అన్యాయ, అ(కమ, అనత్య రూవములు నశించి పోగలపు. ఇట్ట 
విద్య వలన వవితె హృదయములై న బాలల జీవితములు ఆ గె 
మా త్రము లగును,” 
నా ©) సత ్యసాయిదాణా 
' శారీరక, మానసిక, అధ్యాత్మిక వికానమునకు నలయునట్లి 
నమ్మగ విద్యా భ్యానమే విద్యార్థులకు ఆవశ్యక ము, 
జ (గ్ర రామర్భప్షపర మవాంస 
“శత్రువును సాధించ దలచినవ్వుడు [క్రోధం వసికి రాదు, 
చిరునవ్వుతో చరిస్తూ వాడికీ సిశ్యానం "క లగించి పొములా కెశీము 
వేయాలి, ఎటువంటి ఘాతకం తలపెట్టినా ఆ విషయం తెలియరోండా 
చిరునవ్వుతో, మృదుభావణలతో ఓరిమి వహించి, అదునెరిగి వని 
నెర వేర్చుకావాలి, : 
== థభారతమునుండి 
' 'దేశనిర్శాణం త్యాగాలతో, రక తర్చణాలతో జరుగు 
తుంది కాని తీయని మాటలతో కాదు,” 


సు (బ్ర గుయోటీ 


ఆణీముత్యాలు §3 


| దోషదృష్టి యె దుఃఖానికి కారణం, మంచి మనస్సుతో 
మనం చూడగలిగిత కం రో మనకు సుఖశాంతు లే లభిస్తాయి, ”* 


మహాదాత కర్ణ 


' వంచనము బయలబడక చిరకాల మెవ్వుడును దాగి 
యుండ లేదు,” 


__ శ్రీ కందుకూరి వీరెశలింగంపంతులు 


' మనుష్యుడు నాలుగు బలాలతో ఉంటాడు. మొదటిది 
బాహుబలం. అది సికృష్టమెనది, రెండవది మంచి మంతి, 
థన సంపదలు మూడో బలం, పితృ మై తామహ సం|పా_ప్పమైన 
దున్న చె అది సహజాత బలము, ఈ బలా లన్నిటికి మించినది 
బుద బలము. ” 

థి 


__ విదురనీతి 


'నిన్ను వీడించేవానిని కూడా నివు ద్వేవించవద్దు, ఏల 
నంళుు అతడు బలవంతుడై తే ఏ -జీంపం అతని వీడనను ఇంచు 
తుంది, బలహీనుడై శే, సివు 'ద్యెషించట మే అనవసరం, "ద్వేషం 
"రెండువై పులా వదునుగల కత్తి, బలి దొరక నప్పుడు ఎదురు తిరిగి 
[వయో_క్తనె (మింగివెసే (పాచిన మాం లిక (వయోగ [కియను 
బోలిన దడి.” 

__ (శీ అరవిందులు 


‘ గమ్యము, గవునము శెంతయా ఉత్తమంగా వుండాలి, 
(క్రమశిక్షణ లోపి చో శీ అదశ తవ్పదు. / 
—_ (9 మహాత్మాగాంధీ 


‘Be good, do good, see good—this is the way 10 god 
“మంచిగా వుండుము, మంచినే చేయుము, మంచినే చూడుము- 


ఇదియే భగవంతుని చేరు మార్గము, 


_- (శీ) సత్యసాయిబాబా 


84 బాలవిజ్ఞానకోశము 


' పురుష (సయత్న విహీనునకు వర మేళ్య రాను[గహం 
లభించుట కల్ల. 
— శ్రీ రామకృష్ణపరమహంస 
“ఆశావాదం చీకటితో దివిటీ లాంటిది, వరిణామం లేక 
మార్పు అనేది (ప్రపంచం (బతికి ఉన్నట్టు నిదర్శనం, మార్చులేనిది 
ఏదె నా చచ్చినదాని। కిందనే జమ, వరిణామం అనేది [వవంచంలో 
ఎల కాలం ఉంటూనే ఉన్నా, కొన్ని కొన్ని సమయాల్లో అతి 
తీ వంగానూూ, ఆజ్జంలంగానూ కనుపించుతుంది, అలాంటి నవు 
యాల్లో అంత తేజోవంతమైన "కాంతికి తట్టుకో లేక కొన్ని కళ్లు 
లిక మిక వడ్డా సూర్యోదయం అయ్య తీరుతుంది 4’ 
— (శ్రీ రాయపోలు సీతారామాంజనేయశా క్రి 
' పరికరములు నరియెన వైనచో ఫలితము యుక,ముకాక 
తప్పదు,” 
— (9 జవహర్‌ లాల్‌ నె హూ 
'నితిమార్గమున స్థిరముగా వవర్తించ వలయునని, 
యితేరులయడ కఠినముగా నడువ గూడదు. శాంతముతోను, 
వమతోను గూడియున్నప్పుడే నీతి మిక్కిలి [వకాశించును. నీతి 
లెని తవూదులు నూత మెందునకుం గొజగావు.” 


(ర) కందుకూరి వీరేశలింగంపంతులు 
Icy దరిదో హీ విశాల త్భష్ష ః 
ణు 
(బ్ర) మౌాంశ్శ వ్‌ యన్య నమ సదోవః” 

ఈ [వవంచమున దర్శిదు డెవడు? మిక్కు_టమగు ఆశి 
కలవాడే, ఈ |వవంచమున (శ్రీమంతు డెవడు? వరము నంతుష్టి 
కలవాడే, అనగా సంతుష్టి కలవాడే ధనవంతుడు, అనంతుష్హ్రై 
కలవాజే దరి దుడు, | 


శంకరాచార క 


(౫ 


reer 


ఆణీముత్యాలు ర్‌ 


ఆన థె ర్యాన్నిః మృత్యువు (పాణాన్నీ, కా ర్స లత్సునీ, 
అసూయ ధర్మాన్ని, కామం లజ్ఞనూ, మూసలితనం సౌందర్యాన్ని, 
సచజన సేవ నత్స్వభావాన్ని, అభిమానం నర్యస్వాన్ని నభంవ 
చేసాయి, క 
_-- విదుర నితి 
శిష్యుడు ఏముఖ్య విషయాన్నీ గురువువద్ద దాచరాదు, 
చేసిన తవ్వలు గురువుతో చెప్పుకోవడంవల్ల చేతన యందలి (ప్రల 
బంధకాలు తో "లగి ఆంతరంగిక విశుద్ధి ఏర్పడుతుంది. గ 
_- (శ్రీ అరవిందులు 
“ అత్నవిశ్యానం మానవుడిచత వర్యతాలనుసై తం కదలీంవ 
స్తుంది,” 
ఎ (9 మహాత్మాగాంధి 
' మనసులోని ఆలోచన నేక యోచన, మాటలోని 
నూచన, (క్రియలోని ఆచరణ-మూడూ ఒకటిగా వుండాలి, 
— (శ్రీ సత్యసాయిబాబా 
క ఎంత "పెద్ద పావంచేసినా పశ్చాత్తాపం చెంది, శితును 
ఓర్పుకొని తవస్సు చేస్తే ముక్తిని సాధించవచ్చు. పాపం న 
వారు ఇతరులను నిందించక తమ మనస్సులోని దోషాన్ని 
తొలగించుకోడానికి [వయత్నించాలి. ఎంత పరిశుద్ద స్థితిలో ఉన్నా 
నడా జాగ ర్తతో ఉండటం చాలా అవసరం, అహల్యా ఉదంతం 
నుంచి మనం నేర్చుకోవలసిన గుణపాఠం ఇటే,” 
_ శీ రాజాజీ రామాయణమునుండి 
“ బలమే జీవనం, బలహీనలే మరణం, బలమే సుఖం, 
వావ గతే జీవనం, అమరత్యం' బలహీనత భరింవశానిది, శ్షేశకర 
మనది, ఈ డ్లేశానికీ, మ్ఫృుత్యువుకూ, దుస్థితికి భయమే 


కారణం, | 
కాణి (8) సిచేకొనొంద 


86 బాల విజ్ఞానకోశము 


' విద్యాబలము గల దుర్గనుడు మనువ్యురావమున నున్న 
రాశునునితొ” సమానం, విద్య లెక పోయినస్సటికి మానవత మున్న 
నజ్జనుడై తే మానవరూవంలోనున్న మూభవ్రుటే;” 

జజ. కందుకూరి ఏరేశలింగంపంతులు 
1 సనత్సాంగత్య మే ఆత్మవికాసమునకు ముఖ్యాంశ ము, 


యా లీ రామకృష్ట పరమహాంస 


గీ 


“ఏ జాతి తన పూర్వులను న్నరించదో, ఆ జాలతికి భవిమ్వల్తా 
శూన్యం, ఏ జాతి తన ఉజ్జ్వల గత చరితను విన్నరి స్తుందో 
అ జాతికి భవిమ్యత్తు వుండదు, వజూతి తన ధర్హసంస్క లి 
వరంవరలను విడనాడుతుందో, ఆ జాతికి మనుగడె లేదు, కనుక 
ఈ వవ్నిత భారతావనిలో జన్మించిన మహసీయుల సుగుణములను 
స్మరించుకుంటూ, గత_వై భవాన్ని నెమరు వేసుకొని సూ రిని షల మ 
ఉత్తేజత్యులై, నవభారత నిర్మాణానికి కంకణథారు లవ్వాలీ. ' 

— ట్రీ చిత్తరంజన్‌ దాస్‌ 

' ఎదుటివానిని నిందించడ మె స్వభావము కలవాడు వుహో 
పాపి, నిందలను నహిన్తూ వారిని కృమించే వాడె పుణ్యాత్ముడు, 


సాంంస దుష్టుల బలం, దండసితి రాజులకు బలం, సేవ (మ్ర్రీలకు అలం; 


మమ గుణలీలికి బలం,’ 

_-- విదుర పీతి 
“నీవ మహాత్కార్యాలు చేస్తూ బృహత్ఫలితాలను 
సాధిస్తున్నవ్వుడు ఏమా చేయడంలేదన్న అనుభవాన్ని పొంద 
గలిగితే ఛభగవదనుగహం నీకు కనువివ్వు కలిగించిందని తెలుసుకో. ” 
ప (ట్ర) అరవిందులు 
' న్పిల్రిలీని వాణిజ్యము, కృషి లేని నంవద, శీలము లేని విద్యు, 
త్యాగము చేని ఆరాధన, మానవత లేని శాస్త్ర విజానం, నియమ 

నిష్టలు లేసి రాజకీయం-ల వే సామాజిక పాపాలు,’ 


= క్రీ మహాత్మాగాంధీ 


ఆణిముత్యాలు రి 


'సీతియె నీ జాతి; అది వదలినచో నీవు కోతికంకే 
వ్‌ న 
వానుడవవుతావు, దృష్టి యొట్టిదో సృష్టి అట్టిది, పొంగి [కుంగని 
త తాన్ని అభివృద్ధి వరచుకుంక్తు లొంగి వంగని జీవితం 
గడువవచ్చు., క్ట ee (శ్రీ) సత్యసాయిబాబా 

“One should possess the head of Shankara, the heart 
of Buddha and the hand of ౮౭౧4౬8." “ శంక రాచార్యుల వంటి 
మేథాశ క్రి, బుద్దుని వంటి హృదయము, జనకుని వంటి నిష్కామ 
క ర్చృత త్సరత (పతి ఒక్కరు కలిగి యుండవ లను, అత జే 
వరిపూర్ష మానవుడు, ” — (శ్రీ విద్యావకాశానందగిరిస్వామి 


విద్య యనగా అతు రాన్యత కాదు. వివేకము, విజ్ఞానము 

కలిగి వ_ర్తించుట, ఆధుని కాంగ్లవిద్య కేవలము వరాధీనమైన 
(బతుకునేశే మూలము, సాంకేతిక వరికోధన విద్యలు అవసరం, ” 
_-- థ్రీ కట్టమంచి రామలింగారెడ్డి 


“అర్హులని తోచిన వారికి మాత్రమే ఉవచేశము చేయ 
వలెను, ప్మాతత 'నెతిగి దానము చేయవలెను.” 
పణమ] రామకృష్ణపర మహంస 
“కళ్ళెం వట్టినంతమా। తం చేత సారథికాడు, గుక్హాన్ని 
వాద్దువద్దులలో పెట్టి లొంగతీసినట్లు, కోపాన్ని అణచి స్వాధీనం 
చేసుకొనే వాడే నిజమైన సారథి, పాము కుబుసం వదలి వే సేటట్లు- 
వచ్చిన కోపాన్ని వచ్చినట్లు ఎవడై శే వదలి వేస్తాడో-వాడే 
నిజవున వీరుడు. ఒక్క- మానం కూడా తప్పకుండా యోగం 
చేసూ నిండా నూరేండ్లు జీవించేవాడి కంకే-కోవం బేనివాడజే 
ఉత్తమ పిశ్నీతుడు, కోపించే న్యభావంగ ల మసిపిని-వరిణారకులూ, 
చుట్టాలూ, నహోోదరులూ, కట్టుకున్న భార్యా, కనిపెంచిన బిడ్లలూ- 
ఏర ంతాొ విడచి పెట్టి వోతారు, థర శః నత్యం-లఅన్ని కూడా 


అటువంటి వాళ్లో వదలి పెట్ట పోతాయి, ” 
లా — [8 రాజొటీ భారతంనుండీ 


88 బాల విజ్ఞానకోశము 


[స కృషీ చేయకుండా నంవదలు వాంఛించేవాడూ, నీయ 
hele విడిచి వరావారాలను పాటించేవాడూ, మి తులలో 
అసంబద్ధంగా చరించెవాడూ, అయోగుులను వాంశఛించెవాడూ, 
నఖులను తిరస్క_రించేవాడూ, బలవంతులతో వైరము చెంచుకునే 
వొౌదూ, శ తువులలో" మెలి సాగించు మి|తకోటితోొ శత్రుత్వం 
నెర వేవాడూ, వీతృ దేవతా కర లు నిర్భ_ర్తించనివాడూ, కృతీఘ్ను 
లను విశంసించేవాశూ, దోపావార వరాయణుడూ, వరదోహ 
గవాణ చిత్తుడూ, వ్యర్థ కోధీ-_వఏరందరూ మూర్జు లె, ” 

_-- విదుర నితి 

'నిచత(ం, స్వార్థవర త్యం-ఈ "బండూ తుమించరాసి 
పాపాలు, మొట్టమొదట మనయందు ఏటిని నిరూ లిం చుకోడానికి 
(శ్రద్ధ వహించాలి, * 

— (శ అరవిందులు 

' సత్కా-ర్యాలను చెసి చరా పెట్టు, చేస్తానంటూ [వచారం 
చేసుకుంటూ మురిసిపోకు, ” 

త [8 మహాత్మా గాంధి 

“నాలుక వశము వేసుకొనినవానికి లోకమే వశమగును, ” 

ఆశీ సత్యసాయిబాబా 

' చేతలను బట్టి ఒక వ్య_కి ఫీలమును నిర్హయింబాలీ గాని, 
అతని వేషధారణను బట్టికాదు, | 

— (శీ స్వామి వివేకానంద 

' విద్భయొక పరమార్థము న్వతంతంగా ఆలోచించుట, 
న్వ్యతేంత్రంగా జీవించుట, ” 

— (శ్రీ లాలాలజసతిరాయి 

'కొందరు గొప్పగానే జన్మిస్తారు, కొందరు గొవృతనం 
సాధిస్తారు, కొందరి తలలమోద గావ్పతనం మోవబడుతుంది, ? 

= (శక షేక్సి)యర్‌ 


ఆణీముత్యాలు 89 


' కమించరాని (దోవాం నిన్స్బృహూ యే, కుంతవ్యంకాని 
మపహాోపాతకము భయమే, ” — (శ్రీమతి సరోజసీనాయుడు 
“కలసి ఉంకే నిలబడుతాము, చీలిపోతే కూలిపోతాము,” 
— (8 సు 60(ద్రనాథబెనర్తీ 
' మనకెంత యిక్క-ట్టు తటస్థించినా, చివరకు మరణమే 
సంపా స్తించినా పోరులో చినరి వరకూ నిలబడటమూ, వినయం 
విడవకుండా అణగి ఉండటమూ, సర్వాధికారాలు వుండి మహో 
[బాళవం కలవారై నా దుష్టులై ఉండేవారిని నిర్మూలించడ మూ, 
అన్యాయ (పాబల్యాన్ని అడుగ౦ట (తొ క్క-టానికి కృప. చేయటమూ, 
న్యాయం యొక్క_ శక్తిని వర్గిల్ల జియట మూ మన విధి. దానిని 
తప్పించుకొన డానికి [వయత్నంచకూడదు. స్ట 
శీ దయానంద సరస్వతి 
“మానం, భావణకంకు ఉత్తమమెనది. నత్యవాక్సాలనం, 
మానంకంళు లాభ వదమైనది, (వీయ భాషణం ద్యితియస్థాన మే 
ఆక మిస్తుంది. సత్యంతో పాటు అది [(వీయంగా ఉంకుు, ధర్మ 
నమ gro అయి'తే--ఆ వాక్కు, నర (విధాలా ఈ_త్రమమైనది, " 
= విదురనీతి 
'భఛభావనాశ కిని ఎల హుడూ ని ర్భాణాత్చక (వయోజనాలశే 
ఏని యో గించాలి, దేంమం, అసూయ, [కోధం - ఏటికి వశులమె 
పోక పేమతో, విశ్వాసంతో అభ్యుదయ కార్యాల కొర కే 
నుప యోగించాలి, * --- శీ అరవిందులు 
'అహింన నాగరికలోకానికి నవవెదం, అహీంసావాదికి 
అవజయం లేదు. మానవుడు కట్టకడవై నా అశయించేది 
అహింనసనే, హింసావాది నరుడు కాడు, అతడు నరరూవ 
రావ.సుడు, అహింస అజేయమైన సక్తి, అహింనకు మాత మె 
పీంనను కమించే గొప్పతనం తెలుసు,’ 
== (శ్రీ మహోత్మాగొంధీ 


90 బాల విజ్ఞానకోశము 


“ సర్యజీవన _ప్రేమయ నశ్వేశర పూజ 
నర్యిర సముల సారమే కరుణ రసము 
సర్వమతముల ధర్శ్మమె పే నైర్ముల్యము 
నర్భసాఢనముల గమ్యమే శాంతి సౌధము. " 
కం (®) సత్యసాయిబాబా 
"౨116006 is the only tribute that | can offer, " ఈ మాటలలో 
చవ్పజాలనది మోన మే వచింవగలదు, ” 
= న్‌ కట్టమంచి రామలింగా రెడ్డి 
' విద్యకు, విజ్ఞానానికీ వ్యత్యాసం డంది, వద్యదా్యారా 
విజ్ఞానం సంపాదించినవ్వూడె ఆ విద్వకు విలువ ఉంది, జీవిత దృక్స 
ధాన్ని, ఇతర (వజలతో "లేక ఇతర నంఘాలతో ఉండవలసిన 
సంబంధాలను నిర్ణయించేచే విజ్ఞానం, 
—__ భీమతి సరోజసీనాయుడు 
( మి తులు ఒకరి నొకరు గారవించుకుంటూ, అన్యోన్య 
సహాయకులుగా ఉండా లేశాని, అత్యల్ప విషయాలలో భిన్నా భి 
(వొయాలు కలిగినవ్వడు ఏిడివోగూడదు, ” 
బున శీ) లాలాలజసతిరాయి 
' అహంకారము హృదయము నావరించునపుడు భగవా 
నుడు అందు [(వకాశింవజాలడు, 
—— భీ రామకృష్ణపరమహం౦స 
' బాధలవంటి కఠినపాఠము వేరొకటి యుండజాలదు, ” 
— (శ్రీ జవహర్‌లాల్‌నె( హూ 
'అవస్తుత |వసంగాలు చేయకుండా, దుర్లభమైన వస్తువు 
లను కోరకుండా, పోయినవాటికోనం శోకించకుండా, వివత్తులలో 
థా ర్యం కోల్యోకుండా, ఆర ౦ఫించిన కార్యాలను మధ్యలో 
ఆపకుండా, సోమరియై కరార్చోకుండా మనస్సును వశ పరచుకొని 
చరించువారు పండితులు, ” == నిదుర నీతి 


ఆణీముత్యాలు 91 


“ఛగవానుడు నా కన్నులు తెరిచాడు, ఏలనంకే నీచ 
వస్తువులలోని ఉడా త్హితను, అనహ్యావస్తువులలోని మనో జ్ఞతను, 
వికలాంగులలోని సాష్ట వాన్ని, వికారరూపులలోని సౌందర్యాన్ని 
నను చూడగలిగాను, ” —_ (శ్రీ అరవిందులు 


“నచెశ మే నా న్వగ్భృుహం. (పజల నా బంధుకోటి, 
స్వాతంత్య సాధన మె నా జీవిత లవ్యము, | 


ఎఎ సరార్‌ వలభభాయిపపేల్‌ 
(ఎ య 


( ద 9 | 
మో సు. విద్యత్తును, విజ్ఞతను ఒక (వక్క_న ; 
స త్వాన్ని, నిర్శల త్వాన్ని మరొ వక్క-న ఉంచి తూచిళే ముల్లు 
సత్య నిర్శలత(ముల వై చే ముగ్గుతుంది. శిలరహిత మున విజ్ఞానం 
Qn ౧ a ine (i 
ఒక దుష్టశ క్‌” 
తకు. మహాత్మాగాంధి 
"1116 is a challenge; Meet It. 
Life is love: Enjoy 1 
Life is a dream ; Realise it. 
Life is a game; Play it.” 
అనగా “జీవిత ముక సవాలు ; నిలుచుకొని ఎదిరించు, 
జీవిత మే (చేమ ; తనివిదీర భోగించు, 
జీవిత మొక స్వవ్నం ; అను భావ్య “మొనరించు, 
(అనుభవించ తగినడానిగా చేసుకొనుము) 
జీవిత ముక కళ ; “తౌలినుకొని క్రీడించు, ’ 
=) సత్యసాయిబాబా 


“మనము ఉన్నత లక్యుములతోో ఉ త్రెజితులము కావ లెను, 
స్వార్ధవరుడ్‌ , భీరువో సాధించు. (పొవంచిక విజయముచే (కుంగి 
పోవు నంతటి అల్సులము కారాదు, ” 

అజ ( కట్టమంచి రామలింగారెడ్డి 


ర్టిలి బాలవిజ్ఞానకోశము 


' భారతీయులుగా జీవించడం అలవరచుకోండి, విదేశ 
ఏిష్టాన సంపర్క-౧వల్లి భారతీయ చైతన్యం మనలో నశించింది, 
భారతీయ చైతన్యం, భారతీయ విజ్ఞానం అంక చేవుడిగుడికి 
'వళ్లుట, కట్నాలు, నగలు, చీరెలు, అందచండాలు, కుంకుమ 
కాదుసుమా ! భారతీయ విజ్ఞానమం శే తరత రాలనుంచీ కాపాడ 
బడిన భారతీయ నత్సాంపదాయాలే, అట్ట నత్సాంవదాయాలు 
మనకు బలం చెకూరుసాయి., ” 

_ (శ్రీమతి సరోజినీనాయుడు 


స్వేన ఉద్యమం మనలో ఆత్మగారవం (Self-respect), 
అత్నవిశ్వానం ( Self-confidence), స్యయంవోవక త్యం (Self- 
supporting), స్వార్థ త్యాగం (Self-sacrifice) పెంపొంది స్తుంది, 
మత భేదాలను పోగొట్టి మనల్నీ అందరిని సమైక్య వరుస్తుంది, 
మన మాతృభూమికోనం దృఢవిశాాసంతొ, హృదయపూర ( 
కంగా చేతులు కలిపి వనిచేయడాసికి ఇది తోడ్పడుతుంది, సమైకే స్ట 
భార తానికి ఈ సందేశ ధర్భమే మతేధర్శంగా వుండాలి, ” 


_..- (శీ లాలాలజపతిరాయ్‌ 


' సత్యం అన్ని టిక ౦కు ఉ తృమమెన నితి, మరే ఇతర 
మాన్తాలద్యారా దేశానికి మేలు చేకూర్చలేము. నత్వాన్ని 
పాలించడం అగ్ని వరీతు. వంటిది, బంగారం లేటు లేరాలంఆు 
అగ్నిలో మండిస్తాము, నత్యవరీతు కూడా ఇట్టి దే, ? 

_-- శ్రీ బాలగంగాధరతి లక్‌ 


“అధిక [వసంగాలూ, [కొ ధమూ, అవార మైన అభిమూాననువొా, 
త్యాగళూన్యత (మూ, ఉదర పోవణ చింతా, మిత దోహానురా అనే 
ఆరు కరవాలాలు మానవుని ఆయుః వమాణాన్ని. తెగనరుకు 
తుంటాయి, ’ 


== (శ్రీ వీదురసీతి 


ఆణీముత్యాలు 93 


' భగవానుడు మనకు వరమ మి తుడు, ఏలనంశు మనలను 
ఎవడు లాలించాలో తెలియడ మేగాక, ఎవ్వడు దండింళాలో 
కూడ ఆయనకు తేలుసు, ఎవ్వూడు కాపాడాలో తలియడమె 
కాక, ఎన్వుడు హతవూార్చాలో కూడా ఆయనకు తేలుసు, | 


__ శ అరవిందులు 


“మనకు స్వభాషలలా విద్య వుంటే న్యరాద్యం ఎవ్వుడో 
వచ్చి వుండేది, సంస్కృతే విద్యాబోధన పగ నిర్ణత్యుం 
చేయబడుతున్నది. సంస్కృతం (వలి (పొంతియ భామను పరిపుష్టం 
చ స్తున్నది, అందువల (పలి రాస్ట్రాయుడూ దీనిని తవృక చదవాలి, 

గు రు 
మన ధర్మ సంస్కృతులలో గల మహోన్నత భావాలను (గ్రహించ 
ణాసికి సంస్కృతే భావ. చక్క గా' ఉవకరి స్తుంది, ? 


ne (2) మహాత్మాగాంధి 


“ఆత జ్ఞానం లెని విద్వవలన [వయోజనం చేదు. తా మెనరో 
తేలునుకొనక పరులను తెలుసుకొనుటకు (సయత్నించుట 
వ్యర్థము. 


అహహ శ్రీ సత్యసాయిబాబా 


“మాతృభాషలో విద్యను బోధించడంవల్ల మనస్సులు 
చురుకుగా వనిచేస్తాయి. చదవడం 'చాలావరకు తినడంలాంటి డె, 
మొదటి కబళంలోనే రుచి పుట్లితే, పొట్ట నిండక ముండే జీర్ల 
రసాలు బాగా జోరుతాయి, బ్రింగ్సిషం భావనను బెంగాలు బాలుడికి 
నేర్పితే ఇట్లా జరుగదు, వప్రటు ఆంగ్ల వర్లకమాలతోోను, 
వ్యాకరణంతో ను ఊపిరాడక తికమక వాతుంక్రు, అటు కడు చెండి 
పోతుంది, ఆరంభంనుండీ మనన్పంతా వనిచయకపో తి, దాసి 
పూర్ణ వికాసం చివరికి కూడా కాకుండా పోతుంది.” 


యా (9 రవీం[ద్రనాధ్‌ టాగూర్‌ 


Yi బాల వీజ్ఞానకోశము 


' యువజనులు - ధ్‌ ర్యా త్సాహాలూ, గారవమూ, ఆత 
అకార కనా కలిని ధనధథాన్యాలయందు కంకు వీడితులూ, 
తాడితులూ అయినవారికి సేవ చేయటమూ, జ్ఞాన్‌ పార్టనా, వరాఖి 
(వొయాన్ని పాటించడం - అనే వాటియందు మిక్కిలి శద్ద 
పూపాలి, * 


శ) లాలాలజసతిరాయి 


' వతి మనిపి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఈ 
జీవితం వృథా కాలెదు, ఈ జీవితాన్ని సద్వినియోగం చెశాను, 
మానవజాతి (శయస్సుకు పిసి యోగింఛాను అన్న సంతృ ప్పి 
(వతి ఒక్క_రికి వుండాలి, అబే నిజమైన జీవితం, సోడ సిజమెన 
మనివి. అడే జీవితాశయం అంహేః 


sl) కందుకూరి పిరెశరింగంవపంతులు 


“వున మాటలో బలం ఆంశునే (పపంచం బంటుంటే, 
బలం లేనవ్వుడు మంచిమాటను కూడా ఎవరూ వినరు.” 
-- (4 జవహార్‌ లాల్‌ నె| కాబా 
“అన్ని టికంశు నత్యం గొప్పది, అంతకంటే నొవ్ప్చది నత 
మార్లంలో నడనడరఈ్క” 
-- (శ గురునానక్‌ 


“సకల (పాణుల యెడల నివు దయకలిగి ఉండడ మనేది 
వుంచిబే, కాసి, ని దయకు నీను డాసుడవు కావడం మాతం 
మంచిదికాదు, సర్వేశ (రుసికి తప్స మెవ్యరిక సిన దాసుడను 
కావద్దు, 

ల అరవిందులు 

( అగ్నివల్ల సువర్తమూ, ఆచార ౦వల్ల పురుషుడూ, వ్యవహారం 
వల్ల (శేష్టుడూ, ఛయంవల్ల నూరుడ్యూ, ఏివత్తుయందు భరుయా, 
ఆవదలలో మిత్రులూ బయట పడుతారు, ” 

ఎ విదుర సీతి 


ఆణీముత్యాలు ర 


“నమస్త విశ్వంలోను నాకు (ప్రియమైనది భారత దేశం, 
భారతభూమి నా వూతృ చవత, అది నా దేశం అయినందువల్ల 
కాదు, ఇందు నేను అపారమైన మంచితనాన్ని గు_ర్తించాను, 
భారత్‌ కి చెందిన సమస్తమూ నన్నాకర్షి స్తున్నది. మానవుని 
మహా_త్తరా కాంతులన్నీ అందున్నాయి, భారత్‌ [వధానంగా 
కర్శభూమి. భోగభూమి కాదు, నాకు అవసరమైన ఆధ్యాత్మికత 
నంతటిని (వనాది స్తున్నది నా ఈ ఛొరలతి, వో మహాోన్న తా 
కాంఠులకు అనుగుణమైన వాతొవరణవుంతా యిక్కడ వుంది, 
నా నర్యస్యము ఆమె పెట్టిన భిక్షయె, అందువల్లనే నేను తల్లి 
బజ్జను అంటి పెట్టుకొని ఉన్నట్లుగా ఇారతమాతను అంటి పెట్టుకొని 
ఆంటాను, ” — ఈ మహాత్మాగాంధీ 
' నిందా స్తుతులను నమదృష్టితో న్వీకరించవ లెను, మనలను 
ఎవరైనా నిందించిన పుడు కుంగక, వొగడినవుడు పొంగక వక 
భావముతో మెలగవ లెను. ” __ శ్రీ సత్యసాయిబాబా 
' తానొక మాంసపుముద్దకాక వైతీన్యమూ_ర్రి కావడానికి, 
నస్రాన్ని లాభంగాను, మరణాన్ని అమరత్వ్యంగాను మార్చృగబ్ల 
డానికి విద్య అవసరం, _ ఎప్పుడూ పూర్యచరి లె వింటూ జీవితం 
నడుపుకోడాని కల్లవ్వుడు ఆ శాగ్రాల్నవైపు, ఈ ఇాననాల వె పే 
చూస్తూ కూర్చోక, జీవితంలో స్వేచ్చా నత్వాల్ని పరికించి, 
ఉన్న -తాశయాలు కలిగియుండటం యువకుల దృకృథ మై యుండాలి, 
స్వల్పంలా కాదు గొవ్చలో వుంది సుఖం,” 
= (శ్రీ రవీంద్రనాథ్‌ లాగూర్‌ 
“గత చరిత చూచుకొొని గర్యవడుట తెలీవీ తక్కువ, 
మన పూర్వులు "వేసిన పునాదులపై నిలుచుట కాదు మనకు 
గర్వము ; ఆ పునాదులకు సర్వవిధ ముల తగిన, సుందరమైన సౌధ 
నిర్మాణం చేయగలిగినపుడే-వారికి తగిన వారసులమని గర్వించ 


వలను,” = థీ లాలాలజపతిరాయి 


96 బాల విజ్ఞానకోశము 


“ జీవితంలో [వ ఇకను అమూల్యమైనది, వ్యర్థంగా 
కరార్య్పోవడం వలన జీవితంలోని విలువెన త&ణా లెన్నో బరువ 
'యూగంగా గడచివోతాయి, తరువాత మనం ఎంత వివారించినా 


(ప యోజనం లేదు. ఎంత విలువ చెల్లించినా ఆ తణాలను తిరిగి 
పొంద లేము, ” 


కా (3) జవహర్‌ లాల్‌ నెహూ 


' కుండ సిటికి ఆధారం, శకాని సళ్ళు లేకుండా కుండలో 
రూవాన్ని గుర్రించగలమా ? మనస్సుకి జ్ఞాన 0 ఆధారం. కాసి, 
గురువు | వజ్ల లేకుండా మనస్సు జ్ఞానాన్ని ఎలా పొందుతుంది 1” 

రాక్ష ౧ క్షు 

శీ గురునానక్‌ 


' ఆధ్యాత్మిక లక్షణం బొత్తిగా లేనివాడు గురువే కాజాలడు, 
అట్టివానిని మిధ్యాచారి అనవలసి వుంటుంది. తనదా్యారా శిష్యుడు 
ఈశ్వర సంస్పర్శ పొందడానికి ఏలు కల్పించే ఒకానొక ఆధ్యాత్మిక 
లఠశ్నణ మేదో గురువులో వుండటం అవసరం,” 

— (శ) అరవిందులు 


“ఆ త్తమ ఫలస్యభావాలు క లవాడు నర్వులనూ జయిస్తాడు, 
వ్య_క్తికి (ప్రధానమైన శీలం నశిస్తే వాని జీవితం వ్యర్థ మే. 
_- విదుర నితి 


క స్వరాజ్యం సాధించబడగానె న్ట్‌ నిర్మాణం, అనుశాసనం, 
దైర్యం, శక్తి మున్నగువానిని జాతిలో నిర్మించేందుకు ఏ 3వ. 
కృపిజర గాలి, సాధారణ ఏ ద్యార్థనక న్నాకూజూా జ్‌ ముఖ్యం, 
(వస్తుతే పఠనడాగరా జరిగా విద్య కూడా ఈ గమ్యానికి బాలు న 
మూత మె “కావాలి, ” 

లా (బ్ర మహాత్మాగా౦థి 

' 'ద్వేహశ కి కంకే (పేవుశ క్రి కోటిరెట్టు ఘనతరము,” 

ర రామకృష్ణ పరమహాంస 


ఆణిముత్వాలు y ( 


“మానవ [పయత్నము, దై నసంకల్పము - ఈ "రెండునూ 
చరినవ్వుడే కార్యము నెరవేరును. మన మెట్టి వయత్నము చేయక 
భారమంతయూ భగవంతుని మోదవేసిన ఫలిత ముండదు, ఏ 
కార్యమైనను సఫలికృతంగావలయు ననిన పురుష (ప్రయత్నం 
అత్యవసరం, పురుష (పసయశ్నాికి దై వసహాయం తవ్చనినరిగా 
చేకూరుతుంది. ” 


__ U సత్యసొయివాబా 


'తోటిమానవుల జీవితంలో కలిసి మెలిసి ఉండటమే 
భగవంతునితోవుండి అతని సేవచేయడం,. భగన త్పెవకోనం 
(పవంచ కార్యా లెపాటిసీ వదలనక్క_ర లేదు. భగవంతునికి 
-వోటువేయడానికని తోటిమానవుని (తోసివేయ సవర చ 
'భ గవంతునికోనం హృదయం చోటు వెస్తే సర (| పవంచానికీ 
చోటు చేసినశ్లే, ” 

---- శీ రవిందనాథటాగూర్‌ 
“విద్యావేత్తలు బోధనా వటిమూా నై పుణ్యాలక ౦కు 
మానవత్వమే అధికంగా (సక టించాలి, | 


టు (శీ లాలా లజపతిరాయి 


' ఇతరుల ఆన్న తిని మాచి ఈర షవడటం కంశ్కు మనం 
కూడదా వారివతె ఉండటానికి (వయత్న్‌ంచాలి, ' 

ae (నీ జవహార్‌ లాల్‌ నె హూ 

క మనస్సు నిర్శలంగా నేకపోతే వీజేసహాం కూడా, 


పీవార్ము. కూడా వులినంగానే వుంటాయి, ” 
ఆ శీ గురునానక్‌ 


1 [కూర త్యంకం కు నిచత్యమె హేనయమెనది, స్ట 


98 బాలవిజ్ఞానకోశము 


“తన చేతులతో తన ర కాన్ని, ఆస్తుల్న నమర్ప్చిండ మే మన 
సంన్కృృతియొక్క- ఆదర్శం, _ జీవిత నర్యస్వాన్ని సంఘం కోన న్వే 
అర్చించాలి, అన్న వానాదులు మొదలు అన్ని పనులూ సంఘం 

నమే చేయాలి, అనలు (బతకటమే నంఘం కోనం, సంఘం 
కోసం చావవలసివ స్మా అందుకూ సిద్దము, "కార్యం చయనటంలో 
కృశించి కృశించి (వాణాలు పోయినా నతి, శరీరాన్ని సువి,_౦వ 
చెయ్యటంవల్ల కార్యవృద్ధి జరిగోట్లు లె దానికోసం క టిబద్ధులు 
కావటమే మన ఆదర్శం, ” 


అపు 


___ దొ. హొడ్‌గవార్‌ 


“లర, (ప్రవర్తన పెంపొందించటం (ప్రధమ కర్తవ్యం, 
పిల్లలకీ భర్యం, బలం, నితి ఉన్న తాశయాలు అలవర్చడం 
అవసరం, ఐవి అతు రాన్యతకన్న ముఖ్యం, చదున్రయొక్క. 
(వధానలత్మం అటే,” 

— శ్రీ మహాత్మాగాంధీ 


' అధ్యాత్మిక రంగంలో విద్య ఒక శు చాలదు, తవస్సు 
కూడా కావాలి, ఈనాడు (పావంచిక విషయాల న తిండి, గుడ్ణ, 
పదవ్కీ ధనం కోనం ఉవ యోగవడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే 
అవుతుంది, ఆధ్యాత్మిక విద్య అట్లుకాదు. ఇహంలో, వరంలో 
కూజా ఆనందా న్ని స్తుంది. | 

me 2) సత కసాయిగాబో 

“వ్యర్థ క్రోధంతో" వరువంగా భావీంచ కూడదు. కటువచ 
నాలు మర్శస్థానాలను "వేధిస్తాయి, అందుచేత ఎవ్వుడు * మురుపెంగా 
మాట్లాడ కూడదు. వరువంగా భామిస్తూ వరులను వీడించీవాని 
కంకు దర్శిదుడు లేడు, మనను గురించి ఎవసై నా వరుషంగా 
భాపిస్తూంకు అకారణంగా మనను నిందినూంటు వెడు వున 
పుణ్య ఫలాన్ని పెంపొంది స్తున్నా డని సంతోషించాలి, ’ 

= విదుర నీతి 


ఆణిముత్యాలు 99 


“ ఆదర్శాలను గురించి మాట్లాడునవ్వుడు చాలామంది 'వెద్ద 
మనుస్ఫ్యులవుతారు. ఆచరించవలసివచ్చేనరికి తప్పించుకుంటారు, ” 
లా శ) జవహర్‌ లాల్‌ నె హూ 


“తల్లిదండులు పిల్లలకు | చేముతొనే వి వేకోదయం 
కలిగించాలి కాని, భయంతో కాదు.” 


= శ) లాలాలజవకిరాయి 


' పాఠశాలలలోన్తు కళాశాలలలోను కూడా బోధన 
మాతృ భామద్యారా నె జర గాలి, మాతృ భావద్యారానే మాన 
వుడు జీవితంలోని గంభర అంశాలను నేర్చకో గలడు, బేశంలోని 
పిల లందరూ ఆంగం నేర్యలరు. నెర్పుకున్న వార నా తవు న్ర క్రి 
సామర్థ్యాలు చాలావరకు ఈ విజేశి భావ కోన మే వినియోగించ 
డంవల్ల స్వతంత భావాల్ని అభివృద్ధి చేసుకోవడానికి న్వతంత 
వరిశోధనల్ని నడవడానికి జవనత్తువ లుండవు, ” 

ఇ రవీం[ద్రనాథటాగూర్‌ 


““'సరుభక్సి బైవభక్షికన్న గొప్పది. గురుభక్తి వున్న 
వాసికి శాంతి సులభంగా లభ్యమవుతుంది. మంచి విద్యాంనుని 
ఆచార్యునిగా వరించి సేవించి తరించండి, ” 

ర) కంచి కామకోటిజగద్గురు 


“థెర్యమూ, (చవు_ఇవి "రెండూ తప్పనిసరిగా వుండవలసిన 
ముఖ్య సుగుణాలు, ” _- శ్రీ అరవిందులు 


“పివ్ర్ర సత్యమును అనునరించునపుడు ఆ కారణమున ఎవరి 
గుంజెయెన వగులుతుందా-నత్యమును హత్య చెయడం కంకు ఆ 
ఓక్క_ శరీరము నాశేనము కావడం (శెష్టమే, శరీరము భగ్న 
యైనా, సత్యం భగ్నం కాకూడదు, " 

అజ నొర్పము రామతీర్థ 


100 బాల విజ్ఞానకోశము 


'తవ్వ చేయడం తప్పుకాదు, అది తవ్పని తెలుసుకొని 
దానిని సరిడిద్దుకోక పోవడమే తవ్వు, ” __ శీ) మహాత్మాగాంధీ 


దేహో దేవాలయః,” “చేహమే చై వమందిరం, దానిని 
ఎల్లపుడూ వరిశుభముగా వుంచుకోవ లెను, ఆరోగ్యమును 
కాపాడు కోవలయును, శరీరము దృఢముగా వుండిననే దైవ 
ధ్యానము చేయగలరు, తోటిమానవులకు సహాయ వడగలరు, 
కావున ఆహార నియమములను సక్రమముగా పాటించవలెను, 
— శ) సత్యసాయిబాడా 
' విచ్యెమం కలవారు హూంసతూలికాతల్పంమోద శయ 
సించినా సుఖంగా నిదపోలరు, వరినరాలలో  వందివూగథధ 
నారీజనులు నంకే ర,నాలు చెస్తున్నా నంతోవీంచ లేరు. ధర 
మానాన చరించలళేరు, గారవ సుఖాలను అనుభవించ రు. 


శొంటి మారమూూ, హిత వాక్యమూ వారికి నచ్చవు, వాదికి 
౧ 


శమం కలుగదు,” __ విదురనీతి 


“నిరాశ, నిస్ఫృవహాలు శాంతియుతమైన జీవితమునకు పరు 
పురుగులు, ” 


— +9) లాలాలజపతిరాయి 

“ఎచట (స్రైలు పూజింవబడుదురో అచట చేవతలు 
కీడింతురు, ఎచట పూజింపబడరో అచట అన్ని (కయణగా 
ఫలళూన్యము లగుచున్న వి, ” — $9 మసుప్పు 

“ గురువునందు అనన్యభ_క్టితో ఏ దాపరికము లేక శరణు 
జొచ్చిన అతడు మనలను దుఃఖముల నుండి రతుంచి మోతమునకు 
గొనిపోనును, ఈశ్వర భక్తికి గురుభ_క్తి అవసరము, [వజలకు 
గురుభక్తి లెమిచేతనే దైవభ_క్టి కుదురుట లేదు, గురువు తిమూ_ర్తి 
స్వరూవము, అతడే (బ్రహ్మ, పిస, మహాశ (రుడు, అందువలన 
గురువునె దైవముగా భావించి పూజింవవ లెను, 


— (9 కంచికానుకోటిజగద్దురు 


ఆణిముత్యాలు 101 


“మంచి పు స్తకములు దగ్గరనున్న యెడల మనక మంచి 
మిత్రులు "వంట లెని లోవము కనుపించదు, గ్రంథ వఠ నాభిలావమ 
గల వాడెచ్చటున్నను సుఖముగా నివసించగలడు, ” 

-- (శ్రీ మహాత్మాగాంధీ 


' ఈనాడు స్ఫురించిన భావం మరొక నాటికి జ్ఞాపకం 
వుండక పోవచ్చు. జ్ఞాపకం వున్నా తలి స్ఫురణలోని వాడి 
తగ్గవచ్చు, నిన్నాణం తరగ వచ్చు, వెచితి మురుగు వడవచ్చు. 
వీస్సూ ర్తి మందగించవచ్చు. అందువల్ల ఎవ్వుడు స్ఫురించిన 
భావాన్ని అవ్వుడే ఒక చోట (వాసుకోవడం మేలు.” 

et | నార్గ వెంక పేశ్వరరావు 


“ పరిపాలనలో బాల్లొనుటకు బుద్ధిమంతులు నిరాకరించిన 
దుష్పరిపాలన కింద జీవితము గడుపు శిత. వారనుభవించవలసి 


యుండును, ” 
— (శీ 'పేటో 


* Politics means organised life of a nation.’ “రాజకీయము 
లనిన జాలియొక్క నియబద్ద మైన బీవితము, అట్టి జీవితము అలవడి 
బుక. మన మభివృ్ధి బొందగలము, ” 

ay) సర్గార్‌ వల్లభాయిప టేల్‌ 


' ఉపాధ్యాయులు, విద్యార్థులను న్యతం|త్రంగా ఆలోచిం చేట్టు 
తీర్చిదిద్దాలి కాసి తాము ెప్పించే 'వేదవాక్యమని భావిం చేట్టు 
వారిని నడిపించ రాదు, ” 

వా (శ్రీ లాలాలజపతిరాయి 


' శాంతంతో కోథాన్ని, సద్య్యవహారంతోో అసాధువులను, 


దానంతో లోభాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించాలి, ” 
జూ విదురనీతి 


102 జాల విజ్ఞానకోశ ము 


“సేవ వలన అహంకార రాహిత్యము, ఆనంద(ప్రా క్రి 
లభించును, నవాత త్త మే మానవుని అహాంకారమును దూరము 
చేయు యంత్రము, తేంతిము, మంతము, సవ యనగా మానవ 
"సేవ, వీడిత (వజల సముద్ధరణ, 'మానవసేవయ మాధవ సేవ 
గదా |!” — (శ్రీ సత్యసాయిబాబా 


“సాటిలేని మహాడానందం భగవానుని (పేమించడంలో 
ఉన్నది. డాని తరువాత మానన్రలలోని భగవానుని | శమించడంలో 
కూడా అటువంటి మహదానందమే వున్నది, " 

— (4) అరవిందులు 


“ ఇంతకూ జాతి అంకు ఏమిటి? వూతృ చశమంశు ఏమిటి ? 
అది కేవలం ఒక మట్టిముద్ద, వదో కవిత విశేషము, లేదా 
మనస్సులోని ఒక వెళ్తిడఊాహ మాతం కానేకాదు, అది ఒక విశేష 
మెన శక్తిస్వరూపిణి, జాతిలో అంగాంగీభూతులు కాగల అకెవ 
(వజా నముదాయపు సామూహిక శక్తిస్వరూపిణి, భవాని 
మహిపాసురమర్షని, భవానీ భారతి సుమా |!” 

— (శ) అరవిందులు 

ఈ శకివలం ఆవేశంవల్ల ఏమో చవేయజాలం, కార్యరంగంలో 
(వ వేశించాలి, సంన్కర ణో ద్యమాన్ని ఎలా (పారంభించాలో 
ఆలోచించాలి. అవేశం ఆలోచనలకు అవకాశం యివ (దు, 
ఆవేశం తగ్గినవ్వుడే సరిఅయిన దృష్టితో ఆలోచించడానికి అవకాశం 
ఏర్పడుతుంది. | 

వ U దరిశి చెంచయ్య 

బడరుడారాో సాంకేతిక విజ్ఞానాన్ని సాధింధాలి, తదా్యరా 
వస్తూత్స_త్లిని పెంచుకోవాలి, త ద్యారా "దేశంయొక్క_. నంవద 
చెరగాలి, ేశంయొక్క_ నంవద వెరగడంవల్ల డారిద్యనిరూ లన 
జరిగి అత్యధిక సంఖ్యాకులకు వని ఏర్పడాలి, విద్య అన్ని సమస్యల 
వరిప్కూ-రానికి రాజమార్గం, * = (శ్రీ మన్నవ గిరిధరరావు 


ఆణీముత్యాలు 103 


"Religion is the idea which is raising the brute unto 
man; man unto God." మానవత్యం లేని Sse 


మానవతే(ంగల నునిషిగా, మానవుని మాథధన్రనిగా, నరుని నారా 

యణునిగా, జీశ్రని తివునిగా, పురుషుని పురుపో త్తమునిగాా వశువుని 
వశువతిగా మార్చగలిగేది మతం ఒక్క-_ు,’ 

జ. స్వామివివేకానంద 

సి -వెంచేసినా ఉద్యోగంచేసినా, వాాపారంవేసినా- 

వదైనా నర్సే ఎదుటివారికి సేవాభావంతో చేస్తేనే ఈ (బతుకు! 

[వయోజనం ఉంది, లేకపోతె లేదు.” 
--- కులసతి ఎక్కిరాల కృష్ణమాచార్య 


'నీ క_ర్తవ్యమును నీవు నిర్ణ ర్శింపుము, వానికి నీకు 
యజమాని భగవానుడని గుర్తుంచు కొమ్ము, ఉన్న వ్యాధి మనస్సుతో 
గాని వనులతోకాదు, నిస్ఫృహా చెందక సాధన చేసిన తవ్చక 
ఛగవత్క్బృవ కలుగును, ” 

— (9 రమణమహర్షి 

: మనళ్ళాంతి ఏకు -కావాలంకు ఇతరులను నిండించకు,. నీ 
తవ్వు లేమిటో నువ్వు తెలుసుకో, అఖిల |వవంచాన్ని నీదిగా 
చేసుకో, వరాయివారంటూ ఎవ్యరూ లేరు. ఈ లోకంలో 
ఈ [వవంచమంతా నీదే, ” — (శ్రీ శారదాదేవి 


“ మనోన్మిగహమూ, కళంకంలేని మనస్సూ- అవే గొవ్చ 
సంపద, మనస్సుక నక సిర్భలంగా ఉంకు సీ హృదయంలోనే ఆ 
ఈక ఎరుని దర్శించవచ్చు. వ్యామోహం చంపుకోవాలి, మనో 
ని గహమనె కవచాన్ని భరించాలి, ” 

= (శ్రీ శారదాదేవి 
' మూర్చునికి పృాదయం నోటిలో వుంటుంది, తెలివిగల 


నానికి నోరు హృదయంలో నృంటుంది, * 
జ గ్రీ ఫ్రాంక్లిన్‌ 


104 బాల విజ్ఞానకోశము 


' అత్మ ని గవాం అనేది విజయానికి తొలి మెట్టు లాంటిది, " 
=) రాబర్డ్‌ బర్న్స్‌ 


“కవులూ రచయితలూ (బతికి నంత కాలం చచ్చినట్లు 
పడుండి చచ్చిం తర్వాత (బతకడ మారంభిసారు, ” 
Ms శ) మునిమాణీక్యం నరసింహారాపు 
' కప్పి చెస్పెది కవిత(ం, ఏప్పి చెప్పెది విమర్శనం: + 


క 


— (8) సి, నారాయణరెడ్డి 

“ ధనము సిక ఆహారాన్ని యిస్తుందిగాని ఆకలి నివ్వదు; 

మందుల నిస్తుందిగాసి ఆరోగ్యాన్ని వదు; పరిచయాల నిస్తుంది 

గాని స్నేహితుల నివ్యదు; సేవకుల ని స్తుందిగాని విశ్వాసాన్ని వ(దు; 
నంతోవపు దినాలని స్తుందిగాని ఛాంతి వర్షా! స్ట 

.— (శ్రీ హెన్నిక్‌ ఇబ్బన్‌ 

“డబ్బు ఎరువు (Manure) లాంటిది, చుట్టూ వెదజల్లి లే 


ఎంతో మేలు కలిగిస్తుంది, ఒక-చోట పెర బెట్టి నుంచి తే భరించ 
రాని కంపు గొడుతుంది. ” 


— (9 క్షి ంట్‌ మర్చిసన్‌ 

“ధనమునకు ఎవడు దాసుడు కాడో, ధన మెవ్యనికి దాస్యము 
చేయునో వాడే నిజమైన మానవుడు.” 

wad) రామకృష్ణ్లపరమహాంస 

“పు స్తకవునేది నోరు తెరవని ఉవన్నానకుడు , మానం 


వహించిన నుహాకవి, ఒంటరితనాన్ని పోగాళే శ్నేహితుడు, 
మరో (వవంచానికి నొనిపోయె ఇం దజాలికుడు, 


— (శ్రీ మన్నవ గిరిధరరావు 


“ నాకేమైనా కొద్దిగా డబ్బు లభిస్తే ముందుగా పు న్షకాలు 
కొంటాను, ఆ త ర్వాత రొ, బట్టల విషయం ఆలోచిస్తాను, ” 


కా (శ్రీ ఎమర్చన్‌ 


ఆణీముత్యాలు 105 


‘The end of education is character. “వినయ (సవ_ర్శనను 
అలవరచునదే అసశైన, నిజమైన విద్య,  సధ్ధుణములను 
పోవింఛయుమూ, మాననత రము నుండి దై వత్యమునకు కొనిపోవునచే 
నిజమగు విద్య, పశుత మునకు దిగడార్చు విద్య అవిద్య "యే 
యగును,” 

హాస U సత సాయిబాబా 


‘Everyone wants to command and no one wants to 
obey; First, learn to obey. The command will come by it- 
self. Always first learn to be a servant and then vou will 


fit to be a master.’ * (వతి బఒక్క_నూ అధి కారాన్ని చలాయించే 
వానే, అనుసరించేవారే తేరు. మొదట అనునరించడం నేర్చుకో, 
అధికారం దానంతట అడే వ స్తుంది, శిష్యుడుగా వుండటం 
నేర్చుకో, గురుతే (౦ అచ లభి స్తుంది, * 
= (శీ) స్వామివి వేకానంద 
‘When poverty comes in at the door, love ffies out at the 
మాము! 'దార్మిద్యం దాగరంగుంజా (వ వెశించినవ్వుడు, (చమ 
కిటికి సండా పారిపోతుంది.” 
ad) అ(బహోం లింకన్‌ 
" Not gold, only men can make a people great and stnong.' 
“బంగారంకాదు, మనుష్యులు మా(తమే జాతిని సొవ్చదిగాను, 


న _కినంతేంగాను చేయగలరు.” 
=): ఎముర్‌నక్‌ 
‘Knowlege without action is abortion, Action without 
. స rt 
knowledge is fcolishnes కార్యాన్ని సాధిం చ లేని జ్ఞానము నివ్బ 


యోజనం, జ్ఞానర హితమైన కార్యము (వని) మూర్థమైనది. ' 
రి) జవహర్‌ లాల్‌ న్నెహూ 
'Startearly, drive slowly, reach safely.” “ముందుగచే 
బయలుబేరుము, నెమ్మదిగ నీబండిని నడుపుము, శేనుముగా 
గమ్యము చేరుము, ” 
బుజాల (ఫ్రీ సత్యసాయిబాబా 


106 బాల విజ్ఞానకోశము 


“ఆ సిరునిలో దేవుడు ఎంత ఉన్నాడో, నా స్పికునిలో కూడా 
అంతా వున్నాడు, నా స్పికుడు అం శే మొగ్గ ఆని అర్థం, ఆస్తికుడు 
అంక పువ్వు అసి అర్థం, మొగ్గ చరెవటికి పువ్వు అవుతుంది, 
ఈలోవల పురుగు వడకుండా జ్యాగ త్తగా చూచుకోవాలి. ” 


-——_ రులపతి ఎక జలాల కృష్టమా చార్య 


' తవ్వువయడం మానవ స్వభావం, తరిగి ఆ తవ్వును 
చేయకుండా వుండటం దెనన్యభ"నం, తవ్వును తమించడం కూడా 
మానవ స్వభావ మె, దుర్చలులు ఎవ్వడూ తమించ లేరు, 
తమించడం నబబుల లతీణం, ” 

శ) మహాత్మాగాంధీ 


' నంతృ ప్పి లెని జీవితానికి శాంతి తేదు, అనంత్భ పి లేని 
జీవితానికి వృద్ధి లదు, : 
ట్రీ నార్ల వెంక పేశ్వరరాపు 
‘Your replies should be as quick as eagle and as 
sharp as ౧66616. “మో నవూ+ ధానములు గరుత్త +ంతునివ లె 
వేముగాను సూది మొనంత వదునుగాను వుండాలి,’ 


లీ డా. పట్టాభిసితారామయ్య 
టె 


'చేతనైన అన్ని మాన్గాలలోన్కు వీలైన [వతిచోట, 
అనువైన అన్ని వేళల అందరికి చేయగలిగినన్నాళ్లు మంచి 
చేయడానికి [వయతల్నించాలి, క్ట 

— 89 జాన్‌ వెస్తీ 

“వ్య కోల ఆత్సబలానికి వరీశొ నమయమిది. నేటి గడు 

GoD 

పరిస్థితులలో నిలదొక్కుకుని చేశభ కిని గ వజ్యలింవచేసినవాడే 
శీప్పు జాతి చేత (సేమించ బడేది, | 

జా ్రీ థామస్‌ మైన్‌ 


ఆణిముత్యాలు 107 


6 యాం అధ రో నవజ వా కా 

ఆ సామ్యం (వజలు (రొలనుంద. కాదు, (వజ 
స్యామ్యంలా బాల్యం క్యా అలోచనా స్యాకన్ళక్ళార్ను, 
కియా స్యాతంక్యాన్ని అత్యంత భద్రంగా కాపాడుకుంటాకు, ’ 


ల గ్‌ 

వ్‌ క నో 

న నుహోతాఃగాందీ 
(, 





“(వజంతౌా జన్నతేః సమూాను లే, సంచ గా జీవించడానికి, 
సుఖశాంతులశకై. (పయక్నించుకోవడానికి వారికి హాక్కు__ వుంది, ’” 

టారు జెఫర్‌సన్‌ 

“స్వేచ్చ అనే వృతం ఎప్పటిక వ్వుడు దేశ'భ కల రక్ష 

[శ థామస్‌ జఫర్‌సన్‌ 

CAE (వభుత్యం అంగు ఏది? (వజలు మంచివనులు 

చేయడానికి సులభంగాను, చెడువనులు చేయడానికి క్షి వంగాను 


౧౧6 


ఆండాలి, ” — (కీ గాడ్‌సన్‌ 
వ్‌ 


' విద్య నేర్పుటకు జీవిత మర్చించువాడు చనివోడు, ” 


శ్రీ) మహమ 


“ సర్యభూతిముల యందు దయగలవాడు దేవుని కృవకు 
పాత్రుడు, ’ శ్రీ మేసుక్రీ స 


౮ 


b 


1 చట్టం అసత్యం పె నిలి సే దానిని ఎదురించుటయి క_రృన్నం, 
అణచివేతను అనువుతించటవముంకే నేరంలో భాగంవంచుకొవట మే.” 
we శ) మహాళ్యాగాంధి 

'స్యాతం|త్యపు చెట్టుకు స్వాతంత్య యోధుల ర కభార లే 
సహజమైన ఎరువు, — '్రు జఫర్‌సన్‌ 
' వజాస్యామ్యుంలో (వజలు కీ-బేది స్వాతం త్యం లేని 
(కమళితుణ కాదు. వారిక స్వాతంత్యం కావాలి, |క్రమశికుణ 
“కావాలి, క్‌ పత శ) ఆచార్య కృపొలని 


108 బాల వీజ్ఞానకోశ ము 


"Rule of Law is the badge of free people. ’ 'భర్శశాననం 
= జడ కి 
టు ae చిహ్నం, 
— 39) 8, విశ్యనాధయ్యర్‌ 


' రాజకీయ, ఆర్థిక, సాంఘీక, విద్యా, నె లీక, సాంస్కృతిక , 
ఆధ్యాత్మిక రంగాలలో విన్న వాత్నృక మైన మార్పును సాధించడ'మె 
నా సంపూర్ణ విన్లవ లత్యుం, 

వ జయ పకాళ నారాయణ 


0 


ri 


గాని లేనివాళ్లు మనుష్యులై నా తొ “కలు, కొము ఇలు లేని జంతువు చ 
— శీ) అరవిందుడు 


' లలితకళలయం చు ఏవిధమైన |వవేశంగాని, కనీనం ఆన 


క జంతువులా” (వవదర్తించే వునివి, జంతువుకన్నా పానయెన 
వాడు, మృగలతణం జంతువుల నహాజగుణం, మనివికి కాదు. ” 
హా శీ) మహాత్మాగాంధి 
"Liberty postulates dignity of man." స్వెచ్చ అనునది 
మనుష్యుని గారవమునకు మూలము, ” 
గ్‌ా &) శాన్సుటువార్డు 
‘Education is a companion which no misfortune can 


depress ; no crime destroy; no enemy alienate: no despotism 
enslave.’ “విద్య అనునది ఒక మంచి చెలికాడు. అతనిని బెట్టి 


దురదృష్టము అణచ జాలదు, అట్టి నరము నాశనము చేయజాలదు, 

ఏ శత్రువు దూరము చేయజాలడు, ఏ నిరంకుశ త్వము బానినగా 
వూర్చృజూలదు, : 

థ్రీ వరే 

‘Civil liberty is the key-stone of the constitution. ' 


' పౌర స్వెచ్చ శావ్యాంగానిః మూల సృంభం లాంటిది, గ్ర 
ఎ (శీ పాొల్‌ఫీనాభా 


ఆణిముళ్యాలు 100 


It is better to be unborn than untaught, for Ignorance 
s the root of misfortune. ™ చదువుకొనక పోవడంకంకు అనలు 


జన్మించక వోవడ'మే మంచిది, ఎందుక ంశేు దురదృష్టానికి మూల 
పహాతువ్రు ఆఅజాసనర్ర్మ. ” 
స్త 
— థ్రీ పాటో 
“ నత్పురుషులు | చమిం చేది స్వాతం. త్యాన్ని, మిగిలినవారు 
కోరుకొనేది వీశృంఖల త్యాన్ని, | 
— (శ జాన్‌ మిల్టన్‌ 


॥ ఎక్కు_వమంది చెతుల ల్లిన మా|తాన అది న్యాయం 
కాజూలదు, ” 
En (శ మహాత్మాగాంధి 
| మనుష్యుడు తోబుట్టువు "లేకుండ జీవింవగలడు కాని తన 
మంచిని చెడును విచారించుకొనుటకు ఒక న్నే హితుడై నను 
"లేకుండ జీవింవ లేడు,” 


మ 


న్‌ శీ) జెర్మిద్‌ సామెల్‌ 
“నిజమైన స్నేహితునితో మనస్సు విప్పి మంచిని చెడును 
మాట్లాడుకోవచ్చును, | 
ee (శ) ఎమర్సన్‌ 
' దైర్యము (పేమ -ఇవిలెందు తప్పనిసరిగ మనుజునక 
ఉండవలసిన ముఖ్య లవతేణములు. ” 
— శీ అరవింద యోగి 
“హైమ కళ్లతో చూడదు, మనస్సుతో చూాస్తుంది, 
అందుకే (పేమదేవత (గుడ్డిదని వర్ణించారు, ” 
[3 "షక్‌ స్పియర్‌ 
‘The foundation of every state is the education of its 
youth." * యువకుల విద్యా వివేక నంవ జియే దెశ భఛవివ్యత్తుకు 
పునాది, ” --- (శ్రీ ఎలిజాకూల్‌ 


110 బొలవీజ్ఞానళోశ ము 


"if we ignore facts, they will take vengence with redou- 
bied vigour." “వాస్తవ నిగ్లిక్య చర్యలు. గ్విగుణేకృత శ _క్టిత్రో 
(వతిఘటించ బడును, 

కలాం (ట్రీ సర్రాం ప సుర్‌ 

‘Democracy without education means hypocracy 
without limitation.” ‘dg త లేని ప్రజాస్వామ్యం. అంతు బేసి 
వంచన, 

3) అ(దిబోం లింఠన్‌ 

‘Purity, patience, peiseverance are the essentials to 
success, and above all—Love.’ “ వవ్‌ తితి, ఓర్పు, సట్టుదలలు 
విజయలత్ముని చెబట్టడానికి త్రో ప్పడసుతెయి, మ అన్ని టికన స 
మిన్న అుయిసుది; 

జజ. మన్యు రె సంది, గెరిన్వ్యాడు 

‘Fame is the perfume of heroic deeds.’ * DS Hy కార్య 
సౌరభమే కీర్తి, 

ఆ సోవ్రటిస్‌ 

"Industry keeps the body healthy, the mind clean, tho 
heart whole and the purse 1611. 'వరిశేమ ఫారీర గ Wx గ్య్వము, 
చి _త్తిశుద్ధి, సిండు హృదయము నిచ్చి భుక్తి నొనగును, ” 

ర త! (శీ ఇ మన్స్‌ 

' భగవంతుడు కష్టవడేవాడి శే ఆశీస్సులు ఇసాడు. మనం 

క సాన : న " , 
ప్రార్థన చేసినంత మాచ తంచేత ఆశీస్సు లివ్యడు, 
అం (్ర్రీ దొశీదాసరి వి 


' ఈనాడు కవుల రు శ్రద్ధ అధిక మ, స న. Es గద్ద 


దిగజారుచున్న ది, ఇది. సావాళ త్యలో కాసి కీ అరోోన్యశం మై "మొన 
పరిస్థితి ద్రం, త దురి (వస తిొలగిపోపాలి, క్ష్నితి యముని 
(వశంనలు తెగి కావ్యగ తమైన (వశేంనలు వింవౌందాలి, ” 


— (శీ జమ్మలమడక్ర పూధివరామళర్మి 


ఆణిముత్యాలు 111 


“ మహసెియుల జీవిత చరితలు సామాన్యులకు వూర్షదర్శిక 
ములు, పూర్యులను దూపించకుండ వారు పెట్టిన గోడలమె 
భవనమును నిర్మించి, ఛాపాభిమూనముతో చాటు భాషాబి 
నృద్ధాయు చేయుచు ఉచ్చస్థితిలోని$ బోవుట  జాతియొక్క_ 
క_ర్రన్యము, స్ట 


నా 39 పిలలమలి 
౧ అ 


“ సాహిత్యం జాతియొక్క_ సంస్కృతిని (పతిబింబించాలి, చ 
__ “కవిసామ్రాట్‌” శ) విశ్వనాథ సత్యనారాయణ 


“ గావ్చవాళ్లు కావాలలి అనుకోవడం మ:చిదే. కాని గొవ్చ 
వాళ్ళ మయామనుకోవడం పొరపాటు. రచయిత ఒకరికి వానిన 
కారాదు, రచయితలు (సవంచ శాననక రలు (Legislators of the 
World) అనే మాట గుర్తుంచుకోండి, అందుకు తగినట్టుగా 
వ్యవ హరించగ లగాలి, శ 

80 నోరి నరసింహళౌస్తి 


6 వాదములూ, తేర్క-ములూ ఎవ్వడూ నిష్ఫలము లే, 
వాదాలతో భేదాలు వోగొట్ట (పయత్నించడంవ ల్ల అనంతృ స్తీ, 
విరోధమూ పెరుగుతాయి. మొదట హృదయాన్ని జయించు. 
తరువాత హేతున్రతో మనస్సును ఒప్పించు. వాదం విఫలమైన 
వోట (చమ విజయం వపాందగలదు, ” 

— (శ స్వామి రామతీర్థ 


' నంసారికూవమునుండి గట్టున బడుట అనగా ముక్తిని 
పొందుట, గురుకృవత్‌ నే సిద్ధిస్తుంది. అట్టి అవతార మూర్తియైన 
సద్నురువు లభించడం వరమాతుుని కరుణ కలిగినవ్వూడే నని 
మరువ రాదు, ” 

= (శ కవీరు 


115 బాల విజ్ఞానకోశము 


' చదువునుబట్టి ఉద్యోగముగాని చదునుకున్నను వంశొను 

(క మముగా ఉద్యొగ మే పభుతే(ము కూడ యిన్యదు, ఆ 

(బహ్మమును తెలుసుకున్న వాని క (బాహ్మణత్వము సిద్ధిస్తుందిగాని 

వంశాచారమునుబట్టి (_బాహ్నణతె (ము వచ్చుననుకొనుట (భాంతి 
మూత మేనని తలీయవలయును, 

(౮ మళయాళస్వామి 


ఈశ (రేచ్చను అనుసనరించుటలో సింహనదృశ గ్రా ష్ట్ర. 
వత రాజు వేగాన్ని, 'వెద్దపులి బలాన్ని నంపాదించు ,” 


యూదుల మతసిద్ధాంతము 


“ఇదంతయు వరమాత్న స్యరూవ మను బుద్దితో జేసిన 
[ప్రపంచ సేవయె, వంచభూతములను, జీవుని, సూర్య చం దులను, 
పరమశినులను పూజించినట్లవుతుంది. సర్వజగత్పును ఈశ్వర 
సిర్షరగాన సగ (గహాంచి చేయు శేవయె ఉత్తమోత్త 
మగు పూర్ణ పూజ,” — (శీ రమణమహర్షి 


' ఛభగవంతువి నెల్ల తావుల, నెల్ల వస్తువులలో జూచుటయే 
నిజమగు జ్ఞూునమార్షము, అన్ని టియందు భగవంతుడున్నా డని 
(పేమించుటయె నిజమైన భక్రిమార్లము, అబే బుద్ధితో నిష్టామె 
ముగ సేవచేయుటయె నిజమైన కర మార్గము, * 

— [శ అనిబిసెంట్‌ 

“ఈ కలియుగమున భగవద్భ కి రహపిొతే మైన కర్మము 
నిలువజాలదు, అట్టిది ఇసుకతో వేసిన పునాది వంటిది. "కావున 
ముందు దైవభక్తిని సాధన చేయుము, అది కుదిరెనా పిమ్మట 
నిన అన్యా కాలల్న వైద్యశాలలు మున్న గునవి ఏవి కట్రించినను 
అవి సార్థకము లగును, ముందు భక్తి తరువాతే కర్ణము, భ_క్తి 


శూన్యమగు కర్మ శీవలవము నిస్సహాయము, అడి తన కాళ్ళమై 
తాను నిలబడజాలదు, " 


టి రామకృష్ణపరమహంస 


ఆణిముత్యాలు 118 


' వినయవంతుడగు వాని ే జాన లాభము కలుగును, మిట్టి 
వడువానసి హృదయమునుండి జ్ఞానము పారివోవును, ’ 


_-- (శ రామకృష్ణ పరమహంస 


“వినాశ కాలం వచ్చినవానికి మతి చలిస్తుంది, అతడి 
కళ్ళకు మంచిదంతా చెడ్డగానూ, చెడ్డదంతా మంచిగానూ 
కనుపిస్తుంది,” 

. రాజాజీ భారతం నుండి 


“జీవితంలో తనకాళ్ళమోద తను నిలబడే శక్తి నిచ్చేది 
నిజమెన విద్య, య్‌ర్యం; బలం, (కవుశితుణ నర్ప్సిది విద్య, 
అన్యాయాన్ని, అధ రాన్ని భయం లేకుండా ఎదుర త నకి 


నిచ్చ టూానిక్కు_ లాంటిది, ” 
వాట్‌ ఐ, వేదవ్యాస, 1. నీ. 9' 


"An optimist sees an opportunity in every diffl- 
culty : a pessimist sees a difficulty in every opportunity. “ 
ఆఛానాది (వతికష్టంలోనూ ఒర అవకాశాన్ని చూస్తాడు ; నిరాశా 


వాది (వతి అవకాశ ంలోనూ ఒక కష్టాన్ని చూస్తాడు, " 
= (ఫీ యానన్‌ 


' మసహాతు ల జీవితములు గుమ్మడిపాదు వంటివి, ఆ పొదు 
పుట్టిన స్థలము నుండి చాలాదూరము | పాకిపోయి అచ్చట కాయలు 
శ మహనీయులు కూడ పుట్టిన కుటుంబము వారి కన్న 
యితేరులకే మెక్కు_వ లాభముగలవా రగుదురు, 

— మహర్షి మలయాళస్వామి 


6 చేతినిండా వని, మనస్సునిండా సత్సంకల్బ్సం- ఈ రెండూ 
వుండాలి, "శేకఫోలే మనస్సు కక్క తోకలా (వవ_ర్షిస్తుంది. | 
జూ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య 
వ ఢి 


114 బాలవిజ్ఞానకోశ ము 


“ఏ విషయమె నికు జనం కావాలో, డానిమోద ని బుద్ధిని 
నిలపాలి, ఇటూ, ఆటూ కదలనియ్య కూడదు, దినినే ఏకాగతే 
అంటారు. వకాగత అనేది ఏ కలవడకపోతే, నీ శెట్టి జ్ఞానమూ 
కలగదు, ఏ విద్యా అబ్బదు, నీ ప వని కుశలంగా చేయ లేవు: 
కాబటి ముందు నకా,గత కుదురుకో, లేకపోతే వట్లి నిరర్గకుడ 

క్ర (ల నీవ. లు థ్‌ 
వవుతావు, ” 
పూవు... ముట్నూరి కృబ్లారాపు 

“ మనశ్శాంతి కనుక నీక శావాలంకేు, ఇతరుల్ని 
నిందించకు. నీ తవ్వులేమిటో నువ్వు తెలుసుకో, అఖిల 
[వపంవాన్ని ఏీదణా చేసుకో,  వరాయిచారంటూ ఎవ్వరూ లేరు, 
ఈ (వ్రపంచమం ఆ" ఏదీ,” 

| శారదాదేవి 


“ఆలోచన లే [కియాశ క్రికి మూలం, మనస్సును ఉన్నత 
భావాలలో నింపండి. [ప్రతినిత్యము ఉత్తమ భావాలు వినండి, నెలల 
తరబడిగా వాటినే మననం చేయండి. అవజయాలను లెఖ చేయ 
కండి, అవి నహాజములి, జీవితానికి అవి అందాన్ని చెకూరుస్తాయి: 
ఆదర్శాన్ని నిరంతరం ఉన్నతంగా ఉంచుకోండి.  వేయివమూాలఠు 
లోడినా తిరిగి (సయలత్నించండి, స్ట 


= (శ స్వామీ వివేకానంద 


' ఉత్తమ (స్రీ పురుషులు లేని చేశమును ేయోరాజ్య 
మన లేము. _చిత్తశుద్ధియు, శీలసంవ_త్రియులేని నమాజమున 
. ఉత్తమ (స్త్ర పురుషు లుండజాలరు, న తికములగప పునాదులు బేని బే 
కీలము వర్థిల్ల జాలదు, ఆధ్యాన్మీక వైతన్యము లేనిదే నీతి దీపింవ 
జాలదు, కాబక్టీ జాతి యొక్క_ సర (లో ముఖ వికానమునకు, 
మానవ క ఛ్వాణమునకు, నిశ (శాంతికి. మతము, ఆధా ల్నిక శకి 


జీవనాడులు, * — (శ కల్లూరి చంద్రమౌళి 


ఆణీముత్యాలు 115 


' ఇది సంఘటన యుగం, ఈ యుగంలో విజయం సంఘటన 
మాద ఆభారవడి వుంటుంది, పూరం వ్య క్కిగతేమైన నొవృతనం 
వుంకు సరిపోయెది. నేడు అది వాలదు, నేడు కలిసి నడచి, 
నడిపించాల్సిన అవసరం ఉన్నది. 

— (శీ చిన్మయానందస్వామి 


“నిశంమును సంరడీంచి సుస్థిర మగు గాంతెని స్ధవింవగల 
గ్గ క్రి ఆధ్యాత్మక తేజస్సునకు మాత 'మే గలదు. ఇది మానవులను 
సంకుచిత జాతీయతకు, తృష్టా వేశ ములకు అతీతులను గావింవగల 
అవుత భాండము, వరవర సహనమును, న్యాయమును, 
ధిర్భుమును నెలకొల్సి వొంటికి మైతన్యముగ వెలుగొందు న్ర క్రి 
ఆభ్యాల్డిక తెజస్పే, వది భగ న త్సామాజ్వమును భక్షి త్రో 
నా-రాధింవ జేయును.” 


_-- ఆర్సిబిషప్‌ ఆప్‌ కౌంటర్‌ బరీ, "హెడ్యార్‌ 


' ఇతరుల నుంచి మనం ఎన్నో వాఠాలు నేర్చుకోవచ్చు. 
మంచి ఎక్కడ వున్నా [గహించు, కాని దానిని గహించి నీ 
వద్ధలె కనుగుణంగా జీర్లి ంచుకోో, స్‌వు మాతం అన్యుడివి కావద్దు, 
సవ్ర హిందూచదేశానికి దూరం కారాదు, 


— (శీ స్వామి వివేకానంద 

1 ఉన్నత స్థాయిలో వున్నవారు సీతివంతు ల నుంశు, చె తికత 
నవూాజంలో అట్టడుగునవున్న వారికి (వవహిస్తుంది ; ఫలితంగా 
అందరికి సౌశీల్యం ఏర్పడుతుంది, శీలాన్ని (కిందనుంచి వికి 
నిర్మించ లము శీలాన్ని ఎవూడూ చె నుండి నిర్భించుకు "రావాలి. ” 


— [కీ గురూజీ 


భారతీయ సంస్కృ తి 


తాయిలాండ్‌ భాషలో సూటికి ముప్పది సంస్కృత పదాలు కలపు, 
'అయోధ్య, విష్ణులోక, రాజపురి, స్వర్షప్పరి అను పేర్లు గల నగరాలు కూడా 
తాయిలాండ్‌ లో వున్నాయి. అచటి ఇవాలయ గోపురములపై గరుడవాహానే 
మెక్కాన విష్ణుమూర్తి బొమ్మలు కలవు. అచటి మూడు విశ్వవిద్యాలయము లలో 
సంస్కృతం బోధించబడుతున్నది. 

ఇండోనేషియాలో ఈనాటికీ మన సంస్కృతీ (ప్రభావం కనబడుతుంది, 
ఆ దెశంలో అచ్చు పు స్తకములలో (ప్రారంథమున “అవిఘ్నమస్తు అని వుంటుంగి, 
అక్కడి (ప్రభుత్వ బ్యాంకు పేరు “ బ్యాంక్‌ కుబేరా.” కుబేరుడు మనకు ధనాధిపతి, 
అక్కడి ఎయిర్‌ లైన్స్‌ "పేరు “గరుడా ఎయిర్‌ లెన్సు', మన పురాణములలో 
గరుత్మంతుడు “విస్ణుమూ ర్తి వాహనమని, పక్షిరాజు అని (ప్రతీతి. 

తాయిలాండ్‌లో నేటికిని (బాహ్మాణ పురోహితులు అక్కడి రాజా నక 
పట్టాభిషేకం చేయడం ఆనవాయితి, ఇటీవలనే అజర్‌ వై డాన్‌ లోబాక్‌పట్టణమువ 
ఒక హిందూదేవాలయం బయటపడింది. బలి ద్వీపంలో నేటికిని దేవాలయా లలో 
హొ ౦దూమతాచారము (పకార మె పూజలు జరుగుతూంటాయి. సుమిత్రా ధీంసలో 
బొమ్మ లాటలలోను, కథాకాలకేపాలలోను హిందూపురాణ విషయములే (ప్రముః 
నానాన్ని అలంకరించుతుంటాయి. జపాన్‌లోని బౌద్దదేవాలయాలలో బుద్దు! 
వి(గహం (పక్కన శివుని విగహము కూడా వుంచుదురు. 


భారతీయ పురాణం 


ఇందో నేషియాలో భారతీయ  స్పరాణాలు (సభావం హెచ్చుగా వున్నది 
ఒక సర్యాయం ఈమధ్య భారతీయ చరిత్రకారుడు డా. రఘువీర ఇండో నేషి యన్‌ 
(పెసిడెంట్‌ ను కలుసుకొనినప్పుడు “నా పేరునకు అర్గమేమి'టని సౌరర్నో 
అడిగెను. “ఇది ఆదిలో “ సుకర్ష " అయి వుండును. బుద్దుని విగహము నక 
చెవులు పెద్దవిగా వేయుదురు. కావున ఇది బుద్దుని పెరై యుండవచ్చును " 
అనీ డా. రఘువీర బదులు చెప్పెను, 

సొకర్నో నవ్వి “అట్లు కాదు. నేను పుట్టినప్పటికి నా తండ్రి (పః 
దినము మహాభారతము చదువుతుండేవాడట,  భారతపీరుని ' పేరు నాకేదైనా 
పెట్టనలెనని ఆయన ఆలోచన. భారతంలో ఆయనకు కర్గుడు బాగా నచ్చినాడుట, 
కాని భారతంలోని కర్ణుడు _దుష్టచతుష్టయము లోనివాడు. నా కుమారుడు 
దుష్టకర్దుడు కాక సు కర్గుడు గా వుండవలెనని తలంచి నా తండ్రీ నౌక 
సుకర్లు డని పేరు సెట్టినాడుట ' అని చెప్పెను. 


నిత్యసత్యాలు 


“ జీవితంలో తన కాళ్లమోద విలబడే న్‌ క్రి నిచ్చెది నిజమైన 
విద్య, దైర్యం, బలం, [కమశితు.ణ 'నేశ్చది విద్య, అన్యాయాన్ని, 
అధర్మాన్ని భయంళేకుండా ఎదుర్కొ-నె శక్తి నిచ్చెది నిజమైన 
నిద్య. విద్యాలయాలంబు మానసిక దాస్యం, ఉద్యోగంలో దాస్యం 
నేర్ప కైళ్ల కావు.” 

“మితభావ అతి హాయి; అతిభావష మతిహోని, ” 

ఆత వశ ంనకన్న మిన్న యైన అత్మహత్య లేదు, స్వ కార్య 
యులు కంల కార పులా స్యముఖతె? కే ర్రించుకునేవాడు ల] 
వాంతకులలో అ|౫గస్థానం అలంక రిస్తాడు, ” 

| న్యార్ధమును దరికి కార నయశరాదు, స్వాభిమానం అలవర చు 
కొొనాలి,” 

' సరియెన అనుభవంలోనికి రాసి విద్య, విజ్ఞానం ఎంతవున్నా 
(వ'యోజనం శూన్యం, | 

భోగము కంళు త్యాగ మె ఎక్కు-వ మధురమైనది, ” 

' ఇతరుల దోపాలను విన్నర క్షమించడం చేతకాకపో లే 
వునపోషపాలు కొండంతలుగా రిగిపోయె [వమాదం వున్నది, | 

“-నాబినకు చాథ అక్కువ, స్యతంతుడికే బాధ్యతే 
"లక్కు-వ, 

“యాచించడం నేర్ప కూడదు; జీవించడం  నెర్చాలి, 
వరులడె ఆధారవడటం నేర్చకూడదు ; తనకాళ్లమై నిలబడటం 
చేర్చాలి,” 

నిరాడంబర మే మానవునికి చెల లేని అభరణము, " 


190 బాల విజ్ఞానకోశము 


ల పంవల్ల బుద్ది మందగిస్తుంది, కోపానికి నశులమైపోశే 
యథ ర్రాన్ని చూడగల న క్రిని కోలో తాం, దానివల్ల ఏనాశ నం 
పొందుతాం, ” 

“దయగల హృదయము దై వమందిరం, ” 


అన్యాయం, అక్రమం జరుగుతూంశే చూస్తూ ఊరుకోవడం 
ల లశ్‌ణంకాదు, ఉదాసీనంగా ఉండటం కూడా అక మాన్ని 
(పోత్సహించడమే అవుతుంది, మనకశ్తముందు అన్యాయం జరుగు 
తూంకు మనేెందుకులే యని ఉఊరుకోరాదు, అన్యాయాన్ని, 
అధర్మాన్ని ధైర్యంగా ఎదుర్కొ నడం కూడా ఒక సావానమే, 
చేతులు ముడుచుకొని కూరోవడం బలహీనతకు చిహ్నం, 
ఉదావీన నై ఖరి లోకం దృష్టిలో అసమర్థత అవుతుంది, శ తున్రల 
దృష్టలో అనమర్ధులుగా వుండటం కంళు మరణం మేలు,” 


భభ క్రియె నిజమెన ధ్ర క్షి, భ క్లిలెని ధ్ర క్రి నిరర్థక ౦, అత 
శక్తియే అన్నిటికి మించిన శక్తి,” 


© 


సమాసాలను వాడకండి, నరళ మైన, స్వచ్చమైన భావను వాడండి, 
మోకు తెలియని విషయాలను గురించి మాట్లాడకండి, మో 
ఆంతరంగిక విషయాలను గరించి వదివుంది ముందు మాట్లాడక ౦డీ, 
ఎదుటివారు మిమ్ములను చులక నగా చూడవచ్చు, | 


' మాట్లాడేటపుడు అర్థంకాని చెద పెద్ద పదాలను, 


'మనస్సు నిశ్చలంగా వుంకు ఎలాంటి నంకట వరిస్థితిలో 
నయినా ధైర్యం కల్లుతుంది, భు ర్యశాలురు మాత్రమె లోకంతో 
కార్యసిద్ధిని వాందుతారు, ధైర్యం విడచినవారు ఏ (వపయత్నమూా 
చేయ లేరు, అధైర్యం అనేక అనర్ధాలకు దారితీస్తుంది. ధైర్య 
వంతుడు ఒక్క-వ ర్యాయం మూత మే మరణించును. భీరువ్రు 
జీవితమునం దడుగడుగునా మరణించుచునే యుండును, ర్య 
వు [వయత్నానికై నా మూలం, అధైర్యం అన్ని వయత్నాలకు 
అవరోధం, ” 


నిత్యసత్యాలు 121 


“An idleman's brain is the workshop of the devil. “ 
' సోమరి మనుజుని చి త్రము దయ్యము యొక్క కర్భాగారము, | 

“కొంగ తన ముక్కుతో తన కడుపు మాత మే నింపు 
క్‌ న్నట్లు మనుష్యుడు జీవించరాదు, తనవలన అనేకులు (బతుకు 
చున్న మనివి జీవన మే జీవనము,’ 


' నవ్వుతూ నవ్వుతూ వనిచేయగలవాడు గొవ్ప్చవాడు, 
ననుంతూ కపాల నెదుర్కోగలవాడు మరింత గాహువాడు, ” 
న టు A 


“ ఆఅవాచవాది (పతి కష్టంలోను ఒక అవకాశాన్ని చరాస్తాడు, 
నిరాశావాది (పతి అవకాకంలోను ఒక కష్టూన్ని చూసాడు, ఆఖా 
వాది చూసేది ముళ్లను కాదు, గులాబీని, నిరాశావాది చూసేది 
ముళ్ల నే గులాబిని కాదు. ” 


' అత్మవిశ్యానంత ముందుకు నడవాలి, అత్చగార వాన్ని 
కాపాడుకోవాలి, న్యధర్మాన్ని విడనాడరాదు. వరధర్శాన్ని 
పట్టుకొని (_వేలాడరాదు. స్యశకిమోద జీవించడం నేర్చుకావాలి, 
పరులమోద ఆభారవడి జీవించడంక న్నా మించిన పావం వేరొకటి 
లెదు,” 

“Look up, aim high.” * మై కిచూడుము, మై కిగురివెట్టుము, 
ణజార్ల దృష్టు, ణార్ల ఏలత్యుము కలిగియుండవ లెను, అల్బవదవులకై_ 
"చేవులాడరాదు, ” 

“ ఆశ యాలు, ఆదర్శాలు, త్యాగాలు ఎంత ఉన్నంతగా 
ఉన్నప్పటికి మహానుభావుల జీవితాలు అంత నామాన్యంగా 
వుంటాయి, ” 


క పుణ్యము చయుచున్నా నను అవాంకారమునకు మించిన 
పావము మరొకటి లేదు.” 


' మిత్రుడివల్ల ఏైైనా పొరపాటు జరుగు తే దానిని గురించి 
నిర్జాహమాటంగా మాట్లాడాలి, కాని అలా మాట్లాడేటప్పుడు 


122 బాల విజ్ఞానకోశము 


అతని ఆంతర్యాన్ని నొప్పించడానికి మాతం [వయర్నించ 
కూడదు, ” 
' దిర్ధాలోచన తేకుండా చేసే వనులు అనేక అనర్ధాలకు 


దారితీస్తాయి. తొందర పాటుత నంవల్ల కాబో య కార ల కూడూ 
కాకుండా వెడిపోతుంది. ” 


పం | (కుంగని తత్వాన్ని అభివృద్దిపర చుకుంకు, లొంగి, 
వంగని జీవితం గడువవచ్చు, ” 

' మనికి నిజమైన పరీమోస్థానం కష్టకాలము,. అభివృద్ధిలో 

౦. 0... ధా రి థు 

నున్నవ్వుడు అందరును న్య పయోజనమును కాంతీంచి మితే 
శావమునె చూపుదురు, కష్టకాలను దాపురించినవ్వుడు మాతం 
నిజమైన మిత్రుడు తవ్చ అందరూ దూర మగుదురు, కష్టకాలంలో 
కూడా ఛాయవల ఎవరు విడవకుండా నవుందురో వానే నిజమైన 
మతులు, అభివృద్ధిలో నున్న వ్వుడు అందరూ మతు లే, ్ష 

'నీలో పొరపాటున్నదని ఎవరైనా అంశు, అదేమిటో 
"తెలుసుకోవ డానికి (వపయత్నించాలే తవ్చు బుకాయించ డానికి 
[వయత్నించకూడదు, 

“సవ్ర అన్యాయం చూసినపుడు ని కళ్లు ఎ|రబడాలి, 
ద రద అట 
పేదరిక 0, ఆర్థిక వ్యత్యాసాలు చరాసిన పుడు కన్నిరు రాల్బ గల్లాలి, 3 

“if you cannot get the work you love, love the work 
you get.” “నివు | చేమించేవని నికు లభ్యంకాకపో తే, న్‌ు 
లభ్యమైన వనిని _వేమించు. * 

' ఇష్టంకాని వనులను ఇష్ట్యమెనవిగా చేసుకోవడం వివేక 
వంతుని లతణం, ” 


ఓ దృఢమనస్కు-డై న వాడికి అంధ కారంలో నే కాంతిరేఖ 
కనిపిస్తుంది ; బలహీన మనస్కు-డైన వాడికి వట్టవగ లె చిమ్ము 
చీకటిగా కనిపిస్తుంది. ” - 


నిత్యసత్యాలు 128 


' కోవంగా ఒకరు (వళ్నిం చేటవూడు శాంతంగా నమాధానం 
చెప్పినా, వార కోవం ఎక్కువవుతుంది, కోపంగా నమాధానమి సో, 
వారి కోవం మరింత ఎక్కు_వవుతుంది, కాబటి నోరు మదవకుండా 
ఊరుకోవడం వివేక వంతుని లకుణం, ” 

' దీనితముంకు వెలుగు నీడల కలియక,. ఎండలో నుండీ 
వస్వేనే నీడ సుఖం తెలిసేది, జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ 
వుంగునే ఎక్‌ నట్‌ మెంట్‌." 

'కస్టాలవల్లా, దుఃఖాలనల్లా మనను విక ల మైహోయి 
విచతు ణా జ్ఞానాన్ని పోగాట్లుకొనకుండా నిశ్చలంగా ఎలబడేవారే 
గొవ్నవారు, ” 

' ధర్మమే మాసవునికి రత, అలత్యుం చేసినట్లయి తె 
ధర్శ్మమె మాననుక్లో ధ్యంనం చె స్తుంది, ” 

“ఎంతటి విజాన వంతులయిన నటికి... వారికి నిగ వాం, 
అణుకువ, వినయం, జాగరూకత లేకపోతే నాశన మన్రతారు, ” 


| ఓర్పు వహించినవారికి జయం లభించి తీరుతుంది, ధన 
మదోన్నాదంతోో కన్ను కాననివాళ్ళు నశించి తీరుతారు, ” 


“వగ కచ్చ అనేవి మరింత హాోనినీ, కీడునూ కలుగ జీసాయి, 
వాటివల్ల సాధించేది యుద్‌ వుండదు. తమాగుణం వల్ల మోరు 
వ్య_క్తిత గంలో మరో మెట్లు వై కెదుగుతారు,” 

'కోేవం ఎంత చిన్న దయినా హృదయాన్ని దహించి 
-వెస్తుంది, | 

“వేదనలో నలిగినవ్పుడే, అవమానాగ్నిలో [కాగినవ్వుడే 
మానవ హృదయంలోని అనలె న లోతులు బె టపడుతాయి, ” 

“సుఖ దుఃఖములలో సమత ముండవ లెను, జయావ 
జయములలో నమత్వే ముండవ లను, అట్టివా ౩ మోశతుమున 


కటులు,” 
Te 


i) బాల విజ్ఞానకోశీము 

"Aim at a lion and miss it rather than hunt a Jackal 
and catch it,’ 'గురితేప్పినను సింపాము'సె కొట్టుము కాని, నక్కను 
వటాడి పట్టుకొన వలదు,” 


'చేతులు కాలిన తరువాత ఆకులు వట్టుకుంకు |సయోజనం 
ఎంతో, కాలం మించిపోయిన తరువాత వివారి స్తై (ప యోజనం 
అంతే (శూన్యం). 

"సత్యా ధర్మాలను విడనాడకుండా ఓరిమితో వుండాలి, 
మమాశలీలుడు లో కాన్ని జయిసాడు, వివేకనీలుడు మస. 
జయించ గలుగుతాడు, ” 


' దూర చేశ వ్యాపారానికి ఓడలు ఎంత అవనర మో, సత్వ 
లోక (పొప్పికి ధర్మాచరణ అంతే అవనరము,” 


“అన్ని దోపాలకూ చాలావరకు కామం, లోభం, కోధం, 
అనున పె కారణాలు, _ వీటిని హృదయ మనే కోటలోనికి చొరబడ 
సేయక మనస్సును కాపాడుకో గల్లీనవ్వుడే అందరిచేత మన్ననలను 
పాందగ ల్లు తాం, గ 


" -ఈర్షు అసూయ అనేవి ఏ (సయోజనమూా లేని వాసాలు; 
"వేరుపురుగు లాంటివి, వాటివల్ల ఎటువంటి వారికె నా వరాభవం 
తప్పదు. అఆ దుర్దుణాలను దరికి చెరసయరాదు, ” 


“చేయవలసిన పని సక్రమంగా, సకాలంలో చేయకపోతే 
ఫలితం ఆశించిన విధంగా వుండదు, ” 


' సుఖమును, దుఃఖమును ఒక నాశాపు ఇరువై పుల వంటివి, 
సుఖమును అజేశీంచువాడు దుఃఖమును కూడా భరించవలసిన బే, ” 


‘The greatness of a man lies not in doing great things 
in a great way, but in doing small things in a great way.’ 


“ మనుజునియిక్క_ గొప్పతనము వెద్ద పెద్ద కార్యములను ఆర్భాట 
ముగ చేయుటలో లేదు, చిన్నచిన్న కార్యములను గొవ్ప 
మనస్సుతోచేయుటలోనే కలదు.” 


సిత్యసత్యాలు 1205 


' మనుష్యుడు దేవుడూ కాగలడు, రాకునుడూ కాగలడు, 
రెండు శ కృులూ మనలోనే న్రున్నాయి, పరులకు డవకారం చేశే 
వాడు దేవు డనుతాడు, అవకారం వేసేవాడు రావసు డవుతాడు, 
త నబలాన్ని, సాహాసాన్ని పరులను అన్యాయంనుండి రక్నీంచ డానికి 
ఉఆవయోగించాలి, తన శక్తిని యుక్షిని మానవక శ్యాణానికి 
వినియోగింవాలి గాని విధ్వంసక చర్యలకుకాదు,” 


' సాధనను అంత్య కాలము వరకు అవిరామముగా వేయ 
వ లను, ఆలోచించి సిశ్చయించుకొని (తొక్కిన మార్లములోనే 
ఆగకుండా ముందుకు సాగిపోవలెను, ఫలము సిద్దించేంత వరకు 
సాధనను సాగించుచునే వుండవలెను, ” 


' సందర్భోచితమైన ధైర్యం, సమయస్ఫూర్తి, వివేకంతో 
కూడిన ఆలోచన, ఊహోశ క్రి సాటిలేని సామర్థ్యం, కార్య ళూరత, 
"చాక చక్యం గలవారు వ రంగంలో నయినా నే విజయాన్ని 
నాధించగల్లు తారు, శ 

“అహంభావం తల శెక్కినవాడు అహంకారంతో తనే 
అన్ని విషయాలు తెలుసునని వి రవీగు తాడు, అహంకార, అహం 
భావాలు మానవుని వతనం చేసాయి.” 

“నిరంతరమూ పోరాటం నల్వుము, ఈ పోరాటంలో అన్ని 
వేళలా జయమే కలుగుతుందని చెప్ప లేము, అవజయము కల్గినప్పుడు 
నిరాశ చెందరాదు, జయము కల్లినవ్వుడు అహంభావంతో 
న్నావకిశేనని విరవీగ రాదు, జయావజయములను సమభావంతో 
చవరాడగల్లు వారే మహానుభావులు.” 

ఓ (పాణానికి తెగించి పోరాడే వారితో తెగంపుచేక పోరాడే 
వాళ్లు ఎందరె నా సమానం కాజూలరు, స్వచ్చంద సెవకులు 
( Volunteers ) తో కూడిన సైన్యానికి, వృ_క్తిగా ఏర్పడ్డ సైన్యానికి 
మధ్య పోరాటం జరిగితే సాధారణంగా వాలంటీర్ల సైన్య'మే 
గెలుస్తూ వచ్చినట్లుగా చరిత్రలు నిరూపించాయి, * 


128 బాలవిజ్ఞానకోశము 


“హీన స్థితిలో నున్న మానవుడికి అన్నీ దుర్చుద్ధు లే పుట్టుతూ 
వుంటాయి, అట్టి స్థితిలో కూడా ఉన్నత భావాలను విడనాడని 
వ్య నిజంగా ధైర్యశాలి, + 

' జీవితం అంటే తీపీ వుంటుంది, చెదూ వుంటుంది. ఎల్ల వ్వుడూ 
వీచే తింపే వెగటు పుడుతుంది, అవ్వుడవ్వుడు చేదును కూడా 
రుచిచూడటం నేర్చుకోవాలి, సుఖాన్నెలా స్యకరిస్తామో, అచే 
విధంగా దుఃఖాన్ని కూడా స్వీకరించడం నేర్చుకోవాలి, సుఖంతో 
పాటు బాధను కూడా అలవరచుకొనాలి. బాధలో కూడా ఒక 
విధ మైన ఆనందం యిమిడ్‌ వుంది, ఈ రెండూ వుంళునే జీవితం 
ఉ త్లెజకరంగా వుంటుంది. ” 

ఫ్ర (పతివ్య క్కి మనో ధైర్యం, ఆత్బవిళ్వానం, దృఢ సంక ల్పం 
కలిగి వుండాలి, " 

'వచండ దుఃఖంలోనే మానవుడు తన అస్థిత్వాన్ని 
గుర్తిస్తాడు, కొన్ని యెడల సుఖము కంకే దుఃఖమే విశేషముగా 
gEmoen మగును, లోక శెష్టుల నీలము వలిలీలించిన-నో అందు 
అధిక సంఖ్యాకులకు సుఖము కంకు దుఃఖమే జ్ఞూనాంజన మైవదని 
తేట తెల్లమవుతున్నది. ” 

' ఏ వస్తువై నను ఉన్నపుడు దాని విలువ తెలియదు.” 

' విద్యుచ్చ క్రీవ ల విజ్ఞానం కూడా ఒక రకం న క్తి, దాని 
నెనుక వివేకం లేనవుడు మారణాయుధంగా వని చేస్తుంది, ” 


' చదువురాని దుక్ట్షనుడి కంఠే చదునుకొన్న దుర్జనుడు 
ఎక్కువ (పమాదకారి, | 

“తనకు తెలియని విషయాన్ని రించి మాట్లాడటం 
అనుచితం, తేలీయని విషయాన్ని గూర్చి తెలిసినట్లుగా నటించడం 
[వమాదం, ఏదయినా విషయాన్ని గురించి ముణ్ణంగా తెలిసికొనిన 
తరువాతనే యితరులకు చెవ్పడం వత లశ్‌ణం, 


నిత్యసత్యాలు 12 


“కషవడని (పాణకి సుఖ వా వి చేదు, కమఘే.ఫలి, కషాలు 
లు _ లు రు 
జ రె 


చవిదచూచిన నానిని నిరాశ, నిస్స్పసాలు కన నేయ లేను, 

“ 'ద్యెవము వెరుపురుగు లాంటిది, 'చ్యెవము పూనిన 
మనస్సుకు తృ_్లి అనేది వుండదు, ద్యెషము, ఈర్ష్య, అసూయ 
అనేవి తోడుదొంగల లాంటివి. ఇంకా ఎన్ని నద్దుణాలున్నప్పటికి 
ఈ మూడు దుర్గుణాలు మనిషిలో చేరితే వతనం కావడం ఖాయం, 
ఈ మూటికి ఏ మాతం అవకాశం యున్యని వార నజ్జనులుగా 
వరిగణంచబడుతారు. ” 

1 ఐక మత్య మే మహాబలం, అనైక్యత అరిస్టాసిక్‌ దారి 
తీ స్తుంది, | 

శ అసత్య మాడరాదు, సత్యమునే పలుక వ లెను, ” 

“అనుమానం వనుభూతం, ” 

"విశ్వాసం సజలినరకొో థై ర్భము సడలును; శ్రైర్యము 
నడలిన-వో సాధన కుంటుబడును; సాధన కుంటుబడిన-వో లవ్యము 
దూరమె పోవును, కావున లయ (బాప్తీకి అకుంధిత మ. 
అవరిమిత శ్రద్ధ అత్యవసర ములు, క 

“అనుభవంవల్ల కలిగాడి జ్ఞానం నర ్యత్కృృష్టమెనది. స్ట 

' అత్నస్తుతి, వరనింద వనికిరాదు, ” 

'గావ్పవారికి వత మే సుఖము; తు ద్భులకు సుఖమే (వతము.” 

' ఆశథయములేని జీవితము దీవములేని గృహము వంటిది,” 


"Childhood shows the man 
Morning shows the dawn.’ 


' అరుణరేఖలు ఉహోదయమును సూచించునట్లు, బాల్యము 
జీవిత భవితవ్యమును చూపును, ” 

'మశాలు వేరు శానచ్చు; కాని అవి (ప్రతిపాదించే సత్యం 
ఒక్కా యు, మత సిద్ధాంతొలు భిన్నంగా క నువీంచవచ్చు; వాటి 


128 బాలవిజ్ఞానకోశ ము 


అంతిమ ధ్యేయం మాతం ఒక్క శు, ఎన్నో చేర్హతో భగవంతుని 
వీలువవచ్చు; కొని ఆ భగవానుడు ఒక్క-జేి మానవునికి 
మాత,వమార్జాన్ని చూపించేది మతం. నై తిక, ఆధ్యాత్సిక 
విలువలను వెంపొందించేది మతం, ” 


“మనస్సుకి ఉల్లాసం కలిగించే సల్లాపాలు వలిశేవారు 
కోకొల్లలు, అ|పీయమయినా సమయస్ఫూర్తితో , నందర్శ్భోచి 
తంగా హితబోధ చేయగల న్నే హితుడు దొరకడం దుర్గ భం, 
కటువుగా నున్న (శేయోదాయకమైన హితేవును వినగలవాజే 
ఉ తృమస్థిలి వాందుతాడు, ” 


“వవంచంలో చివరకు నిలచి యుండునది క్రీ రి యొక్క సే, 
వమును [వజలు మరచి పోవుదురు. ” 


 విరికితనంగాని, బెర్యంగాని జాలి లత.ణంకాదు, రకంలో 
చేదు, శిక్షణలో వుంటుంది.” 


'సుఖాన్నెలా స్యెకరిస్తా మో, అ చేవిధంగా దుఃఖాన్ని 
కూడా స్వీకరించడం నేర్చుకోవాలి,’ 


' చరితలో వ యుగంలో నయినానశే, అధికారంలో వున్న 
వారి బంధు జనులు - ఎంతటి మొద్దులయినా - గారవింవ బడుతు నే 
వుంటారు, 


' ఉవ్వులేని కూర, ఉవకారం చేయని జీవితం, మమకారం 
చూవని మితుడు, నహాయం చేయని న్నే హితుడు, పౌరువుం తేని 
పరిపాలకుడు, వివేకంలేని విద్య, మాధుర్యం లేని సంగీతం, వన లేని 
ఉపన్యాసం, విశ్వాసం లేని యజమాని, విశ్యానఘాతకులై న బంధు 
జనులు, కృతజ్ఞత చేని సోదరులు, [కమళిత.ణ లేని నమాజం, శీలం తేని 


మనిషీ, భక్కిలేని పూజ, వినయం లేని విద్యార్థి ఉన్నా వయోజనం 
చేదు, ' | 


నిత్యసత్యాలు 129 


“చేసిన మేలును మరచినవాడు నశిస్తాడు. మిితుణ్ణి 
వంచించ జూసే వాడికి అధోగతే,” 

' అనుభవము లెని [వచారము నిరర్ధకము, 

“ విమర్శన లేని చె వివేకోదయ ముండదు, " 

“ మాట్లాడటం తెలిక్ష ; పనిచేయడం కష్టం, i 

“ బాడీలు చెప్పడం వంటి నీచమైన పని మరొకటి వుండదు, * 

“ చెప్పడం కంకు చేయడం ఉత్తమం, చేసిన తరువాత 
చెప్పాలి, ” 

“ అపవాదులు అంటువ్యాధులవ లె వ్యాపించి (వజలకు 
వాలా హాని కలిగిస్తాయి, " 

“మనం నివసించే (వ దేశమును వరిశుభంగా ఉంచాలి, 
వపి తంగా వుండాలి, ” 

' నియమ బద్ధ ౦గా చేసే వని నిరర్ధక ౦ కానేరదు, * 

' వనిశేయడంవల్ల [వయోజనం వుంటుంది, వట్టిమాటలవల్ల 
ఏమి [వయోజనం ఉండదు, * 

'వట్టుదల వుంకే కష్టమైనవని కూడా తేలికవుతుంది. ” 

“ముఖం అందంగా, వరిశుభ ంగె వున్న ందువల్ల నే 
[వ యోజనం లేదు. హృదయం ఏిశాలమైనదిగా, గొప్పదిగా 
వుండాలి, ” 

' వములలో కాకి నీచము, మృగములలో గాడిద సీచము, 
ననాంసులలో కోవము గలవాడు సీయడు. ఒకరిని ఎవ్పుడును 
దూపీ.౦చువాడు అందరికంకు నీచుడు, ” 

' పామునకు విషము కోజల యందు ఉండును, లేలునకు 
తోకయం దుండును, ఈగకు వివము తేలయందు ఉండును, 


దుర్దనునకు నిలువెల్ల నివ, మా, ” 
9 


100 బాలవిజ్హానకోశ ము 


‘Not to live as long as possible, but as mighty as 
possible. " 'దిర్భ కాలం జీవించడంకాదు, ఏవోచితంగా జవయా తే 


గడవడం ముఖ్యం, 

'కోేరికయె దుఃఖమునకు, కొరతకు కారణము,” 

“డబ్బున్న వాడు ఎలాంటి చలోక్రి విసిరినా అందరూ 
చవ్చట్లు కొడుతారు, ” 

“ నంవదలవల్న అవగుణాలు బయటవడుతాయి, క స్రైలవల్ల 
సుగుణాలు వెల్లడవుతాయి. ” 

“భుజించడం నం జీవించ గూడదు ; జీవించడం కోనం 
భుజించాలి,” 

“సీ ధరించి నీవే చెవ్వుకోగాడదు, మంచి చెవాకుంశు 
ఎవరూ నమ్మరు చెడు చెవ్వుకుంకు ఇంకా ఎంత చెడు వున్నదో 
ననుకుంటారు, ” 

“భనం అజ్ఞానిని వాసి స్తుంది, జ్ఞానికి సేవచే స్తుంది, * 

' ఆనశించడంవలన గాక, అర్హతను కలిగియుండుట వలన 
చనినై నా పొందవచ్చును, | 


“కోరికలు నెర వేర్చుకొనడంవలన గాక, అనలు కోరికే 
"లేకుండా చేసుకోవడంవలన మనిషి సుఖవడుతాడు, ’ 


' జీవితాన్ని తెలియచేయ లేని చదును శ ₹ానంలో నక్క_ల 
అరుపు లాంటిది, ” 


“ చెడును గురించి కాకిలా గోలచేయకు, మంచిని గురించి 
కోోయిలలా గానం చెయి,” 


యి 


' వరిస్షితులు మనిషి అదీనంలో ఉండవు, కాని (పవ రన 
౭ అజా 
మాతం తన అదీనంలో వుండాలి, | 


| 


నీత్య సత్యాలు . 191 


చెట్టు తన వండు తాను తినదు, నది తన నీరు తాను 
(తాగదు. అప్లే నత్చుకుషంలు తమ జీవితంలో (వతి వని ఇతరుల 
కొటుెకీ చెసారు. ఇతరుల సుఖాన్నె అకిస్తారు, ” 

“విత్తనం తనను తాను భూమిలో నశింవ వేసుకోవడం 
వలన నె మహావృత్సు,ంగా మార గలిగింది, స్వార్థ త్యాగం చేత నే 
జీవితంలో ఘనవిజయం సాధించగలం,” | 

| దుర్చార్డుని హృదయం అతని వాక్కులో నోచరి స్తుంది, 
సన్నార్లుని వాక్కు. అతని హృదయంలో |వస్సుట మవుతుంది, " 

' కష్టాలు వ_స్తేగాని కళ్లు కస్నిరు కార్చను. అవ్వుడు మనస్సు 
మధన వడుతుంది, పాదయం వరితపి స్తుంది, ఆత్మ నంవోభి స్తుంది, 
బాఢధలొ సృగాని భావాలు వెల్హుబక వు, కవి స్పగాని కలం 
క విత్యాన్ని (వాయదు,”* 

“ నత్యమున వై చేనినై నను నే త్యజించవచ్చు ; కాని 
“దేనికొజకై నను సే సత్యమును మాత్రం త్యజింవ కూడదు.” 

1 అల్పబుద్ధిగ ల వాసికి ఆలోచనలు అల్పంగాను, బల్బు 
గాను, వ|కంగాను, సంకుచిత త్యంగాను ఉంటాయి, దొడ్డ (మంచి) 
బుద్ధిగల వానికి ఆలోచనలు ఉన్నతంగాను, విశాలంగాను, సవ్యం 
గాను ఉదారంగాను ఉంటాయి,” 

' దుర్షనులు నించావవాదంబులచే నజ్జనులను బాధించు 
చుందురు, ” 

“దుర్జనులకు పాాంంనయు బలము, రాజులకు అధికారం 
బలం; (స్ర్రేలకు శు ళూవప బలం, నద్దుణవంతులకు క్షమయే 
బలం, ” 

“ఏ మాటనైన వలుకుట కంక వలకకుండుటయే మేలు, 
ఒకవేళ పలికిన చో నత్యమునే వలుకుట మంచిది, [పియమైన 
మాటలు వలుకుట ఉత్తమం, ధర్భయు క్ష మైన మాటలు వలుకుట 
అత్యంత ఉత్తమం, * 3 


182 బాలవిజ్ఞానళోశము 


6 శావసులకు తవమే బలం, నద్దుణవంతులకు కాంతియె 
బలం, (బహ్మవే_త్తలకు పదమే బలం, దుర్ణనులకు కాంన్యయె 


బలం, నజనులకు నతంమే బలం,” 
ష్‌ ఫ్రీ 


“(వవంచంలో కొందరికి ధనమందు ఆస_క్తి, కొందరికి క్రి రి 
యందు ఆస క్రి మరికొందరికి అధికారమునందు ఆస క్రి, మరికొంత 
మందికి విషయభోగముల యందు ఆసక్తి కాని జ్ఞ్వనిక్‌ వూతం 


భగవంతునియందు తవ మరొక డానివై ఆన_క్తి వుండదు, ” 


“ అవకానాలు ఎవ్వుడు వడితె అవ్వడు రావు,  తేలీవిగల 
వ్వ్‌ వచ్చిన అవకా తాన్ని ఎన్నడూ జారవిడుచుకోడు, ” 

' గత సుఖాల సతులు కక్టూలను, మరింత భారవంతం 
చేస్తాయి, స్ట 

' జీవితం గులాబి లాంటిది, కారణం దానికి ము భుండడ మే.” 

“కోరికలు అనవసరంగా పెంచుకుంటూ పోవడం మహో 
పావం, ” 

‘ అందర్ని సంతృప్తి పరణా లనుకునే వ్యకి ఎవరిని ఆనంద 
సరచ లేడు, ” 


" Dishonesty will surely be punished.’ “మోసము తవ్చక 
నికీంచబడుతుంది, * 


‘Fortune favours not the lazy, but only the brave and 
industrious,’ * సోమరిపోతులను అదృష్టము వరించదు, టై ర్య 


సావాసులె న (శొమికులను మా(తమే వరిస్తుంది. 
"Starvation is preferable to slavery.’ “డాన్యకం కు యుద్భా 


దయే మేలు” (సేవావృ త్తితో లభించు పాయనం కంబు, న్యచ్చుంద 
వృత్తితో లభించు గంజి మేలు ) 


‘Do not trust friends that desert you in times of danger, 
క్‌ వీవత్కా.లమున విడచి పెట్టు స్నేహితులను నమ్మవద్దు." 


సీత్యసత్యోలు 150 


‘None will trust one who blows hot and cold. 
“ఇండ్లు నాలుకల మనిషిని ఎవరూ నమ్మరు, స్ట 


‘Strength is given to us for protecting the weak.’ 
' బలహీనులను గంరహీంచడానికే భగవంతుడు మనకు 


వ క్తి నిచ్చాడు, ” 

' నీవవాడికి తిండి కావాలి; ధనికునికి ఆకలి కావాలి, * 

“నడముంతరపు సిరి నరాలమోద పుండు లాంటిది, ” 

“నేరు మంచి దయితే ఊరు మంచి దవుతుంది, : 

“కలసి వుంచే కలదు సుఖం,” 

“చావి లోతు చూడవచ్చునుగాసి మనస్సు లోతు 
వరాడ లేరు,” 

“కే త మెరిగి విత్తనము, పాత్ర మెరిగి దానము చెయ్యాలి.” 

“తన కంపు తన కింపు, వర కింపు తన కంపు,” 

“మాసగాడు తనను తావైనా మోనగించు కొనని బే 
వుండ లేడు,” 

? శతకోటి దర్శిడాలకు అనంతకోటి ఉపాయాలు, ”* 

“ చిరునవుకూ, కన్నీ టికీ నడుమ తిరిగే లోలకమువంటిది 
జీవితం, * 

“ధనం శత్రువులను సృష్టించినంత గా మతులను సృష్టించ 
చేదు,” 

' ధనవంతుని కంక నిరుపేదయే రుచికరమైన భోజనం 
చేస్తాడు, ఎందువల్ల నంశు, ఆకలి ఆహారానికి మాధుర్యం 
కలిగిస్తుంది, 

“ కుటుంబం, భార్యా బిడ్డలు, మన శరీరము, నసంవద అన్ని 
వాటి దోవన అవి పోయెనే. “అవి మనవి కావు, మనం చేసిన 
మంచిపనులు, చెడ్డపనులు మాత మే మన వెంట వుంటాయి, 

లో అడుక్కు-తినే వాసికి తమ్మునివంటివాడు, 


104 


బాల ఏజ్లా నకోశ ము 


‘Time once lost can never be regained. " 
ఒకసారి గడిచిపోయిన కాలం తిరిగిరాదు, ’ 


‘You wil be punished for your negligence. ' 

' సీ నిర్హయ్యానికి నీకు శిత లభిస్తుంది, ” 

“Some people prefer wealth to ౧6౭11. " 

' కొందరికి ఆరో గ్యం కన్న సంవద మోద వముక్కువ,” 


‘Indiscipline should not ba encouraged. " 
“ అరాజకతను (వొత్సహించ రాదు, న 


fF 


Health is more precious than wealth. 
క ఆరొగ్యం సంవదక న్న విలువని నది,” 
న 


" Man is mortal.’ 
' పుట్టిన మనుష్యుడు గిట్టక తప్పదు, * 


‘Bad habits should be nipped in the bud. ' 
' దురలవాట్లను ముగలోనే తుంచివేయాలి, ” 


‘Truth triumphs in the long run. ' 
కొంత కొలానికి నిజం గెలుస్తుంది, i 


Do not ape others. " 
' ఇతరులను గుడ్డిగా అనునరించవద్లు, : 


‘Lay down your life in the service of the motherland 


ఈ చేశ సేవలో (ప్రాణత్యాగం చెయండి, ” 


“An 1616 man is as good as half dead.’ 
“సోమరి నగం చచ్చీనవాని। కింద క 
"Neither borrow nor lend.’ 


“ అవ్వు యివవద్దు, తీసుకోవద్లు, 7 


‘There is a great joy in selfiess service,’ 
' నిస్యార్థ సవలొ ఎంతో ఆనందం ఉన్నది. | 


నీత్యసత్యాలు 185 


‘Neither deceive nor be deceived. ' 
“ఈ ర్పైకరిని మోసగించనద్దు, ఒకరి మోసెసికి గురికావద్దు, ” 


‘The virtuous alone are happy.’ 
పిలిల వారే నంతోవంగా వుంటారు, ” 


'" Plain-speaking is always unpleasant.’ 

( ఉన్నది ఉన్న ట్లు జాబితె ఎదుటివారు ఇవమవడరు, ” 
లు రు 

"Prosperity gains friends, but adversity tries them. ' 


“సంవదతో శ్నేహితులు వస్తారు. లేమి వారికి వరీకు 
అవుతుంది, ” 


“The innocent are punished along with the guilty. ’ 


ఓ తవ్వు చేసిన వారితోపాటు అమాయకులకు కూడా రిశ్‌ 
మడింది, ” 


‘Opportunists never hesitate to worship the rising sun.’ 
“ అవకాశ వాదులు ఎటు అనుకూలంగా వుంయు అటు 
మొగ్గుతారు, 


“ అతి పురాతనము, బూజు పట్టినవి ఆనీ భావింపబడుచున్న (గంథములే 
నెడు మనకు జ్ఞాన నిధులు. పరస్పర వై రుధ్యములను విశదికరించి, వాని 
కతీతముగ వెలుగొందు దివ్యసత్యము నంకకు రాచబాటలను నిర్మించి, 
అందు పయనించిన భారతదేశ బుషిసంగవులు భగవంతుని (పత్యత్షృముగ 
గాంచిరి, భారతదెశము తన ఆధ్యాత్మిక జో్యతితో యూరప్‌ నకు మార్గమును 


జూస్తగాక 1” 


Professor J. H. FELEURE, B. 30., ERS. 


సునుష్యుని సరిదిద్ది తే... 


ఒక గెజిటెడ్‌ ఆఫీసరు తన పని చేనుకుంటూంచే తన చిరంజీవి ఆయన 
పనికి అడం వచ్చాడు. కు[రవాని నుండి తప్పించుకోడానికి, అక్కడ ఒక (ప్రపంచ 
స 
పటము (౩p) వుంబజ చించి, దానిని సరిగా పెట్టమని ఆ పిల్లవానికి యినాడు, 
ఆ పిల్లవాడు మరుక్షణంతో (పపంచ పటమును సరిగా చూపగలిగాడు. ఆఫీసరు 


గారికి ఆశ్చర్యం వెసింది. * సీవు ఈ పని ఎట్లా చేయగలిగావు ?” అని కుగ్రవానిని 
ఆఫసరుగారు (ప్రశ్నించాడు. 


“తండి! ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమి లేదు. ఆ పటము 
వెనకాల మనుష్యుని సట మున్నది. చెతులు, కాళ్లు, తల సరిగా చేర్చాను. అంతే, 
మనుష్యుడు వచ్చాడు. ఆయన రాకతో (ప్రపంచపటము కూడా సరిగా 
తయారై ౦ది * అని పిల్లవాడు సమాధానం చెప్పాడు. 


మనం యిక్కడ నేర్చుకోవలసిన నీతి ఒకే. మనుష్యుని సరిదిద్దిలే 
(పపంచం సరి అవగలదన్న మాటి. 
will be right.’ 


" 56110౧6 man right and the world 
వ 
ఉప దస్ట జగన్నాధపండితులు 


కీ, శే, ఉప్యదస్ట జగన్నాధపండితులు తెలుగుగడ్డమీద జన్మించారు. 
పాజహాన్‌ చ|కవ రీ చేత * సండితరాయలు * బిరుదును పొందారు. వీర 
ఎకసంత|గాహి. ఏరిని షాజహాన్‌ చ|క్రవ ర్రీ తన నెమలి సింహాసనం మీడ 
సరసన కూర్చో పెట్టుకున్నాడు. షాజహాన్‌ చక్రవర్తి తన కూతురు లవంగిని 
జగన్నాధపండితులవారికి యిచ్చి వివాహం చెశాడు. వీరు “ రసగంగాధరం 
అనే అలంకార శాస్త్రమును రచించారు. జయపూర్‌ సంస్కృత మహా 
విద్యాలయానికి (ప్రధానాచార్యులుగా కొంతకాలం పనిచేసారు. వీరి (ప్రతి? 
తెలుగువారికి గర్వకారణం, 


చు ల 
విజ్ఞానకో శవము 


షష్టమ భాగము 


సంస్కృత నీతి లోకోక్తులు = సామెతలు 


సంస్కృత నీతి లోకోక్తులు - సామెతలు 


“ సత్యాన్న (ప్రమదితవ్యమి ” 
సత్యము నుండి చలింవ వలదు, 
. “ధర్మాన్న (సమదితవ్యమ్‌ ల 

ధర్శము నుండ తొలగ వలదు, 


- “కుశలాన్న (_పమదితవ్యమ్‌ ” 
నద్భావముల నుండి [ఛష్టము కావలదు, 


“ సత్యం వది” 
సత్యమును వలునుము, 
_ “ధర్మం చర్‌” 
ధర్మము నాచరించుము, 
6. ““ధర్మాత్‌ పరంనాస్తి” 
ధర్మము కంకు (శెహ్షము లేదు, 
“ధర్మః సర్వేషాం భూతానాం మధు” 
ధర్మము సర్యభూత ములలో మధురమైనది, 
“* శద్దావాన్‌ లభతే జ్ఞానమ్‌ ” 
(శద్దగలవానికి విద్య లభించును. 
రి, “ (శ్రద్ధయా దెయమ్‌ ” 
శ్రద్దతో దానము చేయవ లెను, 
'* యథాకర్మ తథా ఫలమ్‌ ”' 
వని యెట్లుండిన ఫలిత మట్లుండును, 
“ఆకా దుఃఖస్య కారణమ్‌” 
ఆశ యె దుఃఖమునకు కారణము, 
“ దూరతః పర్వతా రమాగః 


ll. 


12, 


ls 


18. 


20. 


21. 


22. * అతి 


ష్‌ 
Co 
ఇ 


24, 


20. 


బొల వీజ్ఞానకో శము 


. “గతస్య కోకో న కర్తవ్యః” 


గతించినదాసికి దుఃఖంచ రాదు, 


. “నీలం పరం భూషణమ్‌” 


మంచి నడవడియె గొప్ప, ( నీలమే నా అలంకారము ) 


అతి తృష్ణా నినాశాయ ” 
pe వినాశకర మె, 


“ కాయః కస్య న వల్లభః క్‌: 


ఎవని శరీరము వానికి సుందర మే. ( కాకిపిల్ల కాకికి ముద్దు ) 


ధక్‌ మూర్భస్య నో స్యౌషధమ్‌ $9 


మరార్ధుని మరార్ట తేక మందు లేదు, 


“బలియసీ కేవల మీశ్వ రచ్చా ప 


భగవంతుని యిష్టమే బలవత్తర మైనది, 


షై ఆర్థో షుతో ఘోష మె పెతి నూన్‌” 


సగము కుండకు చవ్వజెక్కువ, 


“ అనురాగస్తు ఫలేన సూచ్యతే ” 


ఫలిత మే న్నే వామును తెలుపును, 


“ అతి సర్వత్ర వర్షమేత్‌ ” 


అధికవసంగం పనికిరాదు, ( అతిగా పనిని చేయరాదు) 
స్నేహః పాప శంకీ” 
అతి స్నేహము పొవము నూహించును, 


“ ఆధిక స్సా్యధికం పతిమ్‌ 


గొప్పడానికి గొప్ప ఫలం, 


“ అత్యుచ్భయగ పతనహేతుః ” 


విరుగుట విరుగుట కొబేకీ, 


“ అనాధో దేవ రకకః" 


దిక్కు. లేని వానికి దేవుడే దిక్కు, 


26, 


21. 


నీర. 


పరీ, 


90. 


81. 


గ్రని, 


39. 


34. 


ర ర్‌, 


86. 


Ye 


08, 


సంస్కృత నీతి లోకో కులు - సామెతలు 


అన్యథా చింతితం కర కర దైవ మన్య(త చింతయేత్‌ ” 


తా నొకటి తలచిన దైవ మొకటి తలచును, 


ష్‌ అర్ధస్య పురుషా దాస 


మనుష్యుడు డబ్బుకు దాసుడు, 


“ అల్పవిద్యో మహా గర్వీ” 


కొంచెము విద్య గలవాసికీి గొవ్చగర్వ్యము, 


ల అల్పారంభః ఇమం కరః” 


చిన్న ఆరంభం (కియస్క_రము, 


“అహింసా పరమో ధర్మః” 


అహింస యే ఉత్తమ ధర్మము, 


“ఆచార; పరమో ధర్మః ర్ట 


మంచి నడవడి ఉత్తమమైన ధర్మము, 


ఆయు రన్నం (సయచ్చతి ప 


ఆయుస్సు అన్నం పెట్టును, 


“ ఆలస్యా దమృతం విషన్‌ ” 


ఆలస్యమైన అమృత ౦ విషమగును, 


* అతిభారః పురుష మవ సాదయతి *” 


తలకు మించిన బరువు తనను కకాల్పును, 


ల అగ్ని దాహో ద్‌పి విశిష్ట వాక్సారుష్యమ్‌ "” 


నివ్వుమంట కంక సూటి పోటీ మాట మంట దొడ్డది, 


అ(పాప్యం నామనే హాని, ధీరస$ వ్యవసాయిన & ప్‌ 


పట్టు విడువక పాటువడువానికి పొందలేనిది లేదు, 


* ఆతి తృష్ణా వినాశాయ” 


అత్యాన ఏనాశ మునకు హేతువు, 


క అశా న్తస్య రుత స్పుఖమ్‌ క్‌ 


శాంతి లేనివానికి సుఖ మెక్క_డ ? 


142 


39. 


40, 


Al. 


40, 


డీడీ, 


శ0. 


46. 


కీ, 


48. 


49, 


ర్‌0, 


బొలవిజ్ఞానకోశము 


క్‌ అమి|తస్య కుతః సుఖమ్‌ ” 


మతులు లేనివానికి సుఖ మెట్టు లభించును ? 


' అలసస్య కుతో విద్యా” 


సోమురికి ఏద్య ఎట్లు లభించును ! 


“ఆశా దుఃఖస్య కారణము” 


ఆశ దుఃఖమునకు కారణము, 


హ్‌ అనురాగస్తు ఫలెన సూచ తే స్ట 


అనురాగము ఫలిత ముతో మూత ము సూచించబడుచున్న ది. 


శ అగ్నిదాహాదస్య సహ్యం వాక్సారుష్యమ్‌ స్ట 


అగ్నిజ్యాలల కంళు కటువైె నమాట మిక్కిలి నహింవరానిది, 


' అంగీకృతం సుకృతినో న సరిత్యజ న్ని” 


సజ్జనులు చెబట్టిన కార్యమును మధ్యలో వదలరు, 


“అవయవ శ శక్తేః నముదాయ శ క్రి రృలీయసీ ” 


విడివిడగావున్న న్ర_క్రి కంళు నమూహశ క్రి గాప్బదిె, 
( ఐక మత్యమె వముహాబలము ) 


(| అపన్ధానం తు గచ్చ నం సోదరో౬పి విముంచతి * 


చెడుమార్లమున నడచువానిని సోదరుడు కూడా విడచును, 


“ఆచారాత్‌ కిం నసాధ్యతే క 


మంచినడవడి వలన సాధించబడని చేది ? 


* జరోపా లోకేషు బనుః* 
0 ధి 


ధనమే లోకమునకు బంధువు, 


క అగ్నిర్హి మస్య భషజమ్‌ *” 


నిప్పూ మంచుకు మందు, 


' అయనుపరో గండ సో్యోపరి స్పోట;ః క॥ 


నోరుచుట్టుపై రోకలిపోటు, 


Dl. 


52. 


రితి. 


54. 


లర్‌. 


56. 


ర్‌, 


ర5్‌రి. 


60. 


Gl. 


62, 


వ్‌ 


సంస్కృత సీర్రి లోకో కులు = సామెతలు 148 


అంబునో విన్ను రల్చోపి శుకౌ ముకాఫలం భవేక్‌ ” 
నిటిచుక్క_ చిన్నటైనను ముత్యపుచివ్పయందున్న దై 
మంచి ముత్యమగును, 


“* ఉదర నిమి త్తం బహు కత రష 


వొట్టకోన మెన్ని యో "వేవములు, 
( కొ టివిద్యలు కాటి కొరతే ) 
ఉద్యోగం పురుష లకషీణమ్‌”” 
పనిచేయుట పురువ లత ణము, 


bj ఉష్ణ మున శితలమ్‌ ” 


వెడి వేడిచేత నే చల్ల బడును, 


క్ట ఉదారాస్య త్చణం విత్తమ్‌ వ 


ఉడారన్యభావముగల దాతకు ధనము గడ్డిపోచ వంటిది, 


“ శూరస్య మరణం తృణమ్‌ ” 


భూరునకు, వరునకు చావు గడ్డిపోచ వంటిది, 


ళ్‌ వృథా తృ_పస్య భో జనమ్‌ ” 


కడుపు నిండిన వానికి భోజనము వ్యర్థము, 


“లలో మృగయతే దష 


సఏచుడు దోషమునే వెతుకును, 


. “విద్యా సరస్య భూషణమ్‌ ” 


విద్య సమస్తమునకు అలంకారము, 


“నాసి లోథ సమో వ్యాధిః స 
== 


ఆకలో సమానయమెన రోగము లేదు, 


క నాస్తి [కోధ సమో రిప్పుఃి* 


కోవముతొ సమానమైన శ|తువ్ర లేడు, 


కన నౌస్తి దారిద్యవక్‌ దుఃఖమ్‌ ” 


చారి[ద్యము వంటి దుఃఖము లేదు, 


144 


63. 


64. 


60, 


66. 


67. 


68. 


69. 


70. 


ils 


72. 


79. 


74. 


దాలవిజ్ఞానకోశము 


“నాస్తి జానాతి పరం సుఖమ్‌ ” 
జ్ఞానము కంచె గొప్పదైన సుఖము లేదు, 
ష్‌ ఉద్ద ర దాత్మ నాత్మానమ్‌ * 
తన్ను తానే ఉద్ధరించు కోవ అను, 
“త్ర్యాగా చ్చాన్సి రనంతరమ్‌ ” 
త్యాగ మునలన శాంతి లభించును, 
“న సుఖం సంశయాత్మనః * 
నంశయములు కలవానికి సుఖము లేదు, 
“ క్షుదం హృదయ దౌర్బల్యమ్‌ ” 
మనోదుర్భలత (ము నిచమునది, 
“ గత్రస్య కోకః న కర్తవ్యమ్‌ ” 
గతించిన దానికై చింతించరాదు, 
* గతజల సేతు బంధనమ్‌ ” 
సీరువోయిన వెనుక కట్టగట్టుట, 
( చేతులు కాలిన తరువాత ఆకులు వట్టుకొనుట ) 


“గర్వాత్‌ శీలం మహతి ”' 
గర్యము కంకే నీలము గొప్పది, 
“బుణం కృత్వా ఘృతం పిబేత్‌ ” 
అవ్యచేసుకొోని నెయ్యి (తౌగవ లెను, 
( అవ్సుచేసి వవ్వుకూడు ) 
“* కోపష్క పాపస్య కారణమ్‌” 
కోవము పావ హేతువు, 
“చర్విత చర్వణమి *” 
తిన్న దానినే తినుట, 
( చదివించే చదువుట, చేేసించే చేయుట ) 
“ జనవాక్యం తు కర్తవ్యమ్‌ ” 
జనుల మాట (వకొరము చేయదగును, 


న ప ఎన్నా శ 


PERE Peyton 7 7 ~ 
శ వె ఇ 
TT 


16. 


{7, 


78, 


19. 


80. 


dl, 


రబ, 


88. 


84. 


65. 


66, 


సంస్కృత నీతి లోకో క్తులుసామెతలు 145 


“ జాతస్య మరణం (ధువమి " 
పుటినవానికి వాను నిశ్చయము, 
(పుట్టినవాడు గిట్టకమానడు ) 

““కామాతా దశమో (గహః 
అల్లుడు పదియవ (గహము, 

“దండో దశ గుణో భవేత్‌ ”" 
చెబ్బ వదిగుణములు గలది, ( బెబ్బకు దయ్యంపారిపోవును, 


ర్ట 
లు 
పు 


CA 


స్ట దుర్దనం దూర త స్త్యజెత్‌ న్‌ 
దుర్జనునికి దూరంగా వుండవ లను, 
క్ట దైవస్య చిత్రా గతిః నం 
దై వగలి చి త మైనది, 
“* ధనమూల మిదం జగతీ” 
లోకమున కంతయూ ధనమే మూలము, 


“ ధర్మస్య సూక్మెగతిః ” 
ధర్భము అతి సూత్మమైనది, 
“ ధర్మ మేవ జయతి ” 
ధర్మమే సరృత్కాఫ్రమె యున్నది, 
“ధైర్యం సర్వత సాధకమ్‌ ” 
ధైర్యముతో అన్ని చోట్ల అన్ని కార్యములు సాధించ 
వచ్చును; 
“నందో రాజ భవిష్యతి ” 
నందుడు రాజు కాగలడు, 
“నభూతో న భవిష్యతి ' 
కలుగ లేదు, కలుగబోదు.: 
“ నదీనాం సాగరోగతిః ” 
నదులకు సముదమే గతి, 
10 


146 


87. 


00, 


98 


~~ 


90. 


91. 


92. 


98. 


రీ, 


95. 


96. 


9. 


98. 


99. 


బాలవీజ్ఞానకోశము 

“ నహి సర్వస్వం జానాతి” 

అందణు, అన్నిటిని ఎయిగరు, 
“నా నృతం వదేత్‌ ” 

అసత్యం చెప్పకూడదు, 
“ నారదః కలహపియః ” 

నారదుడు క లహ పియుడు, 
“నైషధం విద్వ దొషధమ్‌ ” 

నె షధం పిద్యాంసులకు ళు" వమధము, 
“నెకం చ|కం పరిభమతి” 

బే చ|కముతో బండి నడువజాలదు, 
“నా తప్పలోహో లోహేన సస్టీయతే ” 

కరుగని లోహము కలియదు లోహముతో, 
ఇ నాస్యగ్న రె'ర్బల్యమ్‌ క 

నివునకు నరనము లెదు, 
“నాస్తి రత్న మఖబేతమ్‌ ష్‌ 

సాన పెట్టని రత్నములేదు, 
“ నికృతి (పియాః హి సీచాః ” 

చెడువనులే నీచుల కష్టము, 
“న చెతనవతాం వృత్తి భయమ్‌” 

పాటువడువానికి (బతుకు భయము లేదు, 
“న వంశ వృకేషమ ఫలనీ (ధ్రాకెః”' 

వెదురు చెట్టున | దాతవండ్డ్లు వండవు, 
“న నిశ్చితార్గా ద్విరమ న్రి దీరాః ”' 

ధీరులు వెనుకంజ వేయరు, 
హ్‌ స్త్యర్రినొ గారనమ్‌ ** 

యా-చకునకు గారవములెదు, 


100. 


101, 


102. 


108. 


104, 


105. 


106. 


107. 


108. 


109. 


110. 


LE 


112, 


సంస్కృత నీతి లోకోక్తులు = సామెతలు 14? 


“న చాగతం సుఖం త్యజేత్‌” 
వచ్చిన సుఖాన్ని కూడా విడువ రాదు, 
“న దుర్ద్జనో జాతు జ హాతి దురుణమ్‌ ” 
దుర్జను డెన్నడును తనదుర్గుణములను విడువడు, 
“గుణై ర్విహీనాః బహు జల్ప సన్తి ” 
గుణహీనులకు (వగల్భము లెక్కువ, 
“గతస్య శోదనమ్‌ నాస్తి” 
గలించినదానికై వగచుట తగదు, 
“ గతః కాలోన పున రుపైతి” 
గడచిన కాలము తిరిగిరాదు, 
“గతం దుఃఖం సుఖం తతి ”' ॥ 
గడచిన దుఃఖానుభవ మివ్వుడు అనంద శువులను 
కలిగించును, 
“ఘబ రిక్త ధ్వని ర్మహాన్‌ ” 
ఖాళి కుండకు చవ్వు జెక్కువ, 
“చ[కం (కందత్య తై లకమ్‌ ” 
నూనెబేని చక్రము అరచును, 
“గతాను గతికో లోకః” 
మహాజనుల మార్గ్షమునే లోకులు అనునరించుదురు, 
“ నక్వాపి సరశేన పదం నిధీయతే ” 
"కార ర సాధకునకు ముక్కుసూటి అడుగుమూ త మే పనికిరాదు, 
“పూర్లో ఘటో నైవం కరోతి శబ్బమ్‌ ” 
నిండు కుండ ఏమాతం శబ్దం చేయదు. 
“* గౌరవం లభ్యతే దానాత్‌ ” 
దానము వలన గౌరవము లభించును, 
“చరా దపి వరం ఏక" 
ఎంత వయస్సు మోరినను విద్యాభ్యానము (శేవ్యమే, 


148 


118. 


114. 


115. 
116. 


117. 
118. 
119. 


120. 


122, 


128. 


128. 


125. 


బొాలవిజానకోళము 
రు 


“లం ఛలాను బని స్యాత్‌ * 
ఒక పసావము మరియొక పావమును అనుసరించిన దె 
యుండును, 
“చక్రవత్‌ పరివర నృ దుఃఖానిచ సుఖానిచ ” 
సుఖ దుఃఖములు చకమువలె [కిందు మోదు లగుచుండును, 
“చకాస్తి యోగ్య నహి యోగ్య సంగమః ” 
యోగ్యునితా యోగ్యుని స్నేహము (ప్రకాశించును, 
“ పట్రావోపో భయంకరః ” 
వటాటోవము భయంక రమెనది, 
“ పరాన్నం (ప్రాణ సంకటమి * 
ఇతరుల యన్నం (పాణ సంకటము, 
.పరులసామ్ము (పాణసంక టము ) 
“ ఫపాపాయ పరపఉడనమ్‌ ” 
వరపీడ పావ హేతువు, 
“ పరోపకారార్థ్య మిదం శరీరమ్‌ *' 
ఈ శరీరము వరోవకారము కోన మే, 
“ దాల్రానాం రోదనం బలమ్‌” 


ఛూాలులకు ఏడుపే బలము, 


షు “కార శతపదం గచ్చెక్‌ న 


భుజించి నూజడుగులు నడువవలయును, 


hs మూర్చణ కిం కఖాషణమ్‌ ” 


మూర్చునితో మాట లేల ? 
“ యతో అర స్తతో జయః ” 
ధర్శ్మ మక్క-డ నుండునో జయము అక్క_డే వుండును, 


“యధా బీజం తథాఒ౦కురః” 
విత్తనము ఎట్టిదో మొలక అట్టిది, 


“యధా రాజా తథా (పజాః” 
"రాజు ఎటో (వజ లెకు యుందురు, 
(టాం C౧ 


126. 


1వ. 


128, 


129. 


180, 


181. 


182, 


138. 


184, 


185, 


106, 


197, 


సంస్కృత సీకి లోకో కులు = సామెతలు 149 
రాకా భిన్న రుచిః ” 
లోకము భిన్న రుచి కలది, 
“ విద్యా విహీనః పశు” 
విద్య లేనివాడు వింతవశువు, 
“ వినాశకాలే విపరీత బుద్దిః ” 
వినాశ కాలము డాపురించిన వాని! విపరతబుద్ధి పుట్టును, 
శత శోకేన పండిత ” 
నూరు శోకములచే వండితుడు, 
“సత్పుత కులదీపకః ” 
మంచి పుతుడు కులమునకు కీర్తిని చెచ్చును, 
“ కాలోహి దురతి [కమః” 
కాలమును దాటుటకు శక్యముకాని దెగదా | 
* 'దెనో దుర్చల ఘాతకః ” 
భగవంతుడు కూడా బలహీనులనే నంహరించును, 
“ విద్వాన్‌ నర్వ్యత పూజ్యతే” వ. 
విద్వాంసుడు అన్ని చోట్ల గారవించబడును, 
“ విద్యా దదాతి వినయమ్‌ ” 
విద్య వినయమును యిచ్చును, 
“ కుంజరం శతహ మ, దుర్భనం దూరత స్త్యజేత్‌ ” 
ఏనుగును నూరుబార లందును, దుష్టుని చూర మందును 
విడువవ లెను, 
“గజం హస్త సహసేషు, దుష్టం దూరేణ వర్హయెతీ జ్ర 
వనుగునకు నూరుబారల దూరమంబేగానిి దుష్టునకు 
మిక్కిలి దూరమందు వుండవ లెను, 
“ గురోశ్చ మాతు రాజ్ఞాచ సర్వదా శిరసా నహేత్‌ ” 
గురువులయు, తల్లిదండులయు ఆజ్ఞను శిగసావహిం-చ 
న లెను, 


150 


105, 


189. 


140. 1 


141. 


14న, 


140, 


144, 


146. 


146. 


147. 


బాలవిజ్ఞానకోశము 


9? 


క చపలెన సహస్నెహా స్పర్వధా స కర ర స్యః 


చవలచిత్తునితో నెన్నడును స న్న్‌హం చెయ రాదు, 

“ దుర్దనేన సమం వైరం (పీతిం చాపి నకారయేత్‌ ” 

దుస్టులతోో చెరముగాని చెలమిగాని పూన రాదు, 
నానృతం (బూయా న్నాన్య స్వమా దద్యాత్‌ ” 

అబద్దమాడ రాదు, వర ద్రవ్య మాసింవరాదు, 

“నోత్తమైె ర్వి రుద్యతః నా వరానుపా సీత” 

G త్తములతో విరోధింవరాదు, వీచులను సేవింవరాదు, 
“పాపం కృత్యా న గూహేత గుహమానం వివర్దతే ” 

పావంచేసీ చాచుకొనరాదు ; అది చాచినకొద్లి ఎరుగును, 


“పితృ మాతృ పరిత్యాగీ ఛండాలొనాం శతం (వదేత్‌ ప 


తల్లీదం[డులను వీడచువాడు, ఛండాలుడుగా నూరుసాక్లు 
పుట్టును, 


“ స్పృణ్యేన వర్ణే లక్ష్మీ? పాపేన కీయే (ధువషమ్‌ ”" 
పుణ్యకార్యములు చేయుట వలన సిరినంవదలు 'వెరుగును, 
పావకార్యములచే అవ్పటికున్న సిరినంవదలు తొలగివోవును, 


పు 
పు 


సక దాతా సహస గోదాన ఫలం లభేత్‌ ” 

_న్తకము దానమిచ్చువాడు వేయి గోవుల దాన మిచ్చిన 
పుణ్యము పొందును, 
“భక్తం రక్తం సదాస క్షం నిర్హోషం న పరిత్యజేత్‌ ” 

భక్తుడు రక్తుడు అన క్ర్తుడు, అగు అశితుని 
ఏడ రాదు, 
“ గుణీ గుణం వేత్తి నవే త్రి నిర్గుణ; స్ట 

గుణవంతునిశే గుణముల విలువ తెలియును, గుణహీనునకు 
తెలియదు, 


నిన్షోపి 





8. 


౮. 


ఆంగ్రనితి లో కొర్తులు - సామెతలు 


. Art is long and life is short 


అంతము వేనిది కళ ; అందు మన జీవిత మొక అణువు, 


. To please all to please none 


అందరిని మెప్పించడం అలవికాని వని, 


“A friend in need 15 a friend in deed 


అక్క_రకు వ చ్చినవాజె అయిన వాడు, 


. Ask and it shall be given to you 


అడగనిజే అమ్మనా వెట్లదు, 
క్‌ు నే 


. Lie not for any consideration 


అనృతము కలక రాదు, 


. Jack of all trades, master of none 


అన్నీ తెలుసు గాని అంతా అనంపూ, 


. Practice makes one perfect 


అభ్యాసం కూసు విద్య. 


Time and tide waits for none 
అయ్యవారు రాలేదని అమావాస్య అగ్రే వుంటుండా | 


A barking dog never bites 
అరిచే కుక్క_ కరవదు, 


10. Hunger is the best sauce 


{1 


ఆకలి రుచి యెరుగదు, 


. A bad workman quarrels with his tools 


ఆడలేక మద్దెల ఓడు అన్ను: 


154 


12. 


19. 


14. 


భః 


10. 


17. 


19. 


19. 


20. 


921. 


Pa 


29. 


బాల విజ్ఞానకోశము 


Cut your coat according to the cloth 
ఆదాయ మెరిగి వ్యయము చేయుము. (పిండి కొలది రొళ్టి) 


Health is wealth 
ఆరోగ్యమే మహాభాగ్యము, 
Procrastination is the thief of time 
ఆలస్యం అమృతం విషం, 
Injure not another's reputation or business 


ఇతరుల కీ రికి, వనికి కీడు చేయకుము, 


Bare words buy no barley 
ఉత్త చేయి మూర వేసినట్లు, 


Good homer sometimes nods 
ఏనుగుశే_నా ఒక వరి కాలు జారక తప్పదు, 


Set your sail according to the wind 
ఏ యుండ కా గొడుగు పట్టాలి, 


Empty vessels make much noise 
ఒట్టి గెడ్లుకి అరుపు లెక్కు_వ, 


Faults are thick when love is thin 

ఒల్లని భార్యకు చేయి తగిలినా తప్పే, కాలు తగిలినా తప్పే, 
Grapes are sour 

ఒళ్ళు వంగని వానికి ఊరు అచ్చిరాదు, 

(అందని వండ్లు పులుపు ) 
Blessed are the meek, for they shall inherit 


the earth 
ఓరి స్తే ఓరుగల్లు వట్టణ మాతుంది, 


No pains, no gains 
కష్టవడకుండా శాలైనా వంగదు, 


24. 


25 


26. 


| 


28, 


20e 


9౦. 


91. 


92, 


రః 


34. 


ఆంగ్ల సఏ్‌త్రి లోకో కులు=సా మెతలు 155 


Endure trials patiently 
కష్టములలో ఒర్పును గల్లియుండుము, 


Rob the Peter and pay the Paul 
కాకులను కొట్టి గద్దలకు వెసినట్లు, 


A stitch in time saves nine 
కీ అరిగి వాత వెట్టమన్నట్లు, 
You can’t have the cake and eat it too 
కుండలో కూడు కుండలో వుండాలి, బడ్లలు మొధ్గుల్లా 
ఉండాలి, 


Tit for tat 
కుక్క_ కాటుకు చెవ్వు బెబ్బ, 


Fair words butter no parsnips 


కరూడు గుడ్డ అడక్క_పోతే చంటిబిడ్డను సాకినట్లు సాకుతా, 


Law-maker should not be law-breaker 
గళ్లు చెరు మేస్తే కాపు ఏమి చేయగలడు ? 
Casting pearls before swine 
గాడిదకు తెలుసా గంధం వాసన, ( వందికిం తెలుసు 
పన్నీటి వాసన ), 
Penny -wise and pound - foolish 
గుముడికాయ పోయుదారి తెలియదు, 
ఆవగింజ పోతే పట్టుకొస్తాడు, 


Add fuel to fire 
నోరుచుట్టుమోద రోకటిపోటు అన్నట్లు, 
Fools throw stones while they live in glass 


houses 
గుఠువిందగింజ తన (కింద నలు"కెరుగ టు, 


156 


లం. 


౧0. 


రి. 


39: 


40. 


41, 


42. 


43: 


44: 


40" 


OO 


4 


బాలవిజ్ఞానకోళము 


Face is the index of the mind 
చల్ల క్‌ చచ్చి ముంత దాచినట్లు, 


Lamb at home and a lion at chase 
చూపులకు పిల్లి, "వేటకు పులి, 


. Spare the rob and spoil the child 


చక వంగ నిదె (మానై వంగునా | 


Example is better than precept 
చెప్పటం కంకు వేయటం మేలు, 


Many a slip betwist the cup and lip 
చేతి కందినది నోటి కందలెదు, 


Prevention 1s better than cure 
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుక్‌ న్నట్లు, 


As you 50%% as you reap 
చేసుకొన్న వారికి చేసుకొన్నంత మహాదేవా! 


Christmas comes but once a year 
జన్నానికి శవరా తి, 


First deserve, then desire 
డబ్బు లేనివాడు ముందు వడ వెక్కినట్లు, 


Misfortunes never come single 
తగిలిన శాలికి తగులును, 


Respect the counsel of parents 
తన్లిదం డుల మాటను గారవింపుము. 


Blood is thicker than water 
శా నూరకున్న బంధువు లూరకొందురా | 


47. 


48. 


49: 


50. 


51. 


52, 


ఏ3: 


54. 


ఏం: 


57: 


ఆంగ్ల స్‌త్రి లోకో కులు - సామేతలు 157 


Man proposes and god disposes 
తా నొకటి తలచిన చై వముకటి తలచును, 


A tree is known by its fruit 
తులసివనంలో గంజాయి మొలచునా ' 


All are not saints that go to church 
తెల్లని దంతయు పాలు నల్లని దంతయు నీరు అగునా | 


Haste makes waste 
తోందరవడి ఏ వని వేయరాదు, 


Do not look a gift horse in the mouth 
దాన మిచ్చిన ఆవు పళ్ళను వట్టి చూచినట్లు, ( పుణ్యానికి 
పుశ్లై డీ స్పే పిచ్చకుంచె మని వోట్లాడినట్లు ) 

Make hay while the sun shines 
దీవ ముండగనే ఇల్లు చక్క-_బెట్టుకో, 


Keep your mind from evil thought 
దురాలోచనలు చేయకుము. 


Distance lends enchantment to the view 
దూరపు కొండలు నునుపు, 


Everybody is wise after the event 
వెంగలు వడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగెనట్టు, 


Make the best of a bad bargain 
నాశన మగునపుడు నిలచినది నికేపము, 


Empty vessels make the most sound 
నిండు కుండ తొణకదు, 


9: 


00. 


bi. 


02, 


03. 


04, 


బొలవిజ్ఞానకోశ ము 


. Do unto others as you would wish to be 


done by others 
సీ పాణం నీ కెంత తీపో వరుల కంఠే ననుకొనుము, 


Hold integrity sacred 
Rh? పవి తేమైనదిగా భాపఏంచుము, 


Familarity breeds contempt 
పండుగనాడు కూడ పాత మొగుడేనా | 


Slow and steady wins the race 
వరుగ కీ పాలు (తౌ గకన్నా 
నిలబడి విరు (_లొగుట మంచిది. 


Rome was not built in a day 
పుట్టుక లోనె ఆవకాయ ముద్ద, 


Every tide has its ebb. 
చెరుగుట విరుగుట కొర శే, 


Bare words buy no barely 
మం తాలకు చింతకాయలు రాలునా |! 


. Too much of anything is good for nothing 


మితము తప్పితే అమృత మైనా విషం, 


. Good wine needs no bush 


ముంజేతి కంకణమునకు అద్ద మెల ? (జగ మరిగిన (బ్రాహ్మణు 
నకు జంచెమేల ? ) 


. All that glitters is not gold 


మెరిసే దంతా బంగారం కాదు, 


68. 
69. 


70. 


Tle 
782 
12, 
74: 
75: 


76. 


ళ్‌ 


. When prestige is In, 


ఆంగ్ల స్‌త్రి లోకోకులు-సా మెతలు 159 


The child is father of the man 
మొక్క వంగనిది (మానై వంగునా | 

Truth finds foes, ‘where it makes none 
యథార్జవాది లోక వాన 

Birds of the same feather flock together 
రత్నా లన్ని ఒక-చోట చేరితే న_త్తగుల్ల లన్ని మరొక [పక్క- 
చేరినట్లు, 

God stays long but strikes at last 
రాజు వెంటనే చంపును, దైవము నిదానించి చంపును, 

A bird in the hand is worth two in the bush 
చేనటి విందు కంజు నేటి గంచే మేలు, 

Look before you leap 
లో తెరుగక నీట (పవేశింపకుము, 


Honesty is the best policy 
సత్యమే దెవము, 

Strike while the iron is hot 
నవముయానికి తేని తెలివి నిరువయోగము, 


An idle man’s brain is a devil s workshop 
సోమరి తల దయ్యాల రౌరవ 


Fast or west, home is best 
స్యగ్భహ మొ నం ps 


. Power goes with power 


అధికారం ధనం వెంట పోతుంది. 


progress is out 
అభిమానం లోవల (వ పెళిచ్వే అభివృద్ధి బయటకు పోతుంది, 


50 


ర1. 


82, 


89. 


64. 
85. 


86. 


87. 


88. 


ర్‌ం. 


0౦. 


బాల వీజ్ఞానకోశము 


A le travels round the world, while truth 
is putting on her boots 
సత్వం చెవ్వులు తొడీ్కొ నె లోగా, అనత్యం భూ 
(వదత,ణం చేసి వస్తుంది, 
Success covers multitude of blunders 
ఏజయం అనంఖ్యాక ములై న తవ్వులను దాచివేస్తుంది, 


An open door may tepmt a saint 
కతేబిచియున్న దారము సన్వాసిని నపాతం (వలోభ వెట్టవచ్చు, 
Not failure, but low aim is crime 
విఫలం కావడం 'నేరంకాదు, చిన్న ఆశయం వెట్టకోవడ మే 
కల =. 


An obeiient wife commands her husband 
విధయతగ్లల భార్య భర్తను శాసిస్తుంది, 

Beggar’s bag has no bottom 
యాచకుని సంచికి అడుగుండదు, 


Tomorrow 1s thc day on which idle men work 
రెపు అనేది సోమరులు వని వేసే రోజు, 


Idleness is hungers mother, and of theft 
it is first brother 
సోమరితనము ఆకలికి తల్లి మరియు వొంగళతానానికి వెద్ద 
సోదరుడు, 
Pleasant 
tolerable 
సత్సాంగత్యము వల్ల మా(తమే జీవితాన్ని భరించగ్లలం, 


company alone makes this life 


Frendship multiplies joys and divides griefs 
న్నే హము దుఃఖాన్ని భాగిస్తుంది, ఆనందాన్ని బాచ్చి స్తుంది, 

Character is nine points in education 
సచ్చిలమే త మ్మిది పాళ్లు ఏద్య, 


02. 


93: 
94: 
95: 
00౦. 
97. 
99. 


99: 


100. 


IOT. 


LO9; 


క్షే] 


ఆంగ్ల సీత్రి లోకో కులు _ సామెతలు 161 


. Character is three-fourth religion 


నచ్చీల మే నూడుపాళ్ళు మతము, 
Truth sits on the lips of dying men 
సత్యము చనిపోయే మనుష్యుల చెదిమలనై కూర్చొని 
వుంటుంది, 
A full purse never lacks friends 
కలిగినవాని కంతా చుట్టా లే, 
No smoke without fire 
విత్తు లేనిబె చెట్టు మొలవదు, 
The remedy is worse than the disease 
కొండనాలుక కు మందువే సే, ఉన్న నాలుక ఊాడిపోయిన ట్లు 
Still waters run deep 
సిండుకుండ తొణకదు, 
Dare to struggle, dare to win 
త్వ సాహసే లత్మ 
Greed leads to ruin 
దురాశ దుఃఖమునకు చేటు, 
It is difficult to hide the truth long 
సత్యాన్ని శాక (తంగా దాచ లేము, 
Where there is pain there 1s gain 
కష్టే. ఫలి, 
Put your trust in God, misfortune will pass 


దేవుని నమ్ముకుం కు కష్టకాలం అదే గడచిపోతుంది. 


Do not proud of your riches 
మో సంపదకు గర్వం చవద్దు: 


162 


109. 


104. 


105. 


106. 


" 10%; 


108. 


109. 


110. 


IIIT. 


112. 


బొల విజ్ఞానకో శ'ము 
Do not use harsh words for anybody 
ఎవ్యరితో వరుషంగా మాట్లాడవద్దు, 
Exercise is a panacea for all physical 21 


ments. 
వ్యాయామము అన్ని జబ్బులకు సరయిన నుందు, 


After lunch sleep a while, after dinner 
walk a mile 

మధ్యాహ్నము భోజనం తరువాత విశాంతి, రాతి 
భోజనం తరువాత ఒక మైలు నడవాలి, 


Giving way to anger is a sign of weakness 
కోవము బలహీనతకు గుర్తు, 


To rest 1s to rust 

వి శాంతి అంకు తువ్వు వట్టినట్లు, 

Justice delayed is justice denied 

న్యాయం జరగడంలో ఆలస్యమయితే న్యాయం జరగన మే. 
Do not speak ill of others 

ఇతరులను గురించి చెడుగా మాట్లాడవద్దు, 


Always keep the idiots off you 
మూర్జులను దగ్గరకు చరసియవద్ద్లు, 


Do not lend, for a loan often loses both 
itself and a friend 


అరున్ర ఇవవ డబ్బు, న్నేవాం “రండూ పోవచ్చు. 


. ldleness 15 the root cause of all ills 


రోమరితనము అన్ని చడులకు మూలం, 


Every ass loves his bray 


II4., 


115. 


116. 


117. 


118. 


కేం క్షే. 


122. 


124. 


125. 


ఆంగ్ల సీత్రి లొకో కులు _ సొమెతలు 163 


Give a dog a bad name and hang him 
ఎవరినైనా చంపాలంయే చెడ్డపేరువెట్టి మరీ చంపు. 


Society moulds man 
సమాజం మానన్రనిలో మార్ఫుూ తెస్తుంది, 


Fools praise fools 

బుద్ధిహీనులు, బుద్దిహినులను వాగడుతూ నుుటారు, 
Many heads many minds 

పుర కొక అలోచన 


Truth prevails 
నిజం నిలకడమోద తేలుతుంది. 


. Give a loan, an enemy own 


అప్పిచ్చావొో, శ తువును కొనుక్కున్న స్పై, 


. Silence is half commitment 


వకానం అర్జ్హాంగీ కార సూచన, 


A man is a slave to his stomach 
కూటికోనం కోటి విద్యలు, 


. A dog is a lion in his lane 


ఏ వీధి కుక్క. ఆ విధికి సింవాం, 

A burnt child dreaus the fire 
చాయి కాలిన బడ్లకు నిషృంశు (భయం, 

A honey tongue, a heart of gall 
వయాముఖ విషకుంభం, 

All’s well that ends well 

ముగింపు బాగుంకు అంతా బాగున్న కు: 


164 బాల విజ్ఞానకోశము 


126. Style makes the man 
తీరునుబట్టి మనిషిని "తెలుసుకోవచ్చు. 


127. One nail drives another 
ముల్లును ముల్లుతోనే తీయాలి, 


1286. Quick believers need broad shoulders 
మాటలు త్వరగా న మ్మైవారు అందరి ఆరోవణలకు 
గురవుతారు, 


One lie leads to another 
రిక అబర్ధానికి నూరు అబద్దాలు చెప్మాలి, 


129 


190. Think before you speak 
మాట్లాడే ముందు ఆలోచించండి, 


i931. Be a good listener 
ఎవరు చెప్పినా వినండి, 


132. Be friendly but not familiar 
స్నేహం చమూవండిగాని నన్ని పీతం కావద్దు. 


133. Punishment can be overcome by wit 
ఉపాయముతో శిక్షను తవ్చించుకొనవచ్చును. ( ఉపాయ 
ముతో అపాయమునుండి తప్పించుకొొన వచ్చును , 


1944" Do not build castles in; the air 
గాలిలో మేడలు క ట్టకుము, 


135. A wise enemy is far better thana {foolish 
friend 


తెలివి తక్కువ మితుడికన్న “తెలివిగల విరోధి మేలు, 


199. 


140. 


I4T 


142. 


144. 


145. 


ఆంగ్ల సిత్రి లోకో కులు - సొమెతలు 165 


. Misfortune does not come single 


కష్టములు ఒంటరిగా రావు, 


. Do not play tricks on anyone. 


ఎవరితోను వరిహానము లాడకుము, 


by presence of mind, one can avert disaster 
బుద్ధిబలముచే ఆవదలను తప్పించుకొొన వచ్చును, 


Too much of merriment is dangerous 
అమితానందం (వమాదకరం 


Contentment is better than riches 

నంవదక న్న సంతృప్తి గొవ్చది, 

Kindness creates affection even on brutes 
దయ, బుద్ధిహొనులయందు నెతేము అనురాగ మును 
కల్లించును, 

Co-operation achieves happier results than 
individual efforts 

వ్వ, [వయత్నం కన్న సమిస్టి సహకారం సత్ఫలితేముల 
నిచ్చును, 


. Empty vanity may lead to danger 


అవాంకారం (వమాదమునకు దారితీయును, 


One cannot escape the results of one's 
evil intentions 

ఏ ఒక్కడూ తన దువ్మత్యములనుండి తప్పించుకొన 
చేడు, 


Do not think none else is cleverer than 
you 
ఏ ఒక్కరూ నీకన్న శెలివిగలవారు కారని భావించకుము, 


166 బాల విజ్ఞానకోశము 


140. It is better to know one trade perfectly 
than to know a little of several trades 


వీవిధ విషయముల యండు అల్బజ్ఞూనము క లగియుండుటక న్న 
ఒకే వివమయమందు పరిపూర్ణ జ్ఞానం కలిగియుండుట మేలు, 


14/. Truth will out sooner or latter 
నిజం నిలకడ మోద బయటవడును* (నిజం ఎక్కునకాలం 
దాగదు) 


148. Forgiveness is the noblest revenge 
కతు. సాధించుట కంపే తవమూగుణమే ఉత్త వూ_త్తమం, 


149. One cannot deceive for long 
ఎల్ల కాలము మోనగించ లేము, 


150. Wicked men ruin themselves by their 
action 


దుర్మార్లులు వావి దుశ్చర్యలవలన నే అంత మొందుదురు, 


151. Evil to him who will thinks 
చెడుతేల మెట్టు వాడ చెడును, ( చెరవకురాచజోదన్ర) 


స 


“National integration cannot be built by brick 
and mortor, by chisel and hammer, But it has to grow 
silently in the minds ang hearts of men.” 


జాతీయస మెక తా సాధనిర్మాణం కేవలము ఇటుక, అడుసులతోగాని, 
సుత్తి, ఉలిలతోగాని కౌొజాలదు, అది మానవ మస్తిష్క హృదయాలలో 
నిదాననుగా పెంహొందవ లెను, 


వ 3 సర్వేపల్లి రాధాకృష్ణ 


రు ల 
విజ్ఞానకొ శము 


అష్టమ భాగము 


పశన్నలు = షు సా ల నే సలం లం 
లో 


టా el pet id నా న్‌ bal hat 


21, 
22, 
ప్‌, 


(ప న్నలు 


రామాయణమును సంస్కృతంలో (వాసిన దెవరు? 
భారతమును సంస్మాత ములో (వాసిన ఇవరుూ 
భారతమును మొదట తెసిగించినచెవరు ? వారి నేమందురు? 
భగవద్దిత ఎవరు, ఎవరికి, ఎక్కడ బోధించారు ? 
' వందేమాతరం ” జాతీయ గీతమును (వాసిన చెవరు + 
“జన గణ మణి” ను ఎవరు (వానారు + 
భారతచేశ (వధవ రాష్ట్ర వతి ఎవరు ? 
భారతదేశ తోలి (వధానమం|తి ఎవరు ? 
పాండవులు ఎంతమంది ? వారివేర్లు? 
పాండవులు ఎవర్కు ఏ తల్లి! జన్మించారు ! 
దశరథుని ప్కుత్రులవేర్లు! ఎవరు ఏ తల్లికి జన్మించారు ? 
భారత దేశ ద్వితీయ రాస్ట్ర్రవతి ఎవరు? 
భారతదేశ ద్వితియ [వధానమంత్రి ఎవరు! 
భారత చేశ ముఖ్యవట్టణ మేది ? 
మన రాష్ట్ర ముఖ్య పట్టణ మేది * 
పాకినాన్‌ ముఖ్యవట్టణ మది? 
యి రై 
బంగ్లాదేశ్‌. ముఖ్యవట్టణ మది |! 
గోదావరినది ఎక్కడ పుట్టినది ? 
కృహ్తూనది జన్నృస్థల మేది? 
౯9 య 
పాండవులకు కౌరవులకు యుద్ధం ఎక్కడ జరిగింది ? ఎన్ని 
రోజులు ? 
మన రాష్ట్రంలో బొగ్గుగనులు ఎక్కడ వున్నాయి? 
మన దేశంలోని ఓడ ేవ్టలలో అతి సహజమైనది ? 
మనరాష్ట్రంలో కృష్ణాన దీతీరంలోవున్న పుణ్య కే త్రము లేవి ? 


170 


24, 
2D, 
26, 


27, 
28, 
£9 
ల), 


ప్‌, 


వలి, 


వల, 
లీ4, 
లీఫీ, 


లి? 
లర, 
లి9, 
40. 
41, 


42, 


48, 
44, 


బాల విజ్ఞానకోశము 


తిరుమల - తిరువతి ఏ జిల్లాలో వున్నది ? 

(శ్రిశె లం ఏ జిల్లాలో వున్నది ? 

మన తెలుగు బెశమునకు మరొక చేరు వమిటి? అది ఎలా 
వచ్చింది ¢ 

బౌద్ధమత స్థావకు లెవరు * అతని అసలు వేరు ఏమితి ? 
నిక్క మతమును ని వించిన "దెవరు ౪ 

నివాజి గురువుపేరు ఏమిటి * ఆయన ఆరాధ్య దెవత ఎవరు ? 
కాకతీయ సా మాజ్యం ముఖ్య వట్టణ మేది! 
మా(దాబాద్‌ కు మరొక తేరు ఏమితి ? 

నెబ్లూరు పట్టణమునకు గల మరొకరు ఏమిటి? 

మన రాష్ట్రంలో వెద్ద సెవరు మిల్లులు ఎక్కడ వున్నవి 1 
మన రాష్ట )౦లో వెద్ద పంచదార మిల్లులు ఎక్కడ వున్నవి (: 
మన రాష్ట్రంలో వలకల వర్మిథమ ఎక్కడ వున్నది? 

se, al విశ గనిద్యాలయముల చేర్చు? అవి ఎక్కడ 
మన రాష్ట్రంలో వెద్యక ₹ శాలలు ఎక్కడ వున్నవి ? 

కాల్సీ, (పయాగలు ఏ రాష్ట్రంలో వున్నవి ? 
తివేణేనంగమం ఎక్కడ వున్నది * డాని కా చేరు ఎలా 
వచ్చింది ¢ 

రాముశ (రం ప రాష్ట్రంలో వున్నది! 
వేళు ఏమిటి? 

మహవు శ్రదీయ మతమును స్ఞావీంచిన దెవరు? వారి మత 
[గ్రంథ మెది 

క్రైస్తవ మతమును స్థాపించిన దెవరు ? 
మేది ? 

నేతాజి స్థాపీంచిన నంన వది! 
భారత జీశ తృతీయ (పథానమం తి ఎవరు ? 


అక్క_డ దేవుడి 


వారి మత గ్రంథ 


45, 
46, 


47, 


శీర, 


49, 


ర్‌), 


51, 
52, 
విల, 
54, 
ర్‌ర్‌, 


56, 


ద్‌, 
55, 
59, 
60. 
61. 
62, 
68, 


ప్రళశ్నలు.సమాధానములు 171 


భారత చేశ తృతీయ రాస్ట్రవతి ఎవరు ? 

విచేశాలలో విన్ఫృతంగా పాంటదవా ధర్మాన్ని (సబోధించిన 

నన్యాసి ఎవరు? ఆయన గురువు చెరు ? 

ఒడ ( ఆ గ జల 

మహాత్మాగాంధి ల రాష్ట్రంల, యి (గామంలో పు క్పైను 1 

ఆయన పూర్తి వేరు? 

ను దాసు నుంచి మన రాస్ట్రం ఎవ్వడు విడిపోయింది ? 

తాళం క రాజతా ఎకుడ వెట్టారు ? తలి ముఖ్య 

మంలి ఎవరు? 

అం వచేశ్‌ ఎవడు అవతదించింది ? 

మంతి ఎవరు ? 

'ఆం| ధపితామహాి ఎవరు? వారు జనించిన (గామరం, 
(1 


తోలి ముఖ్య 


తాలూకా, జిల్లా ఏమిటి ? 

అమురి-కా ముఖ్యవట్టణ ముది ? 

ర హ్యో ముఖ్యవట్టణ మేది ? 

భారతంలో ఎన్ని వర్యములు కలవు? అవి వవి? 
నాకుంతలమును రచించిన సంన్మాత మహాకవి ఎవరు? 
తెలుగు నై వధం రచించిన చెవరు? సంస్కృతంలో 
ఎవరు రచించిరి ? 

భాగవతమును నంన్సృృతంలో (వొసిన దెవరు ? తెనిగించిన 
"దెవరు ? 

భ_ర్భృహరి సుభావీతములను తెనిగించిన చెవరు? 
తేలుగు నెలల ముద్డు 1 

బింగో షం నెలల పర్లు ? 

బుతువు అన్ని? అవి వవి? 

చెనా ముఖ్యవట్టణం ఏది ? 

వేదము లెన్ని ? అవి ఏవి? 

వేడాంగము లెన్ని! అవి ఏవి? 


172 


64, 
65, 
66. 
67. 
68, 
69, 
70. 
71. 
72, 
ల, 
74, 
75. 
76. 
[1/1 
78, 
oa 
50, 
dl, 
రజ, 
రిలె, 
84, 
రర, 
56, 
8/7, 
రర, 
59, 
90, 


బాల విజ్ఞానకోశము 


ఉవపాగము లన్ని! అవి ఏపి? 
యుగము లెన్ని ? అవి ఏవి? 
తలుగు తిథు లన్ని | అవి నవి? 
తెలుగు నతు తము లన్ని ? అవి ఏవి? 
“తెలుగు రాసులెన్ని | అవి ఏవి? 
నవ౫ హముల పేర్లు 1 
త ఇ అవ 
సన_ప్రబుపహపైల బర్లు ( 
దిక్కు. లన్ని * అవి ఏవి? 
అష్షది కాలకుల చిత్త ? 

రు ౮౧ 
అష్షదిక్పాలకుల వటైణముల వేరు ? 

6 రు రం 
అష్టది క్సాలకుల భార gల పురు ? 
అష్టది క్పాలకుల ఆయుధముల పర్లు ? 
అష్టది క్పాలకుల వాహనముల పెదు ? 
అవదిగజముల మేరు? 

ల ౧ C౧ 

ఇ = 
అప్టదిగ్గ్న జముల భార్యల బర్లు 
(తీమారుల బర్లు ? 
పురుషార్థము లెన్ని ? అవి ఏవి? 
ఆశ మములు ఎన్ని + అవి ఏవి? 
వంచభూతము లేవి? 

గ గ 

జ్ఞా నేరద్రియము లెన్ని ? అవి ఏవి? 
క ర్చుం| దియము లెన్ని ? అవి ఏవి? 
పంచ కావ్యము లేవి? 
షు? నము నేవి? 
అరివడర్లము చేవ ? 
వట్నా స్ర్రము "లేవి ? 
షట్బ[క వర్తుల చిరు? 

ణం గి 
We ss ఏవి ? 


8 
92, 
0లి, 
94. 
95, 
96, 
97, 
98, 
99 
100, 
101. 
102 
109. 
104, 
1095. 


106, 


107. 
105, 


LOY 
క. 
11}, 
112, 
1198, 
114, 
119, 
116. 


(పశ్నలు . సమాధానములు 178 
అష్టభోగము "లవి ? 

నవ బహ్మ వావరు ? 

నవరనము లేవి * 

నవరత్నము లివి ? 

నవధాన్యము లేవి ? 

(శ్రుకృష్ణని కథ ఏ [గ్రంథ మందు కలదు % 

భాగవత కథను ఎవరు, ఎవరికి చెప్పిరి 

శ్రీకృష్ణుని తల్లి దం|డ్రు లెవరు! 

(శ్రికృష బలరాములు ఎవరివద్ద నిద్య 'సెర్చుకొనిరి ( 
భాగవత భాగముల నేమందురు ! అవి ఎన్ని ! 
(త్రిమూర్తుల వాహనముల సరు! 

(తిళూలము ఎవరి ఆయుధము ? 

విష్టువు చక్రము చరు ఏమి * 

అవతారము లెన్ని * అవి ఏవి? 

"దేవతల గురువు ఎవరు? 

రాతసుల గురువు ఎవరు? 

(గిగుణము లేవి? 

“ఆచార్య త్రయ. మనగా నెవరు! 

అశార్య( త్రయం (సబోధించిన సీజ్ఞాంతేము లేవి * 
శంక రాచార్వుని తల్లి దండు లెవరు? 

శంక రాచార్యుని గురువు ఎవరు? 

శంక రాచార్యులు రచించిన (గంథము లేవి ? 
రామానుజాచార్యుల తల్లి దండు "లెవరు 
రామానుజాచార్యులు రచించిన [గంథము లేవి? 
మభా(చార్యులు తల్లి దండు "లెవరు ! 
మధభాగచార్యులు ర -చించిన (గంథము లేవి? 


174 


1 


118, 
119, 
120, 
121, 
122, 
1298, 
124, 
125, 
126, 
127. 


129, 
129, 
180. 
181. 


132. 


1లిలి, 
184. 


155, 


156, 
124 


బాలవీజ్ఞానకోశము 


(పవంచములో |ప్రచారమునగల ముతముల వేర్లు, వాటి 
మత చిహ్న ములను పర్కూానుము * 

బె "ద్దమత గ్రంథ ముది ( 

భారత చేశ చతుర్ధ రాష్ట్ర్రవతి ఎవరు? 

భారతదేశ చతుర్ధ [వధానమంతి ఎవరు? 

భారత చేశ ఐదవ రాస్ట్ర్రవతి చేరు? (వ స్తుత రాస్ట్రవతి ఎవరు ః 
కాశీవిశ (విద్యాలయ సంస్థావకు అలెవరు?! 

ఆర్యురనగాక ధి వకు "అవరు 

స్వామిద యానంద (వాసిన (గ్రంథ 'మెది ? 

స్టావకు "లెవరు ? 

ఏ (గంధమును వంచవువేద మందురు? 

దకీణ భారత చేశ నదులలో పొడవైన నది వది? దాసి 
పొడవు ఎంత ¢ 

ఆంధ వేళ్‌ వె ₹ొల్యం ఎంతే ? 

నాగార్జునసాగర్‌ జాం న నదిమోచ కట్టారు ? 


(బహ్మనసమాజ 


భా కానంగల్‌ (పాజక్ట్ర స రాష్ట్రంలో, ఏ నదిమోద వున్నది! 
( స్వరాజ్యం నా జన్నహక్కు- * అని నినాదం యిచ్చిన 
జాతీయ నాయకు జెవరు? 

రపీం| దనాథ టాగూర్‌ (వాసిన (వసిద్ధికెక్కి-న పు స్తకం ఏది! 
కాళిదాసమహాకవి (వాసిన |పముఖ (గ్రంథము "లేవి ? 
అమెరికా ఖండమును మొదటగా ఎవరు, ఎవ్వడు కను 
సము[దమార్షంద్యాారా ముదట ఇండియాకు చేరిన జెనరు? 
ఎపుడు ! 

ఆటంబాంబును కనుగొన్న "దెవరు ఎపుడు * 
యునై_కెడ్‌ చేవన్స్‌కు అధ్యతుర్థానం అలంకరించిన 
(సథమ భారతీయు లెవరు ? 


188, 
189, 


140, 


141. 
142, 
1498, 
144, 
145, 


146, 
147. 
148, 
149, 
150, 
151. 
152, 
159, 
154. 
155, 
156, 


157. 
15రి, 
159, 
160. 
101, 


పశ్నలు-సమాధానములు 175 


ఎత్తైన పరత ధిఖరం ఏది? డాని ఎ త్తేంత ? 
[(వవంచంలో పొడవైన నది చేరు? వాడవు ? 
[వవంచంలో అన్నిటి కన్నా పెద్ద ఎడారి చేరు? డాని 
ఏి_స్తీర్లం ఎంత ? 

బట్టల మిల్లులు ఎక్కు_వగానున్న పట్టణం ఏది? 

చెవుల వరిశమలు ఎక్కువ గానున్న పట్టణం ఏది ? 

టీ తోటలు ఎక్కు_వగానున్న (వచేశం నది? 
మనదేశంలో బంగారపు గనులు ఎక్కడ నున్నవి? 
'గాట్‌వే ఆఫ్‌ ఇండియా” ఎక్కడ నున్నది? ఎవ్వుడు, 
ఎందుకు కట్టించారు ? 

శాంతినికేతన్‌ న రాష్ట్రంలో వున్నది ? ఎవరు స్థాపించారు ? 
డండం వీిమాసా శయం ఎక్కడ వున్నది | 
ఫాలం విమానా శయం ఎక్క_డ వున్నది? 
శాంతా కుజ్‌ విమాన శయం ఎక్కడ వున్నది? 
(న్ర)లంక ముఖ్యవట్టణం ఏది ? 

మనదేశానికి స్వాతం త్య మెప్పుడు వచ్చినది ! 
భారత్‌ ఎప్పుడు 'రివన్లిక ” గా అవతరించింది ? 
ఆంధృ్మవబెశ్‌. ద్వితియ ముఖ్యమం తి ఎవరు? 
నేపాల్‌ ముఖ్యవట్టణం ఏది? 

మనరాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నవి? అవి నవి? 
విజయనగర సామాజ్యమును ఎవరు భ్ధవించిరి ? 
గురు వెవరు? 

(పవంచం ఎన్ని ఖండములుగా విభజించబడినది ? అవి వవి? 
మనచేశము ఏ ఖండములో నున్నది ? 

అంధవబెళ్‌ తృతీయ ముఖ్యమం తి ఎవరు ? 

భారత రాజ్యాంగ మును రచించిన దెవరు? 

భారత జాతీయ జెండాను రూపొందించిన ఆంధు చెవరు? 


చె 


బారి 


176 


162, 


165, 
164, 
165, 


166. 
167. 
165, 


169. 
ee 


171. 
L712 
179, 
1/4; 
1/5, 
176, 


177. 


1(8, 
LS 


180, 


దినవ కక లు 


బొల ఏజ్జ్ఞానకోళశ ము 


' బార్జోలి నత్యాగహము ” ను నడిపిన జాతీయ నాయకునీ 
ఇరు ఏమి? 

(పథమ స్వాతంత్ర్య నం|గామం ఎవ్వుడు జరిగింది ? 
[వవంచంలో అందమెన పట్టణం ఏది? 

భారత చేశమందు ఇనుము, ఉక్కు_ కరా ఇగారములు ఎక్కడ 
వున్నవి ః 

నం ేన్‌ సంస్థానములను విలినంచేసిన చెవరు? 

భారత చేశంలో గవర్నిరుగా వనిచేసిన మొదటి శ్రే ఎవరు? 
(సథమ భారతే స్యాతేంత్య నమత మున పాల్లొన్న పిర్ర 
వనిత ఎవరు? 

హూం రూల్‌ ఉద్యమమును స్ధాపించిన దెవరు? 
జలియన్‌ వాలా బాగ్‌ లో హత్యలు చేయించిన ఆం శ్రైయుడు 
ఎవరు * ఎవ్వుడు | 

బర్భా బెశము రాజధానిపేరు ఏమిటి ? 

భారత దేశములోని రాష్ట్ర )ముల నంఖ్య ! 

ఇండియా మొదటి గనర్నరు జనరల్‌ ఎవరు? 

(బిటివ్‌. ఇండియా ఆఖరి గవర్నరు జనరల్‌ ఎవరు? 
నతీనహగమనమును నిర్మూలిం చవలసినదిగా (వభుత్యంవై 
ఒత్తిడి తెచ్చిన భారతీయు డెవరు? ఎనరి కాలములో ? 
ఆంధవ బెల్‌. లో ముదించబడుతున్న (వముఖ తెలుగు 
ఏవి? 

ఆంధ|పచెశ లో ము] దింవబడుతున్న (వముఖి ఇర్మిషు 
దినవ (తిక లు 5 

ఆంధ|వచెక్‌ చతుర్థ ముఖ్యమం|తి ఎవరు? 

ఆంధ కాష్టం కోోనం ఆత్శబలిదానం చెసుకున్న ముహావీయు 
డెవరు? 

కృష్ణాప। తిక (వముఖ సంపాదకు అవరు? 


181, 


182. 


189. 
184, 
185, 
186. 


ere 
185. 


189. 
190. 
19k 
192, 
195, 
194. 
195, 
196, 
197. 
198, 
199; 
200, 
201. 
202, 
209, 
204, 


12 


(పశ్నలు సమాధానములు 17? 


స్యాతం త్య సం|గామంలో పాల్గొన్న కొంతమంది వివ్రవ 
విరుల వేర్లు? 

భూమి ఒక సారి సూర్యునిచుట్టూ తిరగ డానికి ఎన్నిరోజులు 
పట్టును ¢ 

భూమి తనచుట్రూ తాను తిరగ డానికి ఎన్ని గంటలు పట్టును ( 
చెన్నా నది ఎచట పుట్టుచున్నది * 

“ఆదికవి” అని ఎవరికి చేరు కలదు? 

'దశభావ లందు తెనుంగు లెస్స?” అనిన చెవరు? 
(వముఖ సరా ్యదయనాయకు "లెవరు ? 

' కవినా మాట్‌ * బిరుదు ఎవరికి కలదు? 

ఆం|ధ|వచెళ్‌ వంచవము ముఖ్యమం కో ఎవరు ? 

మన రాష్ట్ర )మునకు (ప్రే గవర్నరుగా పనిచేసిన బెవరు? 
(శ్రీకృష చేవ రాయలు తెలుగులో (వాసిన |గంథ మేది! 
రాయలు ఆన్థానమందలి కవుల నేమందురు ? 

1 ఆం| ధభోజుడు ' అని విరుదు ఎవరికి కలదు? 

మనుచరిత ను (వాసిన "దెవరు * 

అయోధ్య * ఏ నది ఒడ్డున నున్నది ? 

అన్నిటికన్నా ఉన్నతమైన న్యాయస్ధానం ఏది ? 

మన బేశంలో లోక వసిద్ధిగన్న శా, స్రజ్ఞు లెవరు ? 
వలనాటి విరు జెవరు? 

"కాకతీయ సామాజ్య 'మేలిన వీరవనిత ఎవరు? 
శ్రీకృవ్వచేవరాయలు మంతి ఎవరు! 

భారత బేశంలో |(వముఖ ఇంజనీరు పేరు? 

అజంతా, ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నవి! 
'కుతుబ్‌మోనార్‌ * స్తంభం ఎక్కడ వున్నది ¢ 

“ మహాబలిపురం ” ఎక్కడ వున్నది 1? ఏ రాజుల కాలంలో 
నిర్మించ బడింది / 


1/6 


205, 
206, 
207, 
208, 
209, 
210. 


Zl 
212, 
21లె, 
214. 
215, 
216, 
Zl Gs 


218, 
219, 


220, 
221, 


222, 


225, 


224, 
225, 


బాలవిజ్ఞానకోశము 


తాజ్‌ మహాల్‌ ఎక్క_డ వున్నది! ఎవరు కట్టించిరి ? 
ప్రవంచంలోకెల్లా పొడవైన రైల్వే స్లాటొఫారం ఏది? 
'కాంతివేగమును ఎవరు, ఎవ్వడు కని వెట్టిరి ? 

' ఫాంకెన్‌ వెన్‌ ను ఎవరు, ఆఎవ్వూడు కని పెట్టిరి ? 
'హనిమాన్‌ * చేనిని కనిపెల్లను ? 

తి 'లిసారిగా మానవనిర్మిత ఉవ గ హోన్ని భూవించుక్టూూ 
గల క శ్యులోనికి ఎవరు, ఎవడు (వ వెశ వెట్టిరి ? 
'రివాల్యర్‌ ను కని వెట్టిన దెవరు? 

మానవనిర్శిత జలాశయా లన్ని టిలో వెన్షది ఏది? 
మిలటరీ టాంకోను కనిపెట్టిన చెనరు? 

ఐక్య రాజ్య నమిలి మొదటి (వధాన కార్యదర్శి ఎవరు ? 
(పవంచంలో అతి పొడవ న Uz ఎక్క-డున్నది ? 
(పవంచ భాషలలో తెలుగు ఎన్నో నా నము ఆక మంచి. 2 
పిర్రకు: కటి * (చమ్‌చంద్‌ * అనలు సరు ఏమిటి? 

| ను కనుగొన్న దెవరు ? 
“తూకం? కనుగొన్న చెనరు ? 

' "ఒలివిజన్‌ ” ను కనుగొన్న దెవరు + 
అత్యధిక వర్ష వాతౌనికి చేరు పొందిన 
దశకంలో ఎక్కడ వున్నది ( 


ఆక్సిజన్‌ 


ఓ చిర పు్రు౧జ్‌ గ వం 
ం ల - ( | లా GEE, 
జంతువు లన్ని ంటిలో అ సిడానంగా నడిజడ. ఏది |! 
జీ 
ఆ జె స లును న ( 
సూర్యునికి అన్ని (గహాలకంకే దగ్గరనున్న [గహ ముది 
'గార్టెనర్‌ * (వాసిన సు వసిద్ధ భారతీయకవి ఎవరు? 
“రెండవ (వవంచ యుద్దంలో మి|త్రే రాజ్యాల "సినలకు సుం 
కమాండర్‌ గా వనివేసిన దెవరు ? 
(వవంచ (వసిద్ధిగాంచిన “రవం గక వర తేశిఖరం ఎక్కడ 
వున్నది / 
తోెలిసారిగా 


అణుబాంబు’ (గులుడును సిర్యహాంచిన 
"దెవరు ? 


2లెరి, 
299, 
240, 
241. 
242. 


243, 
244 
245, 
240, 


247. 
248, 


249, 


(పశ్నలు _ సమాధానములు 179 


డిచెల్‌ ఇంజనును కనుగొన్న దెవరు ? 

క పూ, 4-వ నతాబ్లంలో “వఢెన్సు” పాలకులు విషం 
యిచ్చి చంపిన సుప్రసిద్ధ తత్యవెత్త ౪ వరు! 

“సితార్‌ ” వాయిద్యాన్ని ఎవరు రూపొందించారు. 

అన్ని ఖండాలలోకి చెద్దది ఏది ? చిన్నది ఏది ? 
భూమివై నివసించే జంతువులన్నిటిలోకి అతి 'వెద్ద జంతు వేది ? 
“ది (గట్‌ వ ఆఫ్‌ ఇండియా ” గా పేరుపొందిన నగర మేది + 
“ఎయిర్‌ కండివన్‌ ను ఎవరు ఎవ్వుడు కనుగొన్నారు ' 
అమరికా తొలి అధతు జేవరు! 

లోహముల కన్నిటిలోనికి అతి లేలిక్తైన లోహమేది ? 


ఒకి అంగంలో అన్ని జంతువులకం#ేు ఎరక్కు_వ దూరాన్ని 
దూకగల జంతు వెది ? 

' పతంజలి” ఎవరు? 

“ స్రెప్లోమైనన్‌ ” మందును కనుగొన్న దెవరు? 
అన్నింటిలో నిక గటి పదార్థ మేది ? 

వీశభూములలోనికి ఎత్తిన పీఠభూమి ఏది? 
ఐక్యరాజ్యసమితిలో భారత బేశం ఎవ్వడు చేరినది ? 
నదులన్నిటిలో పొడవైన నది ఏది? ఎక్కడ వున్నది! 
“వి” విటమిన్‌ ను కనుగొన్న టెనరు! 

తొలిసారిగా అణువిచ్చెదన చేసిన దెవరు? 

ele రాజ్యనమితిలో "మొదటిసారిగా 
చేసిన చదవరు? ఎవ్వుడు! 
మైక్రోఫోన్‌ ” కనుగొన్న దెవరు? 
వండియాలో “ది సిటీ అఫ్‌ నోల్లెన్‌ బంపుల్‌ ” గా వెరు 
్హౌందిన నగర మొది! 

[వవంచం ము _త్తంమోద మంచినిటినర స్పు లన్ని టిలోకి 
పెద్దది ఏది? 


కింది (పనంగం 


180 


250, 
251, 


252, 
2 ల, 
2941 
255, 
226, 


257. 
259, 


259, 


200, 


261, 
202, 
269, 


264, 


205, 
266, 


267, 


268, 
269, 


270, 


Zils 
272, 
279, 
214 


బాల విజ్ఞానకోశము 


జంతువులన్ని టిలోకి ఎక్కువ కాలం జీవించగల జంతు వేడి ? 
ఇండియాలో చలనచి. తాన్ని నిర్భించిన తొలి భారతీయు 
"డవరు 

క ఎలక్ట్రాన్‌ ను కనుగాన్న "దెవరు ? 

క్రీస్తు నిర్యాణం చెందినది ఎప్పుడు? 

[వవంచంలో కెల్ల అతి వెద్ద "దేవాలయం వడి? 
“బలిస్కోవి * ను కనుగొన్న చెవరు? 

'వవక్త మహమ్మద్‌ " జన్మించింది ఎపుడు? 

(వవంచంలో అతి లోతే న సరస్సు ఏది? 

దపాలన్ని టిలోకి మెద్ద దంవం ఏది ? 

(పవంచంలో మిక్కిలి వెద్ద గంట ఏది? ఎక్కడ వున్నది | 
కలరా, తయ క్రిములను తొలుత గుర్తించిన కెవరు ? 

' గతిన్‌ స్కోవి” ను కనుగొన్న దెవరు? 

శా స్ర్రజ్ఞులు తొలిసారిగా కనుగొన్న హారన్‌ ఏగి ? 
ఆంగ్రాయుల ఈస్టు ఇండియా కంచెసి ఏర్పడినది ఎవ్వూడు ? 
జంతువు లన్నింటిలో అత్యధిక "వేగంతో వరుగ గల దెడి ? 
“కంప్యూటర్‌ * ను కనుగొన్న చెవరు? 

వవంచంలో నేలవై నివసించే జంతునులలో అన్ని టికం'కు 
పాడనె న జంతు వేది ? 

కాళీదాసు | వాసిన * శకుంతల ” నాటకాన్ని ఎలిపసారగా 
ఇం్భషులోనికి తర్గుమాచేసిన బెవరు? 

అన్నిటిలోనికి వెద్ద వవీ, వది? 
మానవనిర్మిత రిజరాంయక5ర లలో వెద్దడి 
ఈ "రేజర్‌ ’ కనుగొన్న దెవరు? 

శరీరంలో ర_క్షవనరణను తొలిసారిగా గుర్తించిన “ఎవరు ? 
క కుట్టుమివన్‌ * ను ఎవరు కని పెట్టారు 2 

జలపాతాలన్ని టిలో! బాగా వెడ'లై పన జలపాత మేది? 
వ్రంగ్ధండ్‌ తలి (వధాసి ఎవరు ? 


సనం! 


275, 


276, 
2/7, 


278, 


279 
280, 


అర. 


282, 


2౨6౨, 
2౨04, 


2006, 
287, 


295, 


289, 


290, 
291, 


ED 
డ్‌ 
= 


(ప్రశ్నలు = సమాధానములు 181 


' లాడ్‌ స్పీకర్‌ * ను ఎవరు కనుగొన్నారు? 

(పవంచం మొ _త్సంమోద సరస్సు లన్నిటిలోకి వెద్ద బెది! 
'ఖాటోగస” ని తొలిసారిగా ఎవరు, ఎపుడు కను 
(పవంచంలో కల్లా గాప్పదిగా ఎంచబడిన నది (పవాహాం 
ఏది ? 

(గ హోలన్నింటిలో నికి పెద్ద (గ్రహం DR? 
“డనమూ'ను, 'ట్రాన్‌ ఫార్మర్‌ ను కనుగొన్న దెవరు, 
ఎవ్వుడు ? 

ముట్ట మొదటిసారిగా “సినిమా” ను కనుగొన్న దెవరు 
ఎవమూడు ? 

“గార్‌” ఎడారి వ చేశంలో వున్నది | 

' హెలీకాప్టర్‌ * ను ఎవరు ఎప్పుడు కనుగొన్నారు! 
(వవంచ ,వసిద్ధి చెందిన విక్టోరియా ? జలపాతం ఏ ఖండంలో 
వున్నది, 

[నవంచంలో మొట్ట మొదటిసారిగా గుంజ మార్పిడి శస్త్ర 
చికిత్స జరివినది ఎవరు, ఎపుడు? 
నము|చాలన్నిటిలోనికి వెద్దది ఏది? చిన్నది ఏది ? 
(సవంచం చం త్తంలో నదులవె న నిర్భించిన డాము లన్ని టి 
లోకి అత్యంతే పొడనై న డామ్‌ ఏది, ఎక్క-డ వున్నది! 
భారతీయ |కికెట్‌ ఆటగాండ్లలో ' అర్జున్‌ అవార్డు” పొందిన 
డొవరు? 

(వవంచం 'మొత్తంమోద అన్ని భవసనాలకంు ఎ త్రేన 
భవనం వది, దాని ఎత్తు ఎంత! 

భూమికి వున్న ఒశే ఒక్క ఉవగహమేది ? 

మలేరియా నివారణకు వాడే డి, డి, టి” ని ఎవరు, ఎవ్వుడు 
కనుగొన్నారు ( 

డిక్షనరీ ఆఫ్‌ ఇంన్నీషం లాంగజ్‌ ని రూపొందించిన దెవరు? 


295, 
296, 
297, 
298, 
299. 
800. 
901. 
802, 
లి0లె, 
04, 
ల0ఏ, 
906, 
లి07, 
08, 
909. 


10, 


311. 
9512, 


లలి, 
వ్‌ 4, 


బొలవిజ్ఞానకోశము 


'మాటారు చై కిల్‌ొను ఎవరు, ఎవ్వుడు తయారు చేశారు ! 
చరిత (ప్రసిద్దమైన (ఇంచి పప్పవం | (నారంభ మైనది 
ఎవ్వడు ? 

విటమిన్‌ “సీ”ని ఎవర్కు ఎప్పుడు కనుగొన్నారు ? 

' డైనమేట్‌ ” ను కనుగొన్న దెవరు? 

' వాల్టా ఘటము ను కనుగొన్న చెవరు, ఎప్పుడు ? 
విద్యుత్‌ అయిస్తాంతేము ” ను కనుగొన్న దెవరు ఎవ్వుడు! 
“గంధకము” ను కనుగొన్న బెవర్కు ఎవ్వుడు! 

' హెడొజన్‌ నృల్ఫెడ్‌ *ను కనుగొన్న బెవరు, ఎవ్వుడు! 
“ అల్యూమినియం "ను కనుగొన్న దెవరు, ఎవ్వుడు!? 
అమ్మోనియా వాయువు ” ను కనుగొన్న దెవరు, ఎవ్వుడు ? 
సూత్మజీవుల ఉనికిని కనివెట్టిన శాస్రవేత్త ఎవరు? 
భారతీయ భాషలవై తొలిసారిగా సశ జరిపిన దెవరు? 
అం|ధ|వచేక ఆస్థాన కవులను వరునగా (వాయుము, 
'అవిరి ఇంజనును కనుగొన్నది ఎవరు, ఎవ్వుడు? 
“దూరదర్శిని” (అలిస్కో_ఏ ను) ఎవరు, ఎవ్వడు కనుగొన్నారు! 
' శలులిఖఫోన్‌ * ను ఎవరు ఎవ్వుడు కనుగొన్నారు ? 
“వెర్‌ లెసన్‌ బలి గాఫ్‌ ను ఎవరు, ఎవ్వడు కనుగొన్నారు ( 
' సూత్మదర్శిని ? (Compound Microscope) ని ఎవరు, 
ఎవడు కనుగొన్నారు ( 

'మాటారుకారును ఎవరు, ఎవ్వడు కనుగొన్నారు ? 
(గుడ్డివారు చదువుటకు, |వాయుటకు వీలగు పద్ధతిని ఎవరు, 
ఎపుడు కనుగొసిరి ? 

అచ్చు అతురముల తయారీని ఎవరు, ఎవ్వుడు కనుగానిరి ? 
' జలాంతర్గామి * (560గ42గ/06) ని ఎవరు, ఎవ్వుడు కను 
గొన్నారు ¢ 

' విదు ద్రవము “= (Electric Bulb) ను ఎవరు, 
కనుగొనిరి ? 


ఏవ్వుడు 


816, 
817, 
౩19. 
219. 
వి20, 
లె21. 
లలల, 


బె2లి, 
524, 
లర, 
820. 


వల, 
59, 
29, 
బిలె0, 


వ్‌, 
ల్రీలీ2, 
లలి, 
లిలి4, 


లికి, 
5036, 
విప, 
98, 


(ప్రశ్నలు. సమాధానములు 180 


గ 


యిన్‌ లెస్‌ స్టీల్‌” ను ఏవరు, ఏప్పుడు కనుగొనిరి ? 
కొరి” ని ఎవరు, ఎవ్వుడు కనుగెసిరి? 
లు వ్రంజనును ఎవరు ఎస్సుడు కనుగొన్నారు! 

పు రికార్షర్‌ "ను కని పెట్టింది ఆవరు! 
“బె సికిల్‌ "ను ఎనర్కు ఎప్పుడు కనుగొన్నారు? 
“విమానము” ను ఎవరు, ఎపుడు కనుగొన్నారు 
పిమానము రాకలను “రాడార్‌ * ను 
కనుగొన్న దెవరు ¢ 
1 గారోఫారమ్‌ ” ను ఎవరు, ఎవ్వడు కనుగొన్నారు 
అమెరికా ఖండమును ఎవరు, ఎన్వుడు కనుగొన్నారు! 
1 (గామఫోన్‌ ” ను ఎవరు, ఎవమ్బుడు కనుగొన్నారు? 
ప్రెండి-నమూకు నె కొమార్ల్షమును ఎవరు, ఎఅఎవ్వుడు కొను 
నొన్నారు! 


గై 


ఫ్‌ 


ర్‌ 


( 


Fol 


ర 


గః 


'తలుసుకొనగల 


(బెజిల్‌ "దేశమును, ఎవరు ఎప్పుడు కనుగొన్నారు? 
ఉత్తర ధృవమును కనుగొన్న చెవరు, ఎవడు + 

దథీ.ణ ధృవమును ఏవర్కు ఎవ్వూడు కనుగొన్నారు! 
దక్షీణ ధృవమును భూమార్షంలో మొదట చేరిం దెవరు, 
ఎప్సూడు + 

ముదటి పానిపట్టు యుద్ధము ఎవ్వుడు జరిగినది ? 

“రెండవ పానివట్టు యుద్దము ఎప్పుడు జరిగినది ? 
హల్టీఘాట్‌ యుద్ధము ఎవ్వడు జరిగినది ? 

ముదటి, రండవ, మూడవ కర్ణాటక యుద్ధములు జరిగిన 
సంవత్సరములు వరునగా కెలియజేయుము. 

ఫ్రానీ యుద్దము ఎవ్వుడు జరిగినది ? 

స. టే! యుద్ధము ఎవ్వుడు జరిగినది + 

మొదటి సిక్కు యుద్ధము ఎవడు జరిగినది ? 

“కరోం రూల్‌” ఉద్యమం ఎవ్వుడు ఎవరు నిర్వ్శహించిరి, 


184 
వల, 
2840. 


941, 
42, 


వలి, 
944, 


ల4రి, 


946, 
47. 
546, 
949. 


ఏ5 0, 


లలి]. 
లీధి2, 


లరిలి, 
లరి4 


బాలవిజ్ఞానకోశము 


మాం కుంగ్‌ చెము 


ఫర్జు సంసన్క-రణములు ఎప్పుడు |పవేశ 
వెట్టబడినాయి ( 


కు 

'జాతీయపువ్బంి ఏది? 

“వాటర్‌ లూ” యుద్దము ఎవ్వుడు జరిగినది? ఎవరు జరిపించారు? 
' ద్రిండియన్‌ చేననల్‌ కాంగెని ను న సించిన దెవరు 
ఎవ్వుడు ? 

'నానాజాతినమితి ఎవ్వడు ఏర్పాటయింది ? 

"మొదటగా అణుబాంబు వేయబడిన (వ చేశ మేది, ఎవడు ? 
సూయజ్‌ కాలువను ఎవరు, ఎపుడు (త్రవిరి ః వ్‌ నమ్ముద 
ములను క లుపుచున్నది, చానివెడవు, వెడల్పు, లోతుఎంత ? 
చం దమండలంమిోాద "మొదటగా దిగిన దెవరు, ఎవ్వుడు ? 
భూమి ఆకర్షణ సిద్రాంతమును కనుగొన్న దెవరు! 
రంగులు మారుస్తూ (పాశెడి జంతువు ఏది? 

' ట్‌వాల్‌ ఆఫ్‌ చైనా” ను ఎవరు, ఎవ్వుడు, ఎక్కడ 
నిర్మించారు ? దాని వొడవు ఎంత? 

[వవంచంలోకల్లా ఎత్తయిన గోపుర మేది ? ఎవరు, ఎక్కడ, 
ఎవడు నిర్భించారు ! ఎ త్రెంతే + 

“భారతీయ జ్ఞానపీఠ అవార్డు” పారదిన (వపథమర చయి।తిఎవరు (1 
ఆక్‌ ఫర్డ్‌ విశ్యవిద్యాలయముచే గౌరవ డాక్టరేట్‌ వట్టము 
పొందిన భారతీయ సినిమా దర్శకుడు ' ఎవరు ? 
[వవంచంలో శెల్ల వెద్ద ఓడశేవు ఏది? 

భారతదేశంలో ఎత్తైన ఆనకట్ట ఏది? 

భారత దేశంలో ఎశ్తెన అ ఏ ఏది? 

భారత దేశంలో పొడవై. న (వేలాడు వంతెన ఏది? 

బిటి అఫ్‌ సెవన్‌ పీల్చు” అని ఏ పట్టణమును అందురు ? 

(పవంచంలో వెద్ద ఓడ చేరు ఏమిటి? 

ఆం(ధ|వచేళ్‌ een ముఖ్యమం తి ఎవరు? 

ఆంధ వేక్‌ ఏడవ ముఖ్యమం తి ఎవరు ?' 


261, 
వింది, 
లె6లి, 
864, 
65, 
966, 


67, 


68, 
869. 


ప్‌/0, 


వ్‌/1, 


వ్‌ వి, 


7కి, 
ల్‌ /4, 


5/5, 


876. 
వై, 
౨6. 
హ్‌ ౯; 
లర0, 
51, 
లెర2, 
లిరిలి, 
వీరికీ, 


(ప్రశ్నలు = సమాధానములు 


[వవంచంలో అధిక జనసాం దత గల వట్టణ మేది! 
(వవంచంలో చెద్ద సతు అద? 

6 రేటరిీ కబ్‌ ” ను ఎవరు, ఎవ్వుడు, ఎక్కడ స్ధాపించారు ! 
రెడ్‌ (కాన్‌ సావై టోను వవరు, ఏవ్వుడు, ఏక్క-డస్థాపించారు ? 
“ఐక్య రాజ్యనమిలతి ధ్ధ నించిన దెప్పుడు, ఏక్క-డ? 
'(సవంచ బ్యాంకు స్రవించిన దెప్ఫుడు, కంద ass 
మేది ? 

“(సవంచ ఆరోగ్య సంస్థ (W. H. 0.) సృాసించిన "దెవ్వుడు! 
శేంద కార్యాలయం ఏది + 

భారత బేశంలో వివేకానంద శిలా స్యారకము ఏక్క-డవున్నది! 
[వవంచంలో సినిమా వరి|శమకు (పసిద్ది చెందిన నగర ముది? 
ఏసు, క్రీస్తు జన్మస్థలం ఏది! 

ము ఫాయిడ్‌ జరమును కలిగించు సూత్ముజీవుల జే-రేమిటి ? 
మెగస్తనీస్‌ ఏవరు? 

ఒకప్పటి వరిషియా జేశాన్ని ఇవ్వడు ఏమని పిలుస్తున్నారు ? 
' ఏస్కి మోలు * అంళు ఏవరు? 

| (బోశెన్‌ వింగ్‌ ” రచించిన బెవరు! 

“వంచతంతేము ' ను రచించిన చెవరు? 

' మినంబాకం ”* విమాన్మాశయం ఎక్కడ వున్నది 

' ఒజగంపేట ” విమానా(శ య ఎక్క-డ వున్నది ! 
కృష్ణానది ఎక్కడ పుట్టినది | 

గోదావరినది ఎక్కడ పుట్టినది! 

కావేరినడి ఎక్కడ పుట్టినది! 

వోచంపాడు (పొ జెన్ట ఎక్కడ వున్నది! 

తుంగభ|ద (పొ జెక్టు ఎక్క-డ వున్నది! 

క ఆర్యభట్‌ ఆను కృతిమ ఉపగహోన్ని అంతరిశ్‌ంలోనికి 
ఎన్వుడు వంపారు? 


వర 0, 
విరి /, 


వరర, 
లర9, 
వర 0, 
ల 1; 
వ్‌ంబి, 
చీ ప. 
994. 
895, 
9౮. 
97. 


99. 
999. 
400, 
401. 


402, 
408, 
404, 
405. 
406. 
407. 
408, 


409. 


బాలవిజ్ఞానకోశము 


రోహిణి”  ఉవగహమును అంతరిక్షంలోనికి వంపిన 
దెవుడు? ఎక్కడ నుంచి! 

'ది రివల్లీక్‌ * |వాసిన (పాచీన (గీకు తత్వవేత్త ఎవరు! 
శ్రీలంకగ తొలి అధ్యతు జెవరు 

“ఆంధ కేసరి ” చశేమిటి ? 

“ పంజాబుశేనరి ” గా వేరుగాంచిన దెవరు? 

లండన్‌ ఏ నది ఒడ్డున వున్నది: 

(వవంచంలో అతి వద్ద ఖండము ఏది? 

(సవంచంలో అక్షి చిన్న ఖండను ఏది? 

(పవంచంలో వెస్ద దవము ఏది ' 

తాస్కె-ంట్‌ ఒడంబడిక ఎహడు జరిగినది ఈ 

అతిపొడవైన రై ల్యే స్తాట్‌ఫారం ఏది! 

ఇృంస్సీషులో కవిత చెప్పిన మొదటి భారతీయ మహిళ ఏవరు ! 
ఆంగవ।(తిక, భారతీ ముదలకు స|తిక లను | పారంభఖించిం 
దెవరు? ఆంధవుహోనభవారు వారికియిచ్చిన విరుదుఏమిటి ! 
లిరువతి వేంకట కవ్రతెనాప? 

సూర్యుడు భూమధ్య ₹ఖ వద్ద ఎహ్వడు లంబంగా వుంటాడు ! 
ఆరావళి వరకు a రాష్ట్రంలో వున్నాయి ? 

' సూరుండు ఉదయించు భూమి” (land of rising sun) 
అని చేనికి చేరు? 

బిటిష్‌ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయు జెవరు! 
తెలుగు జైమిని భారత కర్త ఏవరు? 

తిరుపతి వెంకట కవుల సుప్రసిద్ధ రంగనల నాటకం వది ? 
మంగళవారం కు మరొక శేరు ఏమిటి ? 
షల (వాసిన ద్యివద కావ్యం ఏది? 
నివుడి చేతిన వున్న వాద్యం చేరు 
(వఖ్యాత హాస్య కనిపేరు ఏమిటి? 
ఆదిహారమునకు మరొక చేరు ఏమిటి? 


9 


అనరా దాన కు 


ls వాల్మికి, 2, వ్యాసుడు, ల, నన్నయ, తిక్కన ఎ రా్మావగడ ఇ 
కవిత్రయ మందురు. 4. (శికృష్ణుడు, అర్జునుడికి కురుక్నో!త మహో 
సంగ్రామంలో, స్‌, బంకించంద చటోపాధ్యాయ, 6. రవిం|దనాథ్‌ 
టాగూర్‌ , 7. బాబూ రాజెందవసాద్‌ . ర. జవహార్‌ లాల్‌ 
(హూ, 9, ఐదుగురు, ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, 
హదెనుడు. 10. ధర రాజు, భీముడు, అర్జునుడు కుంతీ దేవికి ; నకుల 
హాదేవులు మా।దికి. 11. (బ్ర) రాముడు, లశ శ్రణుడు, భరతుడు, 
శ తుఘ్నుడు, (శ) రాముడు ౪ "నల్యకు : లత్ముణుడు, శ తుఘ్నుడు 
సుమితకు; భరతుడు శై శేయికి. 12, స ర్వేవల్లి రాధాకృష్ణన్‌. 
18. లాల్‌ బహుదూర్‌ శాస్త్రీ, 14. ఢిల్లీ, 15. హమైదావాద్‌, 
16. ఇస్లామాబాద్‌, 17, ఢాకా, 18. నాసిక్‌ వద్ద తయంబ కేళ్యర్‌ 
19, మహాబలేశ్వర్‌. 20, కరువ్నెతం, 18 రోజులు, 21, కొత్త 
గూడెం, సింగరేణి, బెల్లంవల్లి. 22, ఏశాఖపట్నం, 2౮. అమరావతి, 
విజయవాడ, వేద్యాది, (శ్రీశైలం. 24, చిత్తూరు. 25, కర్నూలు, 
26, |తిలింగచేశము, (శ శైలము, కాళహస్తి | దావౌరామముల 
లోని లింగములవలన, ఏ క గాత మబుద్ధుడు, సిద్ధార్ధుడు, 
౫6. గురు నానక్‌ , 29, సమర్థ రామ దాసు, భవాని. 80. ఓరుగల్లు, 
లి. భాగ్యనగర్‌ , ఏ2, సింహపురి, లికి, రాజమం।డి, సిరిపుర్‌ 
కాగజ్‌ నగర్‌, కర్నూలు, భ్మ్డాచలం, కిక, ఉయ్యూరు, చల్లవల్లి, 
బోన్‌, తణుకు, బాగ ల్లు, పాలకొల్లు, భీమడోలు, సీతానగరం, 
బొబ్బిలి, లిక్‌, మార్కాపురం, లి6, అంధ విశ (విద్యాలయం - 
విశాఖవట్నం ; ఉస్మానియా విశ్యవిద్యాలయం- పై దావాద్‌ ; 
కాక తీయ విశ్వవి ద్యాలయం-వరంగ ల్‌ ; నాగార్జున విశ (విద్యాలయం 
గుంటూరు; (శ్రి) వేంక కేశ (రా విశ్వవిద్యాలయం - తిరుపతి, 


2! 


2 ఆ 


188 బాలవిజ్ఞాన కోశము 


బి7, గుంటూరు, కాకినాడ, విశాఖవట్నం, కర్నూలు, తెరువతి, 
వరంగల్‌, మై(దావాద్‌, శిరి. ఉత్తరవచేశ్‌ . 89. అలహాబాద్‌, 
గంగా యమున, సరనతీ నదులు కలిసిన [వ దేశము కాబట్టి, 
40. తమిళనాజ్‌ , రామలింగేశ్వరస్వామి. 41. మహామ్సద్‌ వవకృ, 
ఖురాన్‌, 49, ఏసు స్తు, బె బుల్‌, 48, అజాద్‌ హిందూపొజ్‌, 
44. (శ్రిమతి ఇందిరాగాంధి. 45, జాకీర్‌ హుస్వేన్‌, 46, స్వామి 
వివేకానంద, 'రావుకృన్న వరమహంన, 47, గుజరాత్‌ లోని 
సౌరాష్ట్ర )0, వోరు బందర్‌, మోాహాన్‌ దాన్‌ కరంచంద్‌ గాంధిః 
48. 1958ి-వ సంవత్సరం అకోబరు-1. కర్నూలు, (శ్రీ) టంగుటూరి 
(పకాశం, 49, 19506-వ సంవత్సరం, నవంబరు-1, Lt ఏలం నంజీవ 
శెడ్డి, 50, శీ మాడపాటి రామచం|దరావు, పొకునూరు, నందిగామ 
"తాలూకా, కృష్ణాజిల్లా, 51, వాషింగ్‌ టన్‌, 52, మాస్కో, 
5కి, 18 వర్వములు, అది, నభా, అరణ్య, విరాట, ఉద్యోగ, నీవ శః 
(దోణ, కర్త, శల్య, సౌ పిక, రై నాంతి, అనుశాసనిక, అశ (మేథ, 
అశ మవాస, మాౌాసల, మహావజ్ఞాన, స్వనారోహణ పర (ములు, 
నక, కాళిదాసు. 55. (శ్రినాధుడు, (శ్రీ హర్షుడు 50, వ్యాసుడు, 
బమ్మెర పోతన $57, ఏనుగు లక్ష్మణకవి, యలకూచి వాలనరన్వతి, 
పుష్పగిరి తిమ్మకవి రి, తం, వె శొఖం, చ్యెష్టం ఆహాథం, 
శ్రావణం, భా దవదం, ఆశ్యిజం, శ మార్షశొరం, పువం్య, 
మాఘం, ఫాల్గుణం 59, జనవరి, ఫి బవరి, వార్చి, ఏపిల్‌, 
మే, జూన్‌, జూలై, ఆగస్టు, నెష్పైంబర్‌ , అక్టోబర్‌, నవంబర్‌, 

నెంబర్‌ 60, ఆరు, వై (త, వైశాఖ మానములు-వనంతబుతువు ; 
జ్యేష్ట, ఆహాథ మానములు - (గీ శ్రబుతువు : శావణ, భ్యాదవద 
మాసములు = వర్ష బుతువ్ర : ఆకిజ, కా ర్సీక మానములు-ఫర 
దృతువు : మార్లశర, పుష్యమానములు సామంతబుతును : 
మాఘ, ఫాల్లుణ మాసములు - శిశిరబుతువ్రు, 61, చేకింగ, 


౧ 


62, నాలుగు, బు గ్వదము, యజుర్వేదము, సామవేదము, అధర ప 


పశ్నలు-సమాధానములు 161 


వేదము 6కి. ఆరు, లితు, వ్యాక రణము, ఛందస్సు నిరు కృము, 
జొ్యతిపము, కల్పము 64, నాలుగు, ధర్మ, పురాణ, మీమాంస, 
న్యాయశా న్ర్రములు 65, నాలుగు, కృతయుగము, (త తాయుగము, 
ద్యావర యుగము, కలియుగము, 66, వదిహెను, పాడ్యమి, ఏదియ, 
తెదియ, చవితి, వంచమి, వస్టి సప్తమి, అష్టమి, నవమి, దళ మి, 
ఏకాదళి, ద్యాదశి, [త యోదకి, చతుర్దశి, అమావాస్య లెక 
పూర్తిమి 67, ఇరునై ఏడు, అశ (ని, భరణి, కృత్తిక, రోహిణి, 
మృగశిర, అర్ముద, పునర్వసు, పువ్యమి, ఆశ్లెమ, మఖ, పుబ్బ, 
ఉత్తర, హన్స చిత్త స్వాతి, విశాఖ, అనూరాధ, బ్వెష్టు, మూల, 
పూరాావాథ, ఆ త్తి రాసాథ, (శ వణము,ధనిష్టు, న తభివము, 
పూర్వాభాద్ర, ఉత్తరాభాద, శెవతి 68. వన్నెండు, మేషము, 
వృషభము, మిధునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, 
వృశ్చికము, ఫనస్సు, మకరము, కుంభము మానము 
69, సూర్యుడు, చందుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, 
శుక్రుడు, శని రాహువు శేతువు 70, కశ్యపుడు, అతి, 
భం చూరాక వి శ్వామి[ తుడు, గాత ముడు, జమదగ్ని, వశిష్టుడు 
71, మెనిమిది. తూర్పు, ఆగ్నో యమూాల, దకీణము, నై ర్భతి 
మూల, వడమర, వాయువ్య మూాల, ఉ త్రిరము, ఈ శాన్యమూల 
72, ఇందుడు, అగ్ని,యముడు, నెర్భతి వరుణుడు వాయువు, 
కుశేరుడు, ఈశానుడు, 79. అమరావతి, తేజోవతి, సంయమని, 
కృష్ణాంగన, శస్టావతి, గంధివతి, అలక, యశోవతి, 74, శచీచేవి, 
స్యాహాచెవి, శ్యామలా వి, దీర్తా దేవి, కాళికాదేవి, అంజనాదేవి, 
చితి ₹ఖ, పాం తీ లెని 75, వ జము, న్‌ కి దండము, కుంతము, 
వాగ ము, ధ(జము, ఖడుము, [(త్రీళూలము 76. ఐరావతము, తగరు 
(పొక్రేలు ), మహివము, నరుడు, ముసలి, లేడి, గుజ్ణము, వృషభము, 
77. ఐరావతము, పుండరీకము, పొమనము, కుముదము, అంజనము, 
పుష్సదంతము, సార (భౌమము, సువతీకము 7రి, అము, కపిల, 


190 బాల వీజ్ఞానకోశము 


వంగల, అనువము, తా మవర్తి, శు భదంతి, అంగన, అంజనావతీ 
19, _బహ్మ. విస్టువు, మ హాశ్యరుడు 50౮, నాలుగు, ధర్శ్భము, అర్థము, 
కామము, మోతీము 581, నాలుగు, (బ్రహ్మచర్యము, గారగన్థ్యము, 
వాన వస్థము, సన్యాసము రజి, వృథ్యి, జలము, తెజస్సు, వాయున్ఫు, 
ఆకాశము రికి, ఐదు. (కో(తము, చమువు, జివ్యా, చర్శ్శము, 
ముక్కు. రిక, ఐదు, వాక్కు, పాణి, పాదము, ఆయువు, ఉవస్థ 
55, రఘువంశ ము, కుమూరనంభవము, మేషునం బేశి ము, మాఘము, 
భారవి 86. ఉవ్వు, పులుపు, కారము, తీపు, చేదు, ఒగరు, 
58'7, కామము, [కొధము, లోభము, మోహము, మదము, 
మాత్సర్యము రర, తెర్క-శా నము, వ్యాక రణశా నము, 
ధర కొ స్ర్రము, మిామాంస శా న్రృము, వె ద్యశా నము, జ్యోతి 
శ్శా నము 89, హరిశ్చం|దుడు, నలుడు, పురుకుత్పుడు, ముర 
రవుడు, నగరుడు, కా_ర్తవీ ర్యార్టునుడు 90. చానీజనము, భ ఫ్రత్యులు, 
ప్పుతులు, మి తులు, బంధున్రలు, వాహనములు, ధనము, థఫోనస్టనూ 
91. అన్నము, వస్త్రము, గంధము, పున్నము పానుపు, 
తాంబూలము, ద్ర, గానము 92, వురిచి, భర ద్యాజుడు, 
అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, (కతువు, దతుడు, వసిష్టుడు, 
వావు దేన్సడు 05, శృంగార, హాస్య, కరుణ, రొద, కర, 
భయానక, భిభత్స, అద్భుత, శాంతరనములు 94, న జము, 
వైడూర్యము, గో మేధికము, పుమ్యరాగము, మరకతము, 
మాణిక్యము, సీలము, (వవాళము, ముత్యము 05, వడ్లు, ఉలవలు, 
వినలు, మినుములు, నువులు, గోధుమలు, అనుములు, కందులు, 
సెనగలు, 96. భాగవతము 97. మొదట వ్యానమహర్షి శుకమహర్షి క్రి 
శుకమహర్షి వరీకీత్‌ మహారాజునకు చెప్పెను 98, "దేవకీ వసు 
"దేవులు 99, సాందీవ మహాముని 100. న్మంంధములు, వదునొకండు 
10౮1, (బహ్మ - హంస; విష్ణువు - గరుత్మంతుడు; న్‌న్సుడు - నంది 
102, శివుడు 10కి, సుదర్శనము 101, వది, మత్స్య, కూర్చు, 


[ప్రశ్నలు-సమాధానములు 191 


వరాహ, నారసింహ, వామన, పరశురామ, (శ్రీరామ, (శికృష్ల్వ, 
బుద్ధ, కల్కీ 105. బృహస్పతి 106. శు కాచార్యుడు 107. సత్త 
గుణము, రజోగుణము, తమోనుణము 108, సంక రాఖార్యులు, 
"రామానుజాచార్యులు ముభార్థ్రచార్యులు 109, అదై (తేము, 
వికిస్టాదె (తెము, ఎద ఏతేము 110; ఆర్యాంబ, ధెవ గురువు 
111. గురుగోవింద వల్లభుడు 112. స్మూతాభావ్యము, గతా 
ఇభావ్యము, ఉన సివ ద్భావ్యము, పిష్టునహననావు భావ్యము, 
భజగోవింద న్లోకములు, ఆత బోధ ఏవెక మాడామణేో 
118. కాంతివుతి, కేశ వాచార్యులు 114. వేదాందసారము, 
చేదార్థనంగహము, (శ్రిభామ్యము 115. వేదవతి, మధ్య చేహ 
భట్టు 116. భాగవత, భారత తాత్పర్యము, ఉవనిష ద్భామ్యములు, 
దశ వకరణలు 117, హీందూముతం - ఓంకారం; బొాొద్దమతేం - 
థర్మచ[క 0; ఇస్తాంచుతిం - చం దవంక, నతి. తం; చై_)_న్గవ 
మతేం- శిలువ 118, ధర్శవధం 119. (9) వి వి. గిరి 
120, మురార్జీ దేశాయ్‌ 121. వ కొద్మ్‌న్‌ ఆలి అహామ ద్‌, స్‌లం 
సంజీవ రెడ్డి 122, మదస వెరాహనమాళ వ్యా 128. సాంమి 
దయానందనం సతి 1 బగ, సత్యార్గ[వకాశ్‌ 125, రొజా 
రామమోాహానరాయి 12, మహాభారతం 127, గోదావరి, 
720 కిలోమోటగర్లు 126, 2, 75, 244 చ. కిలోమోటర్లు 
129, కృృస్టైనది, సందికొంవివన్న 130. వంజాబు, నక్షైజ్‌ నదిమోద 
18]. జాలగంగాధరతిలక్‌ 132, గీతాంజలి 198. శాకుంతలం, 
రఘువంశేం, కువూరనంభనం, మేసునంచేశం, నిక మోర (శయం 
184. కొలంబస్‌ (ఇటాలియన్‌ ), 1492 నం, 195, వాస్తోడిగామా, 
1498 నం,రం 186. OTTO HAHN ( జరి }, 1941 నం,౮౦ 
187. విజయల(ఫ్మీవండిట్‌ 188, ఎవెస్టు, 29,156 అడుగులు 
189. నైలునది ( ఈజిపు ), 4,160 మెట్లు 140. నహారాఎడారి, 
ల,500,000 చ, ము, ID ఆహమ్మదా బాది 142, ఆశా, 


192 బొల వీజ్ఞానకోశీము 


కాన్సూర్‌ 14కి, డార్జిలింగ్‌ 144, కోలార్‌ 145, బోంెబోయి, 
1911 సం, జారి V ఇండియాకు వచ్చినవుడు 146, వశ్చిమ బెంగాల్‌, 
రవిం| దనాథ్‌ టాగూర్‌ 147. కలకత్తా 148, న్యూఢిల్లి 
149. బొంబాయి. 150. కొలంబో 151. 1947 నం, ఆగషు 15, 
152. 1950 నం, జనవరి ౨6 159, 2) దామోదరం సంజీవయ్య 
154. ఖాట్టృండ్‌ 155, ఏవి, కృ స్తై, గుంటూరు, పళ్లిమ గోదావరి, 
తూర్పు గోదావరి, శాఖ, విజయనగరం, (శి) కాకుళం, [వకాశం, 
నబూర్కు చిత్తూరు, అనంతపూర్‌, కడవ, కర్నూలు, ఖమ్మం, 
వరంగల్‌ ,నల్ల గొండ, కరీంనగర్‌, అదిలాబాద్‌, మహాబూబ్‌ నగర్‌, 
నిజామాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, మై చాబాద్‌ 156, హరిహర 
రాయలు, బుక్కరాయలు, సి ద్యార ణ్యన్వామి 197. ఆరు, ఆసియా, 
యూరప్‌, ఆఫికా, ఉత్తర అమెరికా, దశీణ అమెరికా, ఆమే 
లియా 158, ఆసియా 159. |శీ నీలం సంజీవ రెడ్డి 160. అంబేద్క_ర్‌ 
161, (3) పింగళి వెంకయ్య 162, నన్గార్‌ వల్లభాయి 
వశుల్‌ 168, 1857 సంరం 164. పారిస్‌ 165, జంపెడ్‌ 
పూర్‌, రూక్కెలా భఛిలాయ్‌, దున్గాహపూర్‌, బొఖారో, 
భ్మదావతి 166. సర్దార్‌ వల్లభచాయి వేల్‌ 167. నరోజినీ 
నాయుడు 168. రూన్పీ లన్మ భాయ్‌ 169. అనీబిసెంట్‌ 
170, డయ్యర్‌, 1919 వప్రిల్‌ 1కి-వ లేవ్‌ 171, రంగూన్‌ 
172. 22 1/4, విలియం బెంటిక్‌ 174. లార్డ్‌ మాంటువాటన్‌ 
175. రాజా రావముమోహనరాయి,  బంటిక్‌ కాలములో 
1/6, ఆం|ధవ।తీక, అంధ్ర వభ, అంధ జ్యూతి, ఈనాడు, విణా 
లాం|ధ, ఆంఛభూమి 1౧7. ఇండియన్‌ ఎక్సు పెన్‌, హిందూ 
178, (శ్ర) కాసు (బ్రహ్మానందరెడ్డి 179, పొట్టి శ్రీరాములు 
180. [నీ ముట్నూరి కృష్ణారావు 181, భగవక్సింగ్‌, చం|దశేఖర 
అజాద్‌, వీరసావర్మా-ర, అల్లూరి సీతారామరాజు 182, 864 1/4 
రోజులు 188. 24 గంటలు 184, క ర్థాటక రాష్ట్రంలోని, 


(ప్రశ్నలు = సమాధానములు 100 


కోలారు జిల్లా యందలి నందిదుర్ల కొండలలో 185, నన్నయ 
186. (శ్రీకృష్తచేవరాయలు = 18/7, ఆచార్య వినోనాభావే, 
జయ పళాళ్‌ నారాయణ్‌ 155, | విశ (నాథ నత్యనారాయణ 
189. శ్రీ) వి, వి. నరసింహారావు 190, శారడా ముఖర్జి 
191, ఆముక్తమాల్యద 192, అష్టదిగ్గజములు. 198, (స్తీకృష్ణ 
"దేవరాయలు. 194, అలసాని పెద్దన 199, సరయూనది 
196. సుప్రీంకోర్టు 197, జగదీశచంద్రబోస్‌, సర్‌, మి వ, 
రామన్‌ 198. చాల చందుడు 199, ర్ముదమ బెవి 200. తొమ్మరుసు 
201, నర్‌ మూత్సగుండం వి కశ (రయ్య 202, మహారాస్ట్ర్రము 
లోని జౌరంగానాదునకు నమోవమున 20కి, ఢిల్లీ 204, మృడా 
సుకు నమావమున నము[దపు ఒడ్డున కలదు, పల్లవరాజులు 
205, ఉత్తర్మవబెల్‌ లోని ఆ(గా వట్టణం, పోూజహాన్‌ 206, ఇండి 
యాలో వీహాకాలోని సోనేపూర్‌ (2480 అ.) 207. “౫జి” 
అను నతడు 1802 లో కనివెస్పైను 208. ' వాటర్‌ మన్‌ ” 
1814 లో కనివెస్పైను 209, “ సరోమియోపతి ” ని కనిపెప్టెను 
910, ర పూళ్టినారు- 1957 లో 211. అమెరికాకు చెందిన 
“కోల్డ్‌? 212, ర ప్యాలోని అంగారా నదిమై వున్న రిజర్వాయర్‌, 
౨18. |బిటన్‌కు చెందిన 'సింటన్‌ ” 214, (టిగ్వల ౨15, శాన్‌ 
(ఫాన్సిస్కో-లో, సక్‌ లండ్‌ (బిడ్డ దాని పొడన్ర రి 1/2 మైళ్ళు 
216, 14-వ స్థానము 217, ధన్‌ వత్‌ రామ్‌, |శీవా స్తవ 218. జె, బి, 
వీష్టలీ 219. ిస్టోఫర్ల్‌ 220. బాయిర్డ్‌ 221. మేఘాలయాలలో 
999, నత్త 228. బుధ్మగవాం 224, రవీందనాథటాగూర్‌ 
995, ఐనన్‌ హోవర్‌ 226, నేపాల్‌లో 227, రాబర్ట్‌ ఓవెన్‌ 
చ్చేంవుర్‌ బృందం 220, జరికి చెందిన డీసెల్‌ 229, సో క టిస్‌ 
280. ఢిల్లీని పాలించిన అల్లాఉద్దీన్‌ ఖర్టీ ఆస్థాన విద్వాంసుడు 
అమోార్‌ ఖు సో 9కి], ఆసియా, ఆనస్లే)లియా బిలి 2, ఆ|ఫికన్‌ 


13 


194 చాల విజ్ఞానకోశము 


పీనుగు. 10 అ. 6 అం. ఎత్తు 6 1/2 టన్నుల బరువు 
౨8కి, బొంబాయి. 2894. అమెరికాకు చెందిన కార్టర్‌, 1911 లో 
25, జారి వామింగ్‌టన్‌ 286. లిధియమ్‌ు 29ికి7. కంగారు 
12.8 మోటర్లు దూకగలదు 288, (కీ. పూ. 2-వ శతాగ్రానికి 
చెందిన సంస్కృత వండితుడు 289. సాల్‌ మన్‌ వావ్‌ మన్‌ 
240, వ|జము 241, టిబెట్‌ 242. 1945 అక్టిిబరులో ౨48, అమే 
డాన్‌ నది, దత,ణ అమెరికాలో వున్నది 244. అమెరికాకు చెందిన 
మెక్‌ కోలమ్‌ 245, రూథర్‌ ఫర్డ్‌ 240. శ అటల్‌ బిహారీ వాజపాయి, 
1977 అక్టోబరు శ4-వ తేదీన 247. అమెరికాకు చెందిన బెర్హినర్‌ 
2456. అమృతనర్‌ 249. అమెరికా-కెనడాలలో వున్న * లేక్‌ 
సుకీరియర్‌ ?, 91,820 చ, మై. వైశాల్యం 250. "తాబేలు 
291, హరిశ్చం[ద భట్‌ వాడేకర్‌, 1899 లో 252, జోనఫ్‌ థావ్పున్‌ 
25కి, కీ, శ, 29-వ సంవత్సరంలో 254, కంపూచియాలో 
అంకోకొవాట్‌ చేవాలయం, 402 ఎకరాల వి స్తీర్లంలో నున్నది: 
255, ఇటలికి చెందిన ౫లిలయో. 1609 లో, 256, కీ, శ, 5670 లో 
257, రస్యాలోని బై బై కాల్‌ సరస్సు, లోతు 6,865 అ, 258, (గన్‌ 
లాండ్‌ , వి స్తీర్లం 3,40,000 చ, మె 259. మాస్కోలోని * (ట్‌ 
జెల్‌,” బరువు 216 ట., ఎత్తు 19అ. 260. రాబర్జుకోక్‌ 261. | ఫాన్సూకు 
చెందిన లోనెక్‌ 262, అ డినలిన్‌ హార్మోను 268. కి. శ, 1600 లో 
264, చిరుతపులి 965, (బిటన్‌ కు చెందిన బాబేజ్‌ 266. జిరాఫీ, 
వెడుగు 19 అ, ఓ అం, ౨67. సర్‌ విలయమ్‌ు జొన్సు 2068. ఈన్ట్ర స్ర్రవత్నీ, 
బరువు 185 కిలోలు 269, రష్యాలోని అంగారానదివై వెనన్న 
(బెట్‌స్క్‌ బ్రేక్స్‌ రిజరా(యర్‌ 270. అమెరికాకు చెందిన * గిలైెట్‌ ” 
౨71. విలియం హార్మే. ౨72, అమెరికాలోని వోచే 
2/8, లావోస్‌ లోని హూోచే ఫాల్సు 274, రాబర్ట్‌ వాల్‌ పోల్‌ 
275. అమెరికాకు చెందిన రైన్‌ శెల్లాగ్‌ , 1924 సంవత్సరములో, 
276. రహ్యో- ఇరాన్‌ లలో వున్న ' కాప్సియన్‌ నీ, ' దాని విస్తీర్ణం 


(పళ్నులు. సమాధానములు 100 


1,493,550 చ.మై, 277. (ఫాన్సుకు చెందిన నర్‌ నీచే, 1826 లో 
2/5. అమేజాన్‌ నవ్‌ [వవాహం 279. బృహస్పతి 280. ఆం్యంజడ్‌ కు 
జెందిన ఫారడే, 1881-వ సంవత్సరము 28], (ఖాన్సుకు చెందిన 
బగామియర్‌ సోదరులు, 1895 తో 299, భారత దేశంలో 
289, (సొన్సుకు నెరటదిన కా * 1907 లో 284, ఆ|ఫికాలో 
285, |కిప్రియన్‌ బార్నార్డ్‌, 1967 తో 286. దతిణచైనా 
నము[దము, ఆర్క్‌-టిక్‌ సమ్ముదము 287. పీరాకుడ్‌ డాం, 
ఇండియాలో ఒరిస్సాలో మహానది మోద వున్నది 288, జి, ఆర్‌, 
విశ్వనాధ్‌ (1977-78) 289, చికాగోలోని సిఎర్సు టవర్చు, 
110 అంతస్సు లున్నది, 1454 అ, ఎత్తున్నది 290. చందుడు 
291. జర్శనీకి చెందిన జీజ్లెర్‌, 1874 లో 292, అమెరికాకు 
అలటన. వెబ్‌ స్టర్‌ ” 2982, జర్భనికి చెందిన ' డై మ్లర్‌ *, 1595 లో 
294. 1789 లో 295, నార్వే! చెందిన * హోల్లు (ఫాలిక్‌ *, 

1912లో 2906, “ఆల్స్‌డ్‌ వి నోబల్‌” 297, “వాల్టా”, 
1790 లో 299, జెన్నార్‌్‌- 'దేశస్టుడె న “ఓయర్‌ సెడ్‌ ”, 1819 లో 
999, * అవోయిజే”, 1777 లో 800, “షిలే”, 1777 లో 
01.  అయికొెడ్‌ ', 1825 లో 802. (వీసీ, 1774 లో 


ర 
808. లీవెన్‌ హక్‌ 804, నర్‌ జార్జి గియర్‌ నన్‌ 805, [శీ చళ్లపిళ్ల 
పఎకటశా(స్రి, క విసార భామ శ్రీపాద కృష్ణమూ ర్తిశా(స్ర్ర్ర; కాళీ 
క్పవ్టమాచార్య, కవిసా మాట్‌ విశ్వనాథ నత్యనారాయణ, 
౬ 
జా, దాశరధి $06, ఇంగ్లండుకు చెందిన “జేమ్సువాట్‌”, 1769 లో 
807. ఇటలీకి చెందిన ' గెలీలియో)”, 1609 లో 808, అమెరికాకు 
పందిన “అ లెగ్దాండర్‌ గ్రాహంబెల్‌ ”, 1876 లో 809. ఇటలీకి చెందిన 
'మూరగో_సి , “896 కః 910, హాలెండ్‌ కు చెందిన “జాన్‌ స్పెన్‌ * 
1590 లో 811. జరికి చెందిన “బెంజ్‌”, 1885 లో 
812. (ఫాన్సుకు చెందిన “లూయీ (బెయిల్‌ , 1025 లో 
ఫల, దర్భని! చెందిన 'గుకన్‌ బర్గ్‌ , 1850 లో 814, అమెరికాకు 


196 బాల విజ్ఞానకోశ ము 


ఇందిన “హాలెండ్‌”, 1891 లో $815, అమెరికాకు చెందిన 
' ఛామన్‌ అల్ఫా ఎడినన్‌ *, 1878 లో 816. ఇంగ్లండుకు చెందిన 
“(బియర్‌ లే”, 1916 లో 817. జర్భసీకి చెందిన “కోనార్హు 
రోంట్‌చెన్‌ * 1895 లో 918, ఎ ఫెన్‌ నన్‌, 1814 లో 
$19. ' వాల్టిమార్‌ పౌల్పెన్‌ ” 820, ఇంగ్లండుకు చెందిన “స్టార్‌ లి” 
1884 లో 821, అమెరికాకు చెందిన రెట్‌ సోదరులు ( ఆర్‌ విల్లి 
టా, విల్బర్‌ రైట్‌ ), 1908 లో 822, “వాస్టన్‌ వాట్‌ ” 
బలల, (బటన్‌ కు ఇరదిన. “నర జెమ్పు సింప్సన్‌ 1847 లో 
బి94, “కొలంబస్‌ ’, 1492 లో కి25, అమెరికాకు చెందిన 
“థామస్‌ అల్ఫా ఎడిసన్‌? 1877 లో $826, పోర్చునీసుకు 
చెందిన * వాస్కో_డిగామా ’ 1498 లో క27, వొర్పుగీసుకు చెందిన 
EN ఎశే బాల్‌ % 1500 లో 828, అమెరికాకు చెందిన రాబర్ట్స్‌ 
ఎడ్విన్‌ వియరీ” 1909 లో 829, నా ర్వేక చెందిన * అముంద్సెన్‌ ” 
1911 లో 880. * ఎడ్మండ్‌ హిల్లరీ? 1958 లో 881, 1526 లో 
29, 1556 లో 888. 1576 లో 884. 1748, 1749, 1756 
లలో 3985, 1757 లో 886, 1764 లో 887, 1845-46 లో 
98, ఆనీబీడెంట్‌, 1916 లో 889. 1919 లో 840. శావుర 
పువ్వు 841, 1815 లో 842. W. A. హభూం, 1885 లో 
848, 1920 లో 844, హిరోవీమామోద (1945 అఆగషు 6-వ 
తేదీన), నాగసాకీమోద ( 1945 ఆగష్టు 9-వ లేదీన) 55. (-ఫెంచి 
ఇంజనీరు * ఫెర్టినండ్‌ డిలెన్సెప్స్‌ 1869 లో (త్రవ్వించాడు, మధ్య 
ధరాసము[దమును ఎరనముదముతో కలుపుచున్నది,. పొడ 
్న ది. వ్రు 
104.5 మైళ్లు, వెడల్పు 880 అడుగులు, లోతు కిక అడుగులు 
ల46. అమెరి కాకు చెందిన అమస్ట్రాంగ్‌, ఎ|డిన్‌ ఆల్‌ (డీన్‌ లు; 1969, 
జూలై 21 847. “న్యూటన్‌ * 848. ఊనరవెల్లి 849. చైనా 
చకవర్హి చిన్‌ -హుంగ్‌-టీ, క్రీపూ. 211 లో నిరి )ంచాడు. కన్ఫూ 
రాష్ట్రం నుండి పహోే రాష్ట్రము వరకు, వొడవు 1500 మెళ్లు 


(సశ్నలు.- సమాధానములు [07 


190. “అ లెగ్టాండర్‌ గస్టావ్‌” అను ఇంజనీరు, 1889 లో పారిన్‌ లో 
184 అ. ఎత్తుగల ఇనువగోపురం ( ఎయ్‌ ఫెల్‌ టవర్‌ ) నిర్నించాడుః 
05 1... ఆశాపూ న్హాబేవి 852, సత్యజిత్‌ రే 855, పన్‌ ఎలిజిబత్‌. 
35 4. భా కానంగల్‌ , 740 అ, (వంజాబు) శిక్‌5, జోగ్‌ జలవాతెము.: 
100 అ. ( మైసూరు ) 856, వారా, బిడి (కలకత్తా) కిథ7, రోము 
158. క్విన్‌ ఎలిజిబత్‌  శిక9, (శ్రీ జలగం నెంగళరాను 
000. (8) మృరి ఎన్నా రెడ్డి 361. టోక్యో 302, న్యూయార్క్‌ 
00తె, పాల్‌ వి హారిన్‌, 1905 ఫ్మిబవరి ఐఏ న; అవమురకాలోని 
చికాగో నగరంలో గ64, స్విట్టర్లండ్‌ చజేశియుడు సాని శ్య్యూనంట్‌ ; 
16803 లో, జనివా నగరంలో  కీ65. 19045 అక్థ్రైబరు ౨4, శాన్‌ 
వాము స్కో- 966. 1946 లో వావీంగటన్‌ 867. 19048 లో, 
పసిా  కిరీరి, కనా నాగమారి అ|౫ మున, నము దములొ, ఒడ్డుకు 
800 ౫, దూరములో వున్నది 869, హాలీవుడ్‌ నా. 
0/౮0. బెతైహోం ( ఇజాయిల్‌ ) ఏ1. వైరస్‌ 3/౧౨, టన వ్వ 
మౌార్యుని ఆస్థానంలో, (గక రాయబారి కి7కి. ఇరాన్‌ 3/4, 

డ తెర పౌంతెంలోను, (గీన్‌ లాండ్‌ , అలస్కా, తూర్పు నై న 
లలో నివసించే ఒక తెగ (వజలు ఏ'75. నరోజినినాయుడు 
de విస్ణుశ ర్శ ప్‌, మ. దాసు 75. యా(దాబాద్‌ బి79, మహో 
రాము లో మహాబ లేశ (రంనద్ద 980. మహారాష్ట్రలో నాసిక్‌ 
వ్ల అత్ర (త్యేంబక్‌ వద్ద లర], క ర్రాటక లో (బహ్మృగిరివద్ద 
62. ఆఅదిలాగా"ద జిల్లా నిర్మల్‌ "తాలు *కాలో గోదావరి నదిమోద 
98:3. క ర్హుటకలో హోస్పేటనద్ద  వెరిక 1975 ఏపిల్‌ 19 న 
85. 1980 జూకై 18-వ తేదీ (శ్రిహరికోట నుంచి ( ఆంధ్ర 
వేళ ) ెర6. * స్పేటో ” $887, జయనర్ధ నే 355, న్‌ టంగుటూరి 
(వ -5౯ాంశం 389. లాలా లజవతిరాయ్‌ 890, ఛెమ్బు ల91. ఆసియా 
9053. ఆస్తే )లియా 9908, గీన్‌ లాండ్‌ 394. 1966, జనవరి 11 
09. సోనేపూర్‌ ( బీహాక్‌లో ) 896, తొరుదత్‌ ( బెంగాలీ) 


198 బాలవిజ్ఞానకోశము 


397. (క కాకేనాథుని నాగేశ్వర రావు, దేశోద్ధారక 898, దివాకర్ల 
పరువవి నై తు. వళ్ల; పిళ్ళ వంకటశా స్త్రీ 99. చెష్పంబరు 2కి, 
490. నాజస్థాన్‌ లో 401. జపాన్‌ చేథము 
£2, డాదాభాయ నౌరోజి 40కి, పినవిరభ|దుడు 404. ఉద్యోగ 
విజయాలు 4-9, ఛామవారము 406, నవనాధచరి[తే 407. డమరుకం 


4౮6. తెనాలి రావుక వ 409. భానువారము, 


బెట్టి 


ులలరు స్తస్య విరాయుని తలులు 


జాతి కాజజా) ce 
ప్రపంచంలో. కొల్లులు పిల్లలకు సృన్య మిచ్చే అలవాటు (కమ 
రగా కగివాతున్నది, ఈవిషయంలో (పపంచ ఆరోగ్యసంన్ల 
పపంచ ఆరెగ్భుడెన్‌ తృవ (1978 సం. ఎ(పిల్‌ 7వ తది సందర్భమున 
వ కత అ ంరంపేకకః 
భూ 
ఇలా తల్లులు పిల్లలకు సన్య మీయని అలవాటు ఒక జొ కాషన్‌ గా 
సంకర గక న్వ్యులరో కూడా పెరిగిపోయింది. దీనివల్ల 


వలల పెష్పకాహోంం వషయం ఒక (పపంచ సమన్యగా రూపొందిందని 


ఆ సంస విచారం వెలడిజేపింది. తలిపాలు పిలలకు మంచి పొప్పికాహావం 
జా స్‌ రా భి చ్‌ 
కాపడపుకార, పిల్లల చకా శ ర్రీకికూడా చాలా అవసరమని విజాన 
జ 
ౌజత్రిం ఒబురున్నది. 
శ్‌ Spe ల వ 


ఇ అ ide క ల టే. జ్య గ్‌ వావ్‌ (ణా అ జ్‌ 
ఇలు పు యిల ణు నష్టాన్ని ఖ రచయడాసనసిడి 6యె౦మ 
గా ఉత్స తిచేయడమనే 
వాపా 


: oe) 
జక బ్‌ నా మ క్‌ ర షా వ జే మం వె న్‌ = స్‌ 
ప 35 హా ధం ఢ రబ నందుకు 14 5 = A0 అడ ల పముపులు 
య క అవక అద అమ నా నా ఇ చా వానలు అవు ఇ చ్దిగా aE 3 ళ్‌ 


బట స మ rae! ద ఇర కద ప nl తో 
నాలు ఆయ్యాఆయమయినవి, ఆలాంటి పాలతయాది నాధ్యంకాదు 
Se BEET పడతి పోషణ తలులు సీ క ర్రించడ కుకు తగన 
ల వె వ్‌ య పూాంం౦ంబడం ఒక్క తగిన 
జ సి కే దం లొ అ టు ము ప టం గ అజ చ్‌ డా or 
అఆ అని పపరిపి ఆరె గర్టిసంప్ట (పపంచ. ఆరొగ్యదిన్‌ తవ సందర్భ 
ఆదం, ఆటో ఖ్‌ ఇకా నల ఫాఎ కా కా 
Se అవా అచల Dw ల మాసి అం 


| 


ee 


స 


[2 


pe) 


గ తూ 


నసను భాగము 


గ తపమబుల్దుయ 


మానవతం స వసుత) ఏnయతాొండనం చేస్తున్న 
నస ల 
(4% (గా ఖత గతే అజో ట్‌ శ 
రోజులని, హింస్మానవృ న. గరంచిన దినాలవి, యజ 
య్‌ ద “సరిట ర్‌ mR స, జ తు 
వాదుల ల న UN 9 SIS 'అలంలు 
శ 
యినున్మ నమయం అది, శు డసనింను ఆసకనించి వారి అను 
Gare 
[గ హానికి ప్మాతులు “కావ రం "నికి గాందిసంగ్యూ, (గ లెదా [గారంగా 
( + mm . ల (| i7n ఇ” 
నిండు (పాణ"లను నకి తై, అటి ౧ దను? త పు 
ఆ / ఉలి I Mr స క. టట 
తావ్వతయవజ దుద్దిని అసి, ఉల i సఖ గెమసి, అ 
a a 
॥ ar h ఖు భో we టీ జ్‌ ఇ 
ers భావిం (వారి fC “Uy Meron es EIS Hite కొంతమంది 
సాంర వరులు మతి వన స్థెలమిసి “నవ్వే ౧4౦)! |సజటను కార ౧7 
౦ థి © (౪ dr | 
'శొాసిసూ అ ము, ఆతా నుమ CN a ns we వటిపగుండా 
పాని టీ = 
tt 4 i 4 ఇ ' yr శ ఈం" ఎస్‌ వ 
చేంచ్నగా హింసా వన్య Dra Erar THORS నమాజు 
వచ CN 
సంపదను తేమ సారి నర్మివయ *2సాల నం నీసియోాగించు 
he 


కంటూాండినారు: జేనుని my) (ల Ran "ని, =వి, “శీవాలయాల 


4 

ఆస్తులను తమ న ౧త ఆ స్ముటుగా అనుభ నిస్టూండదేవారు, తాము 
ఇప్పించే "సదముని, వలికిం"దే భగమసి, చీనీడి ,మంగమని-ఆనాటి 
మతే (సవ_కృలు శండజాననులుగా సస హూగిస్యు ౪ "వీ వాను, (శమ, 

( 

కరుణ, దయలాంటి DORR . పోయిన దుర్టి 
నాలలో కనుణావంయుడం, దః) ౨న బ్బ దయుగన, (అుమతే వసి, 
అహింసావాచాన్ని వలంంసనోసిక వచ్చిన మజ యుడు మహో 
(పవక ఓ గాత ముబుద్ధుడు స క తీయు (టో aS ఉన తాగ నూ ర్థిగా 
అవతరించి సడిత ను ానివానగుసి సనం  వవాటథు,  అఖొంతికి 
ఆలవాలమైన ఆనాథి నమాజు "సన్ని సక మను ల మ్య ము, (అవు, 
దయ, జాలీ, క రురాట గో "వ్పతినాన్ని (పారి చేసీ (న శొంతే 
నవాతొవనర రాన్ని నృష్టిలచాడు, Dee) గొన్పత నొన్ని 


2 1 సలా wt చ we wh" 
పినరించి పవాంన్నావవృిసి తెగ్గ్నిరానాడు, ధర్మ ప్రబోధం చని 


92 బాల విజ్ఞానకోశము 


అధర్మాన్ని రూపుమాపాడు. అందువలననే మన పెద్దలు భుజా 
వతారమును కూడా దశావ తారములలో చేర్చారు, 


నెటికి సుమారు ఇరువదిఅయిదువందల సంవత్సరాలకు 
పూరం కోనల దేశపు ఈ శాన్య భాగమున నున్న రోహిణి నదీ 
తీరమున కపిలవస్తు మహానగరం వుండేది, దానిని శేం|దముగా 
కొని శాక్యవంశ పురాజు శుద్దోధనుడు వరిపాలించుచుండెడివాడు, 
ఇది (వస్తుతం నెపాలులో వున్నది, అచట ఆదిలో కపిలమహర్షి 
అఆశమము వుండటంవల్ల ఆ పట్టణానికి 'కపిలవస్తునగరంి అని ఇరు 
వచ్చినది. ఇయా్యకువంశ మునకు చెందిన మాయాదేవి ఆయన 
వట్టపురాణ, ఆ దంవతులు నంతానం లేక విసిగి వేసాం నిరాశతో 
జీవితంమోదనే విర క్తిజెంది రాజ్య వై భవాలను నహితం త్యజించి 
సన్యసించుదామ నే తరుణంలో మాయాదేవి గర్భము కరిం చను, 
నవమానములు నిండెను, కపిలవస్తు నగరమునకు మూడు (క్రోసుల 
దూరములో నున్న లంబిసీ వనమునకు [వసవించుటకై మాయా బెవిని 
రాజు తీసుకొనిపోయిను. అచట రాణి శుభలగ్న మున, సుకు 
(సదముగా (పనవించి ఒక కుమారుని నెను, అతనికి 'సిద్దార్దుడని 
నామకరణం చేసిరి, శాక్యవంశ స్థుడగుట చె అతనినే "శాక్యముని" 
యనియు, “శాక్ళసింహుిడనియు ఫీలువ సాగిరి, శాతము గోతమునకు 
చెందిన వాడగుటచే “గాతముడు” అని చేరుకూడా వచ్చాను. 
ఆ బాలుని మెంచి వోవ్‌ంచవలసిన బాధ్యత సవతితల్లియగు 'వజావతి 
చె బడినది, ఈమె రాజుగారి ద్యితీయ భార్య, మాయాదేవి 
యొక్క_ సోదరి కూడాను, ఈమెకు * గాతవి” అని మరొక చేరు 
కూడ కలదు, అందువలన సిద్ధార్థునికి “గౌతముడు” అని వేరు కూడ 
వచ్చెనని చరిత కారులు చెబుతున్నారు, 


సిద్ధార్థుడు దినదిన వవర్ధమానంగా చెరుగు చుంజెను, 
నమ స్త భూతజాలములయందు అపారదయ నలిగి కరుణా 


జట 


హృదయుడై [(వవ_క్రింవ నాగను, సకలశాస్త్ర విద్యలతో పాటు, 


గొతమబుదుడు 208 


4 

శ న్ర్రవిద్వలను కుడ అభ్యసిం చెను. మేధానంవ త్తిగలవా డగుటచే 
నమ_న్తశాన్రు విద్వలయందు నమర్జు డై సకల శ న్ర్రవిద్యల 
యందు సిష్దహస్తులై పలుక లీ లయందు _పావిణ్యు డై సిద్ధార్థుడు 
చేరు (వఖ్యాతులను గాంచెను, కాని వయసు చెరిగిన కొలది 
అతని హృదయము భోగ విలానములవట్ల విర_క్తియు; భగవ 
ధ్యానమువట్ల అనుర క్షియు ; ఇహ సెక ర్యముల యడల 
వె రాగ్యము . వరమునందు వరవూనందం ; రాజభోగములయందు 
విముఖత ; ఆధ్యాత్మిక చింత నయందు సుముఖత (వబలు చుండెను, 
వేవభావలయందు నిన్ఫృహ జనించు చుండెను. అది చూచి 
తండి శుద్దోధనుడు కుమారుడు ఎక్కడ విరాగియె పోవునో నని 
భయవడి ఒక చక్కని కన్యను తీసుకొనివచ్చి వివాహము చేశాను, 
అనె చేరు “యకోధరి. వారిరువురికి ఒక కుమారుడు పుక్చ్పైను, 
అతనికి “రాహులుిడని పరు పెట్టిరి, భార్యను, కుమారుని మూచు 
కుంటా పూర్వపు నె రాగ్యు వాననలను దరివేరసనియకుండా, 
ఆనందంతో కొంతకాలం జీవితాన్ని గడివెను, 

ఒకనాడు వనవిపోరమునకు రధమునెక్కి. బయలు చేరెను, 
మార్గమధ్యమున ఒక రోగి కనవడను, రోగ చాధిచె కృంగి, 
కృశించి, సిరసించి, అన్న సానాదులు లేక యమయాతనల 
ననుభవిస్తూ (పొణంవాక్‌ , రోం నయంకాక్‌ నానా అవస్థలు 
వడుతున్న ని ర్భాగ్యుని చవరాచి సిద్ధార్థుని హృదయం (దవించెను, 
సానుభూతి ఉదయించను, మనమునందు పూర (పు వైరాగ్యం 
తిరిగి జనిం చెను, విహారము నొల్లక రాజభవనమునకు మజులీ 
పోయెను, 

మరల కొంతకాలానికి విహారమునకు బయలుచరి వెళ్ళు 
తుండగా (తోవలో నిరా శయుజై యున్న ఒక వృద్ధుని చూచెను. 
శరీరం ముడతలువడి, తల నెరసి, వణుకుతూ కర నహాయంతో 
నడవ లేక నడుస్తూన్న టక్‌ వ యోవ్ఫద్ధుని దృశ్యం పూచి 


204 బాల వీజ్ఞానకోశము 


హృదయము క భించెను. ఎవ్వుడో ఒకనాడు తాను కూడా 
అచేవిధముగా అగుదునుగదా యని భావించి చాధ వజెను, 
యావనవుదాంధ కారంలో భవివ్యత్తును గురించి ఏమాత్రం 
ఆలోచించ లేక పోయినందులకు వ్యధ చెందాను, వ్యాకులత తో 
తిరిగి అంతఃపురం జేరెను, 


మూడవ పర్యాయం వినా దయా తశ బయలుదేరి నగర 
మధ్యమును చేరగానే ఒక “శనము” కంట బడెను, వారి 
బంధువులు ఆ_ర్తనాడాలు చెస్తూ, బిగిరగా వడుస్తూ ఆ స వాన్ని 
దహన నంస్కా-రాల సిమి త్రం మోసుకొనివోతున్న దృశ్యమును 
చూపెను, అతని కోమల హృదయం కంపించి పోయింది. మనస్సు 
వరివరివిధముల పోయింది, ' మృత్యువును ఎంతెటి వారె నా 
ఎదుర్కొన లేరు గదా 1” అని చింతించను, హృదయావేదనతో, 
వొంగి వొరలివచ్చె దుఃఖంతో వెనుతిరిగి రాజ వాసాదమునకు 
చేరను, 

వెనుకటి నై రాగం తెరిగి మనస్సులో ఉద్భవించెను, 
ముమకారం మానవుని వాలీటి కాళపాశముగదా యని భావించెను, 
మానవజీవితం తుణభంగురమని తలంశచెను. నంసారమునందు 
విర క్తి కలీగాను. జరామరణ దుఃఖములను దాటు ఉపాయమును 
అన్వేషి.0చవ లెనని నిశ్సయించకి నను, మోాత,సాధనవాంఛ 
(వబలెను, నక లభా గ భాగ్యములను తృణ|పాయంగా నెంచి 
తేల్లిదండులు, భార్యాపిల్లలమిాద మమ'కార నాంధి వ్యాలను 
(తెంచుకొని, ఒకనాటి కాళరా|తి బయలుదేర నిశ్చయించుకొని, 
సారధిని రథమును సిద్ధము చెయముని ఆజ్ఞాపించెను, బయలు బేచే 
ముందు తేన ముద్దుల కుమారుని ఒక్కసారి ముద్దిడి వెళ్ళవ లెననే 
కోరిక ఉదయించి, అంతఃపురమున కేగి ఉయ్యెలలో (వ శాంత 
వదనంతో ని|దిస్తున్న వసిపావను ; అతిలోక సుందరి, అనువమాన 
సాందర్య రాశి అయిన తన అనుంగు ళ్‌ కా యశోధర గస 


గొతమబుద్దుడు 205 


నిదలో మునిగియున్న దృశ్యాన్ని తిలకించి, ' ఒక్క తుణ మిచ్చట 
నున్న-వో జీవిక మధఃవతనమై పోవును” అని శంకించి, మనస్సును 
దిట్టపర చుకొని, హృదయాన్ని రాయి వేసుకొని ముద్దుబిడ్ల గు 
రాహులుని ముద్దిడకయె రధమెక్కె_ను, 

అరణ్య నుధ్వమునకు జేరి రధము దిగి రాజవేవమును 
తీసివేసి సారధికి యిచ్చి తన కత్తితో తన జుట్టును ఖ-డించుకొని 
సర నన్యాసి నై తిని, నా కొజుకు వివారింవవలదు, అందరితో 
జెవ్వుము” అని సారధిని తిన్సి వంవెను, భిశుకవేషమును 
ఇరించి కొంతదూరం నడవగా ఒక త_త్త్యజ్ఞుడు కనువిం చెను, తత్త 
జ్ఞానమును కొంత కాలము అక్కడ న్రండి అభ్యసిం చెను, దానివల్ల 
[వయోజనం "లేదని భావించి వె శాలి నగరమున కేగను, అది 
పాటలిపుతమునకు ఉత్తర దిశగా వున్నది. అక్క. డొక ఆచార్యు 
నా(శ యించి (నాణాయామాదుల నభ్యసించి, యోాగియె నమాధి 
నుండి సరత _త్త్యము "నెటుంగ [వ్రయత్నిం చెను, "కాసి దానివల్ల 
కూడా లాభంలేదని తలంచి, మగధ దేశ రాజభానియిన రాజ 
గృహమున కరిగాను, తవస్పు చేయనివారికి ము క్లిలేదని, అక్కడ 
కొంతమంది ఆచార్యులు చెప్పగా, గ యావట్టణ (పాంత మునకు చేది 
అయిదు వత్పరములు అతినివ్టతో, తచేక దీక్షతో తవస్సు క్తి 
నన్సటి॥ నున శ్నొంతి లభించక పోవడంతో ఆచోటును వీడి అచే 
వట్టణ౧లో నున్న ఒక రావి చ (కింద కూరని నిశ్చృలచిత్తుడై. 
తే త్త్యవచారణ (వారంఖిం చెను, పాఠాత్తుగా క _ర్భవ్యం స్ఫురిం చెను, 
అంత రాత్శయందు నూతనజ్యోతి వెలిగెను, జ్ఞానోదయమయ్యెను, 
జ్ఞానము నంప్రాప్కించిన యా వృక్షము బోధివృతముగా |ప్రనిద్ధి 


లా 
గాంచినది, ఆ స్థలము చకు బుద్ధగయ ” యని పెరు వచ్చెను, 


గాతముడు తవస్సు వాలుంచి ధర్భపచారానికి బయలు 
దేరెను, సారానాథ్‌ నుండి తన [వవారమును [పారంభిం చెను, 
త నశిష్యులకు అక్క_డ నే బౌద్ధ ధర్భదికును యిచ్చి చేశ మంతటా 


206 బాల విజ్ఞానకోళశము 


(పచారకులుగా వంవెను. కాలనీకి వెళ్ళి అక్షడ వండితులతో చాదోవ 
వాదములు జరిపి మూడుమాసములలతో అరువదిమందిని బె "ద్ధ 
మళంలో చేర్చి వారిని నలుబెనలకు (వశారకులుగా వంచెను, 
అక్క_డ నుండి మగధ రాజధాని వెళ్లి బింబిసారుని, యింకా అనేక 
మందిని బద్ద మతంలో చెర్చినారు. అచట నుండి తన స్వస్థలమైన 
కవిలవస్తు కు వెళ్ళి నలుబదిదినాలుండి తల్లిదం[ డులకు, భార్యా 
పిల్లలకు, అన్యకుటుంబ సభ్యులకు బౌద్ధ ధర్మం [వబోధించి మతే 
దష నొనగిరి, చశంలో చాలా చోట్లకు వెళ్ళి మతబోధ గావించి, 
(పచారకులను తయారుచేసి చేశ చేశాల వంవిరి, 


గాతమునికి ఇల్లు విడచునప్పటికి ముప్పదివండు వయసు 
కలదు, ముప్పది ఆరవసంవత్సరంలో జ్ఞానోదయమై బుద్దుడయ్యెను, 
నలుబది నాలు7ండ్లు బౌద్దమత ధర్చ్మవచార ము గావించి (వజలలో 
(శమ, దయ, కరుణ, జాలిలాంటి ఉత్తమ నద్దుణములను 
నలకొొలిపి, అహాంసా ధర్మాన్ని (వపబోధించి, "దేశంలో శాంతియుత 
(వశాంత వాతావరణమును ఏర్పాటుచేసి యెనబదవఏట కుశల 
నగరమున వర నువడించెను, 


గాతముడు ముఖ్యంగా ఎనిమిది ముఖ్యవిషయాలను 
(వవంవాసికి వా కును, పినిన బొాద్ధధర్శంలో అస్హైంగిక | 
మార్గ్లములందురు, |= సమ్యక్‌ దృష్టి. : అనగా మంచిచెడుల మధ్య 
తారతమ్యుతేను గుర్తించుట, 2, సమ్యక్‌ సంకల్సం : అనగా మంచి 
తలంపు, మంచి ఆలోచన, దురాలోచనలను దరికి వేరనీయ 
కుండుట ల, సమ్యక్‌ వచనము : అనగా మంచివలుకు, చక్క-సి 
మాట వలుకుట, 4. సమ్యక్‌ కర్మ: అనగా మంచిపనులు, వవి తమైన 
కార్వాలు చేయుట, 5, సమ్యక్‌ జీవిక: అనగా పరిశుద్ధమైన నంపాదన, 
వకృత్యములను చేయకుండా ధర్మము ననుసరించి ధనమును 
నంపాదిస్తూ జీవితాన్ని గడపుట, 6. సమ్యక్‌ (సయత్నం ; 
బం దియములను తమ వళ మునందుం చుకొని మంచిపనులు వేయుట, 


గొతమబుద్దుడు 207 


ఆచరణశోద్ది లేనివాడు ఏ గారమును నఫలికృతం చేయలేడు. 
ఇం| దియములు వశము తవి ప్పిన అనే క దుర్గ ర నములకు మానవుడు 
న వా. |. నమ్మక న్నృతి : తన క _రృవ్యమును నదా ధ్యానము 
నందు సృరించుకుంటూ ఏదు కః స్ట ధర్శమును నిర్యర్తి రించుట 
ర. నమ్యక్‌ సమాధి చి త్రము నెకాగ మొనర్ప్చుట, చి తృచాంచల్యము 
గలవాడు ఏవనిని స్థిరముగా చెయజాలడు. చంచలస్యభావుడు 
స-జూ నిరాశను ఎదుర్కొ నవలసివస్తు స్తుంది, ఏకార్యమును చెబట్టినను 
తన సర్వశ క్కు లను శం దీకరించి, ఏ కాగతతో కృషినల్పిన చో 
కార్యం నఫలత నొంగాను, 


భారతీయ గణితకా స్త్రము 


అసలు గణితళాస్త్రమును (పపంచానికి అందించినది మొట్టమొదట 
నః బుగ్వేదంలో “ వివింధు ' ( అంకగణితం) అను శాస్త్ర 
( Arithmetic ) మున్నది. రాజరాజనరం(దుడు పరిపాలించిననాటి తాలూకు 
(గ్రంథములలో కే త్రగణితము ( Geometry ). బీజగణితము (Algebra) 
ఇత్యాదివి వున్నాయి. పావులూరి మల్లన్న (వ్రాసిన “క్షత్ర వీజగణీతం” 
( తాటాకు (గంథములమీద లో వృత్తములు, (తిభుజములు ఈనాడు 
“పె థాగరస్‌” పేరున అనుకొనే స్ఫూతమూ మొదలగునవి 


క్‌ 
యిట పండికులవద్ద _ శుశూపషచేసి అనేకవిద్యలను నేర్చుకొనే నని 

సహితం అంగీకరించారు. భూమి కొలతలు మొదలైన 
శాస్త్రమంఠరా బోధాయన మహ గారి రచించిన “ wun * అను 
(గంథంలో వున్నాయి. దానిలోని విషయాలను “ పై థాగరస్‌ ప (గీకు 
భాషలోనికి అనువాదం మా(తమే చేశాడు. అసలు దానిని “పై థాగరస్‌ 
రచించాడనే విషయం  ఏనూతం న్యాస్షవంకాదు. అది అఫో హా 
నూ (త్రమే, 


ఆదిశంకరులు 


శ్ర జగద్గురు శంకరాచార్య 


భారత దేశంలో నా స్పికవాదం తీ వరూవం దాలు స్తున్న 
దినాలలో హిందూమత ధర, నంన్కృృతీ వరంవరలను గురించి 
తూలనాడుచూ,  దురావారాలను (వొత్సహిస్తూ, ధర్మాన్ని 
శంకిస్తూూ అ మప. (న వబోధిస్తూ, నా స్తిక భావాలను (పచారం 
చేస్తూ, గః ఆధ్యాక్సిక విలువలను కించవరస్తూ, సమాజంలో 
తీవ అశాంతిని కలుగ బెస్తున్న సమయంలో ' జ్ఞాన భాన్క-రుడు | 
ఉదయించాడు. జ్ఞానకూన్యు లై అజానాంగ కారంలో వయనిస్తున్న 
(వజాసీకానికి దివ్భజ్యోతిని (వపసాదించాడు. చేశగతినే మార్చి 
కష. హందూభ ర్శ ఒ న్నత్యాన్ని వాడవాడ (పబోధించాడు, 
ఆత్బవి_ న్ఫృ€ చంది సి దాణమైయున్న జాజిలో నవ వై తన్యాన్ని 
కలుగ బేసి హిందూమతం యెడల వగాథఢమైన విశ్వాసాన్ని పునః 
| పతిష్టించాడు, (వయాణనాక ర్యాలు "లేకపోయినా, రాజాదరణలు 
లభించక పోయినా ఆత్నవిశ్వానంతో, అకుంఠిత దితతో ఆసేతు 
హిమా-చలవర్వంతం, వరి వాజకుడై కాలినడకన పర్యటన జెసి 
జాతిని తిరిగి తేజోవంతం చేసాడు, దేశనమైక్యతను “కానా తాత 
క న్యాకుమారి నుండి హిమాలయాల వరకు గల భారత వజలు 
ఆ మహానియునికి మోక రిల్లారు, ఏ-రాజనా లర్చించారు. ఆ యుగ 
పురు రుషుడే 'ఆదికంకరులు, జగ న్హురు (బ్ర) శంక రాచార్య.” 


భార తవర్గ ౦లో కిరశ్ర (పొంతంలోని ' కాలడి” అనే క గా 
మంలో ఆ మహానీయుడు అవతరింఛాడు, తండి వరమశివభకా 
(ేనరుడు శివగురువు, తల్లీ ఆర్యాంబ, ఆనాడు ఈశ్యరాంథ 
మనుమ్య రూవంలో అవతరించింది. అదొక మంగళ ముహూర్షం, 


జగద్గురు శంకరాచార్య 909 


అద్ర (తే వేదాంత (పచారానికి నాంది (వన్తావన ఆ వరమవవిత 
దినాన జరిగింది, వై దికమత [వవారానికి కలియుగంలో తిరిగి 
శాశతక ర్తిని పున; (వతిగ్ధాంచిన అదిశంక రులు నందననామ సంవ 
త్చేర, వె శాఖ శుద్ద పంచమ ఆదివారం, పునర (సు నక్ష తే సుభ 
నమయమున అవతరించారు. ఇటబి కలి శకానుసారము 2598-వ 
సంవత్సరం, అనగా ప పూ. 509-వ సంవత్సరం, వీన్న వయస్సు 
ఫోన నకల శా న్ర్రపారంగతుడై నాడు, వీరికి చెలోవనయనాదులు 
యధథాశకాలంలో విధి విధానంతో నిర (హించబడినాయి, మధూకర 
వృ్తి లతో త్‌ గురుసాన్ని ధ్యంలా- చతు శే ర్యదా 
ధ్యయనం చేశారు. ఆ సమయంలోనే వీరు ఒక చదరాలగు 
గ్రాహ్మాణ గృహిణి వలన ' అమలక ” ఖితును ని సక రించి, Lb మహో 
లత్బుని “కనకధారా స్తవం” తో స్తోతం చేయగా, ఆమె గృహ 
వరినరవుంతటా సువ శ్రామలక వృ కురిసిత్రదన్‌ చరిత చాటు 
చున్నది, 

ఆదిశంకరులు ఆర్యాంబ తల్లికి ఏకైక ప్యుతుడు, పుట్టినందు 
లకు బుణము తీర్చవలయునని తలంచు కొడుకు తెల్లికి సేవ చేయును, 
దేశమునకు ఉవయోగవడును, ఒక రోజున ఆచార్యులవారి తల్లి 
వృస్టావ్యంవల్ల నిత్యము చేయు స్నానము చేయ లేక పోవడంవల్ల, 
అవ్వుడు శంకరులు నద వవాహపు జాలు 'నే (తిప్పి తన యింటి 
(వక్కగా వారునట్లు చేసిరట,. అంతట తలి ఆర్యాంబతోో కలసి 
“చూర్చి ? నదితో స్నానము చేయుచుండగా ఒక మునలి 
ధొంకరుని కాలు పట్టుకొ నెను. అప్పటికే నంకరుల తండి గతిం చెను, 
భర్త ద క. కొడుకు కూడూ పోతున్నా డే నని ఎంతో ఆ 
తల్లి చాధవడుచుండను, ముసలి నదిలోనికి ఈడ్చుకొని పోవు 
చుండగా శంకరులు *' అమ్మా! మొసలి ఈడ్చుకొని పోవుచున్నది, 
సన్యాసం స్యేక రించడానికి అనుమతి యి స్తే వదలి వేస్తుంది. లేకపోతే 


14 


210 బాల విజ్ఞానకోశము 


తీసుకొని పోతుంది. ముునలి నోటను వడి మరణించిన మెడల 
అది దుర్శరణ మగును, నికు ప్యుత కృత్యము శేయువనారుండరు, 
సన్యానమునకు సీను అనుమతి యి స్తే దుర్శరణము తవమ్వుతుంది, 
సీత్రోపాటు ఇరువదిఒక్క_ తరములవారును కూడా తరించుదురు ”” 
అని కేకలు పెట్టగా, వీల వాడు (బతుకు తే అం తే చాలునని సన్యాసం 
సక దించ డానికి ఆర్యాంబతే ల్లి అంగీకరి స్తుంది. అంత శంకరులు 
మై /షమంతేమును మ సన్నాసి యా యెను, ధారను 
యొక్క. శావము నుంచి విముక్తి నొంది ముసలి మటునూయ 
మయ్యెను, 

తల్లికడ నెలవు తీసుకొని వరివాజకుడై నర్శదానదీ తీరాన 
నున్న గ వరద భగ వత్చాదులవద్దకు వెళ్ళి తమను తాము వరిచయం 
చేసుకొని “శివః శేశవో=వాం” అనే మకుటం గల దశ శ్లోకిని 
చెబుతారు, ోగోవిందం వరమానందం, మద్దురుం వణతోన్వ్యహం”” 
అని (వణామం చేస్తారు. అవ్వుడు వారు (వాసిన * భ జగోవింద 
సో తము ” గురువరముగను, డై నవరముగను వెలయుచున్నది, 
(ఫ్ర గవర భగవత్పాదులు ఆనందంతో అన్నుగహించి నీషుంలుగా 
స్వేకరించి మహావాక్నోవ బేశాన్ని చేస్తారు, 


Ss శీర సావహాంచి వింధ్యవర్వ్యత ములను దాటి కానీ 
పట్టణానికి చేరుతారు. అది మహావండితులకు నిలయం, వదునారు 
వత్సరాల [పాయంలో 'దేదీవ్యమానంగా వెలిగిపోతున్న -ఈ 
(బహ్మారి, (బ్రహ్మ తేజస్సును చూచి వండితు లంతా తల లొంచి 
మోకరిల్లుతారు. అచటనే ఏరు బహ్మసూతములకు, ఉవనివతు 
లక్కు భగవద్దితకు భాష్యాలు రచించుతారు. పితా *! (వస్థాన 
(తయభావ్యములు ” అని చేరు, ఏరిచే *ననత్పు జాతీయ భావ్యం” 
ఇచటనే రచింవబడినది, “మసీపావంచకంి కూడా ఇచటనే చెన్చ 
బడింది, అంతేకాదు, ఆ పవి తే కాశ్టీత్నె తంలో నే పెదవ్యాసుల 
వారితో (బహ్మసూ తే భావమ్యంలోని “ తరంతర (పక రణం ే 


రానా 


జగదురు శంకరాచార్య 211 
౧ 


గోష్టి జరిగింది, అనేకమంది శిష్యలై నారు, ఏరిలో * ననందనుడు ” 
ముఖ్యుడు, ఆయనే వద్భపాదాచార్యులు ' గా eres 
తరువాత “హా Wai లను గాల స్వకరిస్తారు. 
పిమ్మట 'ఆనందగిరి” ని శిష్యులుగా చేర్చుకుంటారు.  ఏరినే 
ఇ తోటకాచార్యులు ” అని అంటారు, తోటక వృత్తంలో ఫంకదు 
లను న్మోతేం చయడం వలన ఆఅనందగిదిక్షి ' తోట కాచార్యు లు? 
అని పేరు వచ్చింది. వీరి తొటకాష్టకంలోని తత్వ సమన్యయం 
మహామహులను ముగ్గులను న. తుదకు “ సురశరులిను 
శిష్యులుగా వరి ౫ less వది పూ ర్యాశమనామం “మరడన 
మగుడు”, వీరు శంక రులతో వాదన సలిపి, వాగి జ్ఞానమాన్లాన్ని 
అంగిక రించి శిష్యులై, శ్ర) వారికి పీతిపాత్రులు కావడంన ల్ల కంచి 


పీఠానికి తవు తరువాత సురేశ (రులు అదివతులుగా నియమింప 
బడుతారు, 


ఆదిధంక రులు భారతవర్ష మంతా రెండు పర్యాయములు 
ఏిజయయా త చెసారు, [మొదటి వర్యాయం బౌద్ధ జె నమతాల 
వల్ల మిజిమోది (వబలన నాస్పిక భావాలను ఖండించి అదై (తే 
జ్ఞానాన్ని (వబోధించారు, రెండవ పర్యటనలో సు వసిద్ద పుణ్య 
శేశాలను దర్శించి, జీన్టావస్థలా నున్న వాటిని పునరుద్ధరించి వాటి 
మహత్తును గురించి అనేక పున్వకాలు (వాసారు, క నై లాసానికి 
వెళ్లి నదాకివుణ్ణి * వేదాంత చూర్చిక ” తోోస్తో తంచేసి అచటనుండి 
ఐదు స్ఫటిక క్త శ్యాన్త్రవరము, మంత్రీ శాస్ర న వను 
తనో సౌందర్య అహార ”* అని గంథాన్ని ( ప్రందు FAA 
మాతం ) భువికి తీసుకొని వచ్చారు, 

కాళ్ళీరులో (వతిస్థి.. చ బడియున్న సర (జ్ఞ పీఠాన్ని అధిదో 
మాంచుతారు, మండన మి శువి (ల్ల స్ట్‌ శ్రీ నశ్యేశ్యమలు ) ధర్శవల్ని 
నర నవాణి ( ఉఛభయఫఖారతి ) తో ఎంతో క్లిష్టమైన శాన్ర్ర చర్చలను 
జరిపి ఆమెను జయించుతారు, ఆమె సర స్య అవతారమని (వతీతి, 


212 బాలవిజ్ఞానకోశము 


తుంగభ దానది తీరాన్న శృంగేరీ మఠాన్ని సాపించి వ్‌ క్షి 
స్యరూపిణిగా “శారదాదేవి” అనే వేరుతో నరస్యతిని వతిస్టించు 
తారు, దానికి తమశ్‌ష్యు.లె న “వృభ్యధరు ” లను మాదివతిగా 
నియమించుతారు,. ఉత్తరాన బదరీనా రాయణంలో 'జ్యోతిర్శశాన్ని' 
స్థావించి 'ఆనళననర నై అధివతుల్ని గావించుతారు, వశ్చిమాన 
దా్యర కా మరమును స్థాపించి హాసాములకాశారులను డానికి 
అధివతులుగా వేసారు, తూర్పున మహోోేదధీతీరంలో హారీ 
గోవర్ధన మఠాన్ని (వతిష్టించి దానికి వద టపాదాచార్యులను 
అధివతులుగా నియమించుతారు, కానీలో *నుమేరు” లేక “పాదుకా” 
పీఠాదులను [వతిష్టించుతారు. కంచిలోని కామకోటి వీఠాన్ని 
"తామే అధిస్ట.ంచి దాన్ని తక్కిన వ్‌ఠాలకు కేంద పీఠంగా విరాజిల్లు 
చేసారు, 


వైలానం నుంచి తెచ్చిన ఐదు స్పటిక లింగాలలో భోగ 
లింగాన్ని శృంగేరీలో, మోాతులింగాన్ని చిదంబరంలో, వంలంగాన్ని 
నేపాలంలో, ము_క్షీలింగాన్ని కెదారంలో (వతిష్టించి, ఐదవ యరాగ 
లింగాన్ని కంచిలో ఉంచి వానే నిత్యం (ల కాలార్చన చేసేవారు. 
(శ్రిరంగంలో జనాకర్షణ యం తాన్ని, తిరుమల (వ్ర వెంక చుశ (ర 
మె తంలో ధనాక రణ యం తాన్ని (వతివ్యంచు తారు, బెరునునా 
వల్లీ వద్దనున్న జంబు కేశ (రంలో గ ణవతిని (వతిష్టుంచి అఖ 
లాండేశ (రీ చెవి ఆ గరూవాన్ని తగ్గిసారు, 


కన్యాకుమారీ నుండి కాళ్భిరం వరకు ఇటు మహోదధి నుండి 
అటు రత్నాకరం వరకు పర్యటించి, నాలుగు మూలల నాలుగు 
మఠాలను నెలకొలివి, కంచిని కం దముగా చేసుకొని అజా లే 
Creek గావించి, చేశంలో ఏిఖన్న సాం వదాయాలు, 
భావాలు  భావల (వజ లున్న ప్పటకి - ఏరంతా ఒకే నంన్క్బృతీ, 
ధర్మవరంపర లకు వారసులవునే ఇ "వాన్ని (వచారంచేసి, అనెక 
పుణ్య మతాలను దర్శించి, యంత (వతెష్టలను చును అచ్చటి దివ్య 


జగద్దురు కర్ర క లాతాంర: 219 


శేజస్సును చేదీవ్య్వమానం చేసి, భారత చేశ సమైక్యతను, సమ్మగతను 
వరిరథషుంచి వజలలో నవ చైతన్యాన్ని కలుగ జేసిన మహనీయులు, 
యువ(పవక్ర అయిన ఆదిశంకరులు కి2-న సంత్సరంలో అనగా 
(వ పూ, 477 సంవత్సరంలో కాంచీత్నే[తంలోని కామా శీ దేవి 
ఆలయంలో అవతారం చాలీ సారు. 

ఈ మహనీయుని చరిత్ర మనకు అత్యంత వవితమైనది, 
ధర్మం తణించి, అధర్మం (వబలుతున్న వడు, ని సజ్జనులను 
నంరషీ౧చి, దు ర్మార్దులను హతమార్చి ధర్మ వలేజ్ఞావన గాపించుటకు 
వరమా లె న్యయముగా మనుష్యరూవంలో అవతరించుతాడని 
ఛగవద్దితే బోధించిన న గ్ననత్యమును ఆదిశంకరుల జీవితం బుజువు 
జేస్తున్నది. ఆ మహనీయుని స్మరించుట మన (ప్రప్రధమ కర్తవ్యం, 
విద్యు క ధర్భం, 

ఆదిశంకరుల  జీవితసంగహాం ఈకింది క్లోక్షంలో 
నం గహించ బడింది : 

“ అష్టవర్థే చతుర్వేదీ, ద్వాదశే సర్వశాస్త్రవిత్‌ | 

షోడశ కృతవాన్‌ భాస్యం, ద్వా, తీంళోముని రభ్యగాత్‌ 11" 

ఎనిమి చేండ్లనాటి శే చతు శ్యేద (నాలుగు వెదములు ) విదు 
డయ్యెను, వం డెండేడ్ల (పాయముననే సర్య శా న్రపార గంతు 
డయ్యెను, వదునా శేండ్ల శే (బహ్మాసూ(తాలకు భావ్యము చెప్పెను. 
మువ్పదిరెండు నంవత్పరములకే మునియై అవతారమును 


నాలం చను. 
వో 


“Stand and die on your own strength, if there 
is any sin in the world, it is weakness, avoid all 
weakness, weakness is sin, weakness is death. “ (బతికినా 


చచ్చినా స బలముపె ననే ఆధారపడియుండుము. (సపంచంలో దుర్చు 
లత్వమే మహాపాపం, దుర్చలత్వమె మరణం. కావున దాని నెట్టయినను 
సోగొట్టుకొనుము, ' 

ఎ (శ్రీ స్వామీ వివేకొనంద 


శ్రీ రామానుజాచార్యులు 


(క. శ, 1017 - వ సంవత్సరమున తమిళనాడునందలి 
వెరుంబూరు నగరమున (శ్రీ) రామానుజులవారు జని ంచిరి. తండి 
కేశ వాచార్యులు, తల్లి కాంటిమతి, జన్మ కాలమున షం లత్ముణా 
చార్యులు” అని నామకరణము చేసిరి, తరువాత వీరి మామగా3 న 
ఎ_లపూర్లసాంములవారు పిరికి “ రామానుజులు” అని చేరును 
నిశ్చయించినారు, 


ఎనిమి దేండ్ల [పాయమున ఏరికి ఉవనయనము వేసిరి, 
తండిగారు తనగ్భహామునంచే వీరికి విద్య నేర్పి 16 -వ ఏట 
వివాహము చేసిరి. వివాహానంతరం తండిగారు వరవువదించిరి, 
తదనంతరం విద్యా ₹ందమయిన కాంచిపురమునకు వెళ్లి 
' యాదవ వకాశు ” అను సువసిద్ద వెదాంతులవన్ష శీష్యులుగా 
చెరి విద్యాభ్యానం కొనసాగించిరి, 


శిష్యులైన రామానుజుల'వారి (వలిభను, కుశా గ బుద్ధిని 
చూచి గురువుగారికి మనస్సులో ఈర్ష జనించింది, శిష్యుడు 
తనకన్నా తెలివి తటలలో మించిపోతాడనే బాధ మనస్సులో 
ఏర్పడింది. ఒక వర్యాయం ఉవనిషత్తులకు అర్థం “చెబుతుండగా 
గురు లిష్యులమగ్య వాగ్యి వాదము వెల రేగింది, శిష్యునకు నర న 
నమాభానం గురువుగారు యివ్య లేకపోగా కొన్ని అవశబములతో 
దూపుంచిరి. రావూనుజులవారు నోను మెవవక గాంభీర్యత ణో 
ఆ దూవణ భూవణలను నహించఛిరి, కాని ఆత్భగారవమునకు 
మాతం గొవ్ప దెబ్బ తగిలినట్టు భావించి ఆనాడు మొదలు 
రామానుజుల వారు గురువుగారి వద్దకు వెళ్ళకుండా తనయింట' నే 
అధ్యయనము (వౌరంభించిరి, 


శ్రీ రామానుజాచార్యులు 211 


గురున్రగారి ఆత్మాభిమానం దెబ్బతిన్న ది. శిష్యునివట్ల 
చ్యపాగ్ని (వబలు చుండెను, ఏదోవిధముగా శిష్యుని వరివూర్చాలని 
గురువుగారు సిగ యించుకున్నారు, ఆఅంతేర్యులై న శిష్యలతో 
నంవదించి (తిపెణి స్నానమునక ని క్నుటపన్ని రామానుజులవారిని 
కూడా కలుపుకొసి (పయాణం (నారంభించూరు, యాదవ వ కాశ 
గారి శిష్యమండలిలా ఒకరైన రామూనుజులవారి పినతల్లి 
కుమారులు గోవిందాచార్యులు గురువుగారి కుటను వసికట్టి 
రామానుజుల వారికి రహస్యంగా వివరించారు. అవ్వడు 
రామానుజులవారు వదో ఒక మివతా యా[తను మానుకొని 
తిరిగి కాంచీపురం సురక్షితంగా చేరారు, 


(శ్రీరంగమునందుగల వైప్లవమత _ విద్యాంసులై న 
యమునాచార్యుల వారితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. 
రామానుజులవారి బున్ధికుళాగ తకు, "తెలివితేటలకు, ఫావణ 
విధానమునకు _ ముగ్ధులై యమునాశార్యులవారు, వారికి 
చై_స్లవధర్శ పక్షును యిచ్చి తన వారసునిగా చేయ సంకల్సించిరి, 
కాని ఆ కోరిక చారి జీవితకాలంలో నఫలికృతం కాలేదు, వారు 
చేహం చాలించిన పిదహ వారి శిప నగు పూర్తావార్యులవారి 
వలన దీక్ష 7_కొని రామానుజుల వారు (థ్రీ)రంగమునందలి 
గురువీఠనును అధిప్యంచిరి, వెవ్టవధర్న్శ పతును గ్రహించిన 
తరువాత సన్యానమును కూడ పుచ్చుకొనిరి. అప్పటి తననామమును 
ఈ యతిరాజు” లని (వక టించిరి, 


(వ్ర) రామూానుజులవారు ఏశిజ్వ్వాదె(తమును (వచారం 
చేసిరి, అనేక మత గంథ ములను రచించిరి. దానిలో వేదాంత 
సారము, వేదాంత సంగహము, (శ్రిభావ్యము మొదలగునవి 
వసిద్ధములు, తన నివ్యమండలిత. భారత చేశములోని మారు 
మూల|గామాలను నహితం నందర్శించి మత వచారమును 
గావించిరి, అనేకమంది బౌద్ధమత వండితులతో, అదె. గత వాదులణో 


216 దాలవిజ్ఞానకోశము 


చర్చలు జరివిరి, ఏరి |[వతిభకు ముగ్గులై, తల యగ్గి వీరికి 
శిష్యులుగా అనేకమంది చేరినాము, 


దిగ్యిజయయా[తను ముగించుకొని (స్రిరంగమునకు తిరిగి 
చేరుకొనికి, తన శిష్యులకు మంచి శితణ నిచ్చి వతిభా 
వంతులుగా చేసిరి 190 సంవత్సరముల నిండు జీవితాన్ని గవి 
వ న 1187 నంవత్పరము మాఘ మాసమునందు వరవువదించిది, 
అవసానదశయందు తమశిష్యూలందరిని ఒక-వోట చేర్చి శ్రావి 
కార్య క్రమమ-ను వివరించి ' వరాశర భట్టు ను తన వారసునిగా 
నిర్లయించిరి. భగవంతుని శద్ధతో ఆరాధించి, తన నమోవమున 
వున్న శివ్య కొటి నుళ్రైశించి * నాయనలారా! మిరు మమ్మును 
గూర్చి దుఃఖంవరాదు. జీవితపు చివరి ఘడియలలో వూ 
కానందముగా మారు ఏడ్కోోలు ఒనగవలయును” అని ఉవచే 
చొంచిరి, తదువరి ధాన్యములో నిమగ్ను లై (పోణములను 
వదిలిరి, 

నంకర మతమున జ్ఞానమునకు (ప్రాధాన్యత యివ్యబడ్‌ంది, 
రామానుజ మతమున భక్షి! (ప్రాధాన్యత యివ్యబడింది. భ కుడు 
తన కార్యమును కర యోగ ముతో నారంభించును, నిష్కామ 
భావముతో శుభకర్భల నాచరించుకేు ' కర్శయోగము, ఆ కర్ష 
యోగములో వారి! క్షానయోగము (ప్రాప్తించును. జ్ఞానయోగ 
ముతో జీవుడు తన్ను తాను కెలిసికానును, నత్యా నత్య, ధరా 
ధర్మ వివేచనము వానికి కలుగును, జ్ఞానయోగము తరువాత 
భ_కృయోగము (పా ప్లించును, ఆ యవస్థ్టలో మానవుడు నమ నస 
మును వదలి ఆత్మను కేవలము వరమాతు బనియందు లీన 
మొనర్చును, వరమాత్తుని ఆరాధనమునం టే చి త్రమును లగ్నము 
గావించును, భో కి యోగమున పూర్ణుడై న మిాదటనే జీవ్రనకు 
ముక్రి సం పా_ప్తించును, ఈ దశలో జీవుడు తన్ను చాను 
భగవంతుని కర్పించుకొనును, _ 


శ్రీరామానుజాచార్యులు 917 


రామానుజ మతమున గురువునకు గొప్ప స్థాన మున్నది, 
గురువునకు ఏదో ఒక వ్య క్తిమిద కృవకలిగిన వొ అతడు కర్చు, 
కాన; భ కృ యాగము లనెడ సోపానములను దాటక యె వె కుంఠవా 
చూాధి కారము పాందవచ్చును, 


సమ స్త (పవంచమంతయు మిధ్య యని శంకరుల మతం, 
న ంకరులవారు (బ్రహ్మము తవ తదితర మేదియు నున్నట్లు అంగీక 
దించ లేదు, (వవంచం, జీవుడు, [వకృతి వైభవము లన్నింటిని 
మిధ్యగా నిర్ణయించిరి. కాని (శ్రి రామానుజులవారి విశిష్టా 
మె్యళమునందు. (బహ్మమువలె జీవునకు, (ప్రకృతికి సైతము 
అనొదిత్యము, అనంతత్వము గలదని అంగీకరించ బడినది, శావన 
కురు తమమతమునకు “విశిప్లాదై ఏతము ” అను నామకరణము 
గావించిరి అనగా ఈశ (రుడు, జీవుడు, (పకృతి యో మూడును 
తమ తేమ విశిప్ట్ర గుణముల కారణమున వరస్సర భిన్న ములు, 
(వ్ర రామానుజుల వారు విశిషముతో కూడ అద. (లేము అను 
వదమును కూడా పొదిగిరి, ఈ వస్తువులన్ని వేరువేరై నవ్చటికి 
జే న్‌ క్రికి అధినములె వున్న వని సారాంశం, అన్ని టికి అంతే ర్యామి 
యగు వరాత్సరుజే మూలమని భావం, తాము [కొత్త మతమును 
స్థాపించ లేదనియు, తవు మతము 'వేదాంతమతమనియు (వచారం 
చేసిరి, 

ఏరి మతమున ము దా తిలకాదులగు బాహ్యా చిహ్నాములకు 
సపపహూడూా (పాథాన్యతే యివ్యబడినది. ఈ మతమువారు శంఖ, చక, 
గదా, వద్శము మొదలగునాసి ముద్రలు తమ శరీరమునందు 
భరింతురు. మ_స్తకమునందు ఉరుమణి తిరుచూర్ల ములలో అలంక 
రించుకొందురు. ఏకాదశి [వ్రతమును పాటింతురు. తులసీపూజ 
గావింతురు, అర్చనము పూర్తి చెసిగాని అన్నమును భుజింవరు, 


స్లో 


వ్ర మ నవ్వూ ర లు 


2) pono దశ్న్షీణ కర్ణాటక యందలి ఉడిపి 
తె తమునకు నమివమాలోనున్న EP (గామమందు (కీ: న్‌, 
1198 సంనత్సర మున జన్మించెను, తండి ఇరు మధ్య ?౫హభ ట్టు, తల్లీ 
వెదవతి, అతనికి చిన్న తనములో * వానుబేవు ” డని నామకరణం 
కక్‌ 'బాల్యమం టే (వతిభావంతు డై న వాసుదేవుడు నకల వెద 
భాగములను, ఇతిపాన పురాణములను స్యయముగా అభ్యసించి 
ఎల్ల రినీ ఆశ్చర్యవర చెను, 

సుమారు ఏడునత్సేరముల [పాయమున వాసుదేవుడు తన 
తల్లి తో ఉత్పనములు తిలకించుటశె. “నేయంవల్లి” యను (గామము 
నకు వెళ్లెను, అక్కడ శివుడను Fone పురాణకథను 
చెవు చుండగా వాసుదేవుడు మధ్యలో లెచి “ మిరు ెప్పియున్నది 
సరికాదు. ఇది వ్యాన, కుటు సిగ్దాంతమునకు నిరుష్ణమైనది ” 
అని స్పష్టంగా నవుగచూ మెల్లగా చెప్పెను. అక్కడ వున్న 
వారందరూ ఆశ్చర్య చకితులయిరి, సరియెన అర్థము చెవృమని 
పట్టుబట్టిరి. అప్పుడు వాసు బేవ్రడు మృదుమధుర మైన భావనలో 
స్పష్టంగా సరియెన అర్థం చెప్పగా ఆ నివ పౌరాణికుడు మెచ్చు 
క్రోొనిరి, 


వురొక సందర్భమున తండి మధ్య ₹హభట్టు పురాణము 
చెహు చుండగా అడ్ల్డుత గిలి తండి చెవృసండా వదలి-వె చిన 
కష్ట్టమెన పచాలకు సరెయెన అర్ధమును చెప్పి అక్కడ నదూూ వేళ 
మెన వారందరిని ఆశ్చర్య చకితులను గావించిరి, వాసు బేవ్రనకు 
ఎనిమిదవ నంవత్సరమున ఉవనయనము చేసిరి, (బ్రహ్మచర్య 
వియమములను ఆచరించు చు, వేన్రములను పధించుచు గణ శాలియె 
సంచరించుచుంజెను, ఒకానొక సమయమున నర్పాకారమును 


క్రీ మధ్వాచార్యులు 219 


ధరించిన యొక బై త్యుడు తేన విషజాంలలచే జనులందరిని 


బెదరించుచు వానుబేవుని చంపుటకు రాగా, కాలి వేలితో 
సునాయాసముగా వాసి నదిమి చంవివై చను, 


ఒక్క చదువులోనే గాక ఆటలపోటీలలో కూడ పాల్గొని 
అందరికన్న మిన్నగా వుంజేవాడు, గురువులవన్న వఠించుచు, 
గురువులకు సహితం తెలియని విషయాలను చెన్పీ ఆశ ఏర్యవర చెవాడు, 
నక లవిద్యలను నాక ల్యముగ సెర్చుకొని గురుకులమునుండి ఇంటికి 
నచ్చి (శ్రుమన్నారాయణ భక్తిలో నిమగ్నుడ య్యెను, వదహారు 
వత్సర ముల (పాయమునంచే (వావంచిక విషయములందు 
అనాస క్తుడై, నడా విస్తుధ్యాన పరాయణుడై గురువైన అచ్యుత 
pm నన్యానదితును వాంది “పూర్ష్మవజ్ఞ అను నామమును 


నీంకరించి!, ఉత్పమ నష్యుడు దొరికి నందుకు గురువు అ ద్యుత 
eres నాచు మనమున ఎంతో సంతేసించిరి, 


పూర్ణ వ్రజ్ఞులు నన్యానమును సక రించిన తరువాత చెండు 
నెలలలోనే ఆశమమునకు వచ్చిన వండితులను జయించి ఆనంద 
[వదాయక మైన శాస్రైమును వివరించి గురువులచే ' ఆనందతీర్థు [ 
లను బిరుదును పొందిరి. ఆకాలంలో (వబలంగా వున్న బౌద్ద, 
డైన, పాశువత, ప స మతములను నిరాటీణ eal 
ఖండించు'చూ ఆనందతీర్థుల వారు దకీ.ణచేశయా తను. ముగించిరి, 
మొదట గీతాభావ్యమును రచించి, గురువులకు సమర్పించి విస్లువుని 
అవతార మేయెన బాదరాయణ మునిని చూడటానికి బదరికి వెళ్ళిరి, 
(బహ్మస్మ్నూతిమ లశె విరు ఒక వ్యాఖ్యానము (వాసారు, దానిక 
“'భామ్యము” లని ఉరు, వనివత్తులవై న భావ్యం (వాసారు. 
బుగారదములోని మం|తెములకు వ్యాఖ్యానం కూడా (వానారు, 
ఏరు [పబోధించిన మతమును *_దెెతము ” లక “ మధ్యమతము ” 
అంటారు, ద్రషతేమనగా జినాల్డ, నరమాళ్న రెండును వేరుగా 
నున్నవనీ భావము, 


220 బాలవిజ్ఞానకోశము 


మధ్యమత స్థావకులై న మధా్యాళార్యుల వారు బదరి నుండి 
తిరుగు (వయాణంలో గోదావరి తీరముందు నోథనభట్టు ” అను 
అదై (త వండితునితొ వాదోవవాదములను గావించి చె డై (త 
తత్యము వారిచే అంగీకరింవ చేయించారు. వారు (త్ర) పద్దునా'భ 
తీద్ధిలను నామముతో ఆచార్యుల వారికి ముఖ్యశిష్యు లై ర. “తివి క్షమ 
వండితు? లను పరుగాంచిన సా అదె దై. (తే విద్వాంసులు నహితం 
ఆనందతీర్థుల వారితో" పడిహేను రోజులు అఖండంగా తర్కించి 
ఓడిపోయిన వీదవ శిషు ష్యులై ది, eres పండితులు మభా్యఛార్యుల 
వారి పూర్వ వజ్ఞలను పనరిస్తూ * వాయుస్తులి” యను ఉత్తమ 
సోోతమును రచించిరి, అందు వాయు బేనుల, హనుద్భిమ మాధ్యాన 
'తారములను స్పుతించిరి. తివి కమవండితులవారి మూడవప్పుతు 
డ న (స్రీ) నారాయణపండితులు వారి చిన్న వయస్సులోనే 
మధా్యచార్యుల వారిని చూచి వారి తండి, ఇతర బంధువులు, 
నవుకాలికులు చెప్పిన విషయములను (కోడికరించి పూర ర్ల | పజల 
చరిత్రను “సుమఫ్య విజయ * మను శేరుతో ఒక (గంధమును 
రచించిరి, 


శ) Sree మెతానుయాయులు (స్తీళ్ళష్ణుని 
వరమ(రైవముగా భావిస్తారు ఈ మతంలో భకక (వథానస్థానం 
ఉంది, ఉడిపిలో (స్త్‌) ముఖార్థావార్నుల పోరు పూజించిన క్ష 
"దేవాలయం కలదు. ఆనాటి సంస్క- రలు, సాధువులు, భక్తులు, 
తమ బోధనలను చేశభావలలో శకావించిరి, అందువలన వీరి 
బోధనలు సామాన్య జనులలో బహుళ (వచారం పొందినవి, 


శ ముధారనార్యాల నౌరు తమ వుధ్య శా శ్రామును మిక్కిలి 
వీతితో బోధించిరి. మణియు శంఖముతో చక ధారణము 
వేయించిరి అనగా శంఖ చ కాంకనమును వెనుకొనినవాచే 
(వ్ర మధ్వ్యశా న్ర్రమును తేలియుటకు అర్హులు, ఆందువలవ అఇఖా 
ర్యుల వారు సజ్జనులకు శంఖ చ కొంక నమును జేసి తవు సిద్ధాంత 


శ్రి మధ్వాచార్యులు 221 


వన్ర్రమును ఉవ ేశించేవారు. (శ్ర మధ్యాచార్యులవారు తమ 
అద్భుత శక్తితో వవ్శితమైన భారత భాగవత గ్రంథములను 
ఈూాగుగా. విమర్శించి “ శ్ఞార్రత్ర తాత్పర్య నిర్ణయము, భాగవత 
"తాత్పర్య నిధర్హయము ” అను (గంథములను రచించిరి, వారు 
ము _త్తము మువ్చదివడు [గంథములను రచించిరి. వీని నిపుడు 

“నరగమూూల (గ్రంథము. లందురు, Et న, 1275-వ సంవత్సరమున 
(శ్‌ వుధా్యాచార్యులవారు పొజక మె త మందుగల తవు స్వగ్భృుహమున 
౫ కుంఠము (మృతులైరి ) న కరిగిరి, 


x 
తులసి మహత్యం 


తులసీ ఆకులతో కప్పిన శవం కొంతకాలం కుళ్లి పోకుండా నిలువ 
కుంటుందిని రరమథ్యి అమెరికన్‌ శౌ స్రజాలు పరిశోధనల వలన తేలును 
న్నారు. జపానులో (పతి ఇంటా తులసివనం ఉంటుంది. కలకత్తాలో 
ఒక యూరోపియన్‌ తస యింట తులసివనం ఎర్బాటు చసుకొన్నాడు. 

సుమిటని ఒక హిందువు (పల్నించగా “ ఓషధిలోకంలో తులసి 
మొక్కలో సున్నంత విద్యుచ్చక్తి మది ఎ యితర చెట్లలోను లేదు. 
శ తులసియొర్కలు ఉన్న (పొంతమున రెండు వందల గజముల మెర 
వరకూ దాయుపు పరిశుద్దంగా వుంటుంది. మలేరియా, ప్లేగు మొదలగు 
అంటువా కధులను, కయరోగమును కలిగించ కములు ఆ (వాంతానికి 
రపు, దోమలు ఆ (పొంతానికి రావు. (వతిరోజూ సాయంకాలం 
తులసిపనంలో షకారుచెస్తూ వుంటాను” అని చెప్పాడు, మన పూర్వీకులు 

ను 


తులసిచెటును అందుకే నిత్యం పూజించేవారేమో : 
ర 
న 
ఉపపాండవులు 
(దొపది సుతులను  ఉపపాండవు లంటారు. వారి పర్లు ; 
ల్సి 


l. (పతి విందు[ ౧డ్రు (04 
ర, నుత సనుడు. 


(శుతసోముడు ల, _శుతకీ ర్తి ది 4, శతాసీకుడు 


త క ల వ 


కీ. శ. 1468-వ నంవత్సరమున కార్తీక గుద్ధ పౌర్ణమినాడు 
పంజాబులోని 'టాల్యెండి " అను గ్రామములో సూ జన్నిం "చెను. 
తంగ డికెరు కాళుడు (కలూచంద్‌ ఖలీ ): తల్లి (తిప్పా దివి, 
నానక్‌ తండి థ నికుడు వ్యాపారముచే జీవించేవాడు, వచంస్టు 
యీడు వచ్చిన తరువాత నానక్‌ ను పాఠశాలలో చేర్పించారు, 
రెండు నంవత్పర ముల తరువాత సంస్క్మ్ఫతె సంత లాటత్రసుం రపి 
వరు చదావునందు అన క్రిని కనువర చ లెదు, అతుర జ్ఞానము 
య ధార్థజ్ఞూనము కాదని భావించి వాళశాలయయ  వోవడం 
మాని వెశారు. 

వయసు పెరిగినగొద్ల్‌ ఏరి మాన సమునందు నై రాగ్య భావము 
చెరుగ జొచ్చినది. ప్యుతుని స్థితిగతులను గోహించిన తండి 
సులానా పురమున నున్న నానక్‌ అక్కగారి వద్దకు సరః 
నానక్‌ గారి వావయగు జయరామ్‌గారు నవాబ్‌ చాలతీ ఖాన్‌ గారి 
వద్ద పరిస్‌ ఉద్యోగ మున జేర్సిరి, తరువాత ఫిరి నె రాగ్యమును 
మాన్సించుటశై గురుదాన పురము నందలి మూల చం[దఖ( తిగారి 
కువూ_ర్సెను యిచ్చి వివాహము చేసిరి, ఆమె చేరు  నులతీణ? 
కాగ సులత్స్‌, స్త ' అని జేరు మూర్చిరి. వివాహానంతరం మూడంక్రకు 
పీరి కొక కుమారుడు జన్మిం వెను, '(శ్రిచందు” డని పేరు పెట్టిరి, 
నాం కలవాలా మరొక కుమారుడు జన్నించగా ఆఅతే సికి 
' లమ్మీచందు " అని నామకరణము చేసిరి, 


ఉద్యోగములో వచ్చిన ధనములో ఎక్కువ భాగాన్ని 
డానథర ములకు నానక్‌ వినియోగించేవారు, వేదాంత బోధన 
లను చెస్తూండవారు, (వజలలో పాతుకొనిపోయిన మూఖి 
విళ్వానాలను, అజ్జుననును తన జ్ఞానబోగనలచే తొలగించి 


గురునానక్‌ నవల 


నవారు, వీరికి చాలామంది హిందువు లే గాక మహమ్మదియులు 

క్యడా ఆష్య్యులై నారు, 

ఏరికి ముప్పదేయ్యా వయస్సు వచ్చినది. వీరి హృదయమున 
ఇనాగియున్న esr జ్వాలలు బహిర్లతం కాజొచ్చినవ్‌, 
వాటి నాపుటకు ఎవరికి శక్యం కాలేదు. ఒక శుభదినాన తన 
నరులతో భాయీోమర్లాసా ” ను వెంట కొసి దుఃఖంచుచున్న 
గల ఇవల్నిని, పిల్లలను వంటనే వదలిపెట్టి సంచారమునకు బయలు 
చేరెను. వంజాబులోని వివిధ[వజేశములను సందర్శించి కాళీ, 
(వయాగ “మొదలగు పుణ్యమే త్రముల శకిగి అనేకమంది నీత్యాంసు 
లను, మహాత్ములను కలిసి వేదాంతి చర్చలు గావించిరి, వంగ 
దశం, అన్నాం (పాంతాలను కూడూ సందర్శించారు. దక ణాదిన 
వర్యటించారు. * భఛాయీోనవాలా *, ' భాయివుర్హానా లను నెంట 
నిడికొవి అరబ్‌ "దేశమునందు కూడా సర్యటంచినట్లు చరిత కారులు 
చెబుతున్నారు, 

మక్కా యాత పూర్తి చెసుకొని మదీనాను నందర్శించారు, 
రోమ్‌, ఇరాన్‌ చేశములలో వర్యటించి హాగ్టాదుకు చేరారు, 
బాగ్లాదును _ వరిపాలించుచున్న ' ఖలీఫా” వీరిని గారవించి 
విలువగల “అంగీది” నిరికి బహూకరించారు. ఆ యంగ మోద 
వవి తె మైన ఖురాన్‌ మంతేములు (వాయబడయున్నాయనసి 
చెబుతున్నారు, ఈ యంగీ సిక్కు. ల భాషలో * వోలా ’ అని (ప్రసిద్ధి 
గాంచినది, అది నేటివరకు సురవీతముగా వుంచబడినది, ఆయన 
అభిమానులు (పతిసంవత్సరం, ఆ యంగీని దర్శించ డానికి 
వెళ్లుతూంటారు, 

ఏరు వాగ్దాద్‌ నుంచి బుఖారాకు వెల్ళిరి, అచట విరి [వయ 
చీవకులు * భాయీామరన్రానా '  మరణించిరి. తేదువరి నానక్‌- 
గారు తిరిగి న్వస్థలమునకు చేరుకొని అవ శేష జీవితమును తమయింట 
కత రా పురమునందు గడిపిరి, 


994 బాల వీజ్ఞానకోశీము 


పిరికి కొంతశకాలావికి “లహనా” అనువేరుగల ఖతి 
యువకునితో వరిచయం వర్చడింది, ఈయన నానక్‌ గారి 
ఉవ దేశములకు |వభావితుడై శిష్యుడుగా చేరినాడు. శిష్య లందరి 
కంెకు ఈయనను అత్యంత ఏతిపాత్రునిగా నానక్‌ గారు 
తలంచెడివారు, గురునానక్‌ గారు స్థాపించిన. సిక్కు వఠాసికి 
' లపహానా ” వార సుడయ్యాడు, ఈయన * గురు అంగదబేవ ” 
నామమున  మిక్కి_లి అగరు సిక్కు_ల ద్వితీయ గురువుగా 
వీళము నలంకరింవారు, 

గురునానక్‌ |! న, 1526 నంవత్సరమున ఆశ గయుజ 
శుద్ద దశమినాడు వరిమవదించిరి, ఏరు మూ ర్తి పూజలయందును, 
(వతేములయందును విశ్వానం చవరాపువారు కాదు, ఆడంబరమునకు 
అవ కాశం యిచ్చెవారు కాదు, (గుడ్డినమ్ము కాలను, మూడో 
విశ్వాసాలను నమె డివారు కాదు, (ఆొద్ధమును బెట్టుట యందు పిరికి 
నమ్మకంలేదు, 


నానక్‌ గారు ఒక పర్యాయం హరిదాార మునకు వెళీినారు, 
అచట వండాలు ఒక యజమూానిచెత పిండములుు తర్పణాలు 
అర్పించచేయుచుండిరట, ఆ విండజలములు వరలోకమున నున్న 
వారి పితరులకు చెందునని వెవ్వుచుండగా నానక్‌ గారు విన్నారు, 
ఆ వండాలతో వాదనచేయుట మంచిది కాదని భావించి, స్యయ 
ముగా గంగాజలములోసికి దిగి వడవుటి ెనకు అభిముఖు_ల 
సీరమును వెదజల్లు చుండిరట, వండాలకు ఆశ పర్వము వెసి “అటుల 
చేయుటకు కారణ మేమిిటని నానక్‌ గారిని అడుగగా కరార 
పురమునందు తమకు తోటలున్నవని, దానికి నీరు అర్బించుచున్నా 
నవి బదులు చెప్పిరట, అంతట వండాలు తమలో తాము నవ్వు 
gr యీోావ్య క్కి ఎంతటి అమాయకుడు ! ఆరెండు వందల క్రోసుల 
దూరమున నున్న తోటలకు గంగనుండి దోసిళ్ళతో సిల్లు చల్లు 
తున్నాడు *” అని వెటకారముగా అనిరట, అవ్వడు నానక్‌ 


గురునానక్‌ 225 


గారు యు క్రియు క్తముగ “మో రెంతటి అమాయకులో మోరే 
న్యయముగా ఆలోచించండి, నేను చల్లిన సరము ఈ లోకమున కే 
పోని వతంలో, మో వొనంగు జలము వరలోకమున గల వితరుల 
“ఇలా చేరగ లదు?” అనిరట, ఆయన మాటలకు వండాలు 
అశ్చర్యచకితుల రి, 

పదములలోని ఆర్యసిద్ధాంతేములను కొన్ని ౦టని (గహించి 
తన సిక్కు_మతేమును తీక్సిదిద్దను. అత నెవ్వుడూ వర్షవిఫదమును: 
చూవ లేదు. నకలజనులు సమానులెేయని ఆయన విశ్వాసము, 
' (గంధ సా బాబ్‌ *” అను మత గంథ మును గురునానక్‌. (వాసిరి, 
భ క్రిరన వధానమైన ఈయన మతము |వజలకు బాగా నచ్చినది, 
పరి మతమును సక రించిన వారిని * సిక్కు * లందురు, సిక్కు జాతి 
సజీవ మైన ఏర జాతి, 


హి 


రామాయణ పభావం 


మున రామాయణ కథలు టర్క్స్‌ బర్మా, సయాం, నీనా, సిలోన్‌, 
కంబోడియా మొదలగు దేశములలో వ్యాప౦చి వారి సంస్కృతిలో 
అంతర్భాగ మైనది. టర్కీలోని రామాయణమునకు *రవోతన ' అని 
pire (పాచిన పాం శీకమతము వెదమతము నుండియే వచ్చినది. వెదమంత 
ముల (పక్కన జెండవెనా మంత్రములు నుంచినరో ఈ విషయం బాగా 


అర్ధమవుతుంది. మన శర్వుడు శర్వగాను : మిత్రుడు మ్మితగాను ; 
నరసింహుడు నె రోసింహగాను ఏ; వాయువు వాయుగాను పిలువబడు _ 
చున్నారు 'దేపతా నామములతో భేదముళేడు. ఉన్ననూ స్వల్పము. 


జ 


” భగవంతుని (ప్రత్యక్షముగ గాంచినది ఒక్క భారతదేశము ' 
మా్యతము. భగవంతుని గాంచు ఆతురతగల వ్య భారతదేశము నెటుంగ 
వలెను. ” 


— VICENTE AUELINO 
15 ను 


రాజారామమోహనరాయ్‌ 


రాజారామమా హనరాయ్‌ 1772-వ సంవత్సేరం ము 22.-వ 
తేదిన వంగచేశంలోని " రాభానగరలి” లో జస్ఫించారు, తండి 
రమాశకాంతరాయ్‌ , తల్లీ తారిణేచేవి. వీరిది చిన్న జమోందారి 
కుటుంబం, అధ్యాత్మిక నితణలో తల్లిచెత (వ భావితుడ య్యాడు, 
చి _తృశుద్ధిత (పార్గనలు చేసేవాడు, బాల్యంలోనే ఆరాధన 
అంశు అతడికి అపారమైన (శ నాభ కులు కుదిరాయి, 

రానుమోాహానుడు బాల్యంలో తన స్య గామంలోసే వంగ 
భావ, సంస్కృతం కొంత అభ్యసించి, వెరి యన్‌ భాషను కూడా 
పించాడు. కాని [గామంలో లభించిన (సౌధ మిక విద్య ఆ 
చాలకునికి సంత్ఫే_క్తి కలిగించలేదు, అది (గహీంచిన తెండి 
పారశీక, అరబ్బి భామలను నేర్పించడానికి పాట్నా వంపాడు, 
అప్పటికి రామ మోఫహానుని వయస్సు తి మ్మిది నంవత్సి రాలు 

పాట్నాలో "రాము వమోజానుడు మూడునంవత్పరా లున్నాడు, 
ఆకాలంలో [(వముఖ్మలై న విదాంసులతోో పరిచయం ఏర్పడింది, 
మౌళ్యలు అతనికి * కురాన్‌ * లో దిట్టమైన పునాది వేళారు. 
సూత్ముబుద్ధిగల విద్యార్థి గనుక చిన్నవయస్సులోనే మూల 
సిద్ధాంతాలను అవగతం చేసుకున్నాడు, యాక్షిడ్‌ , అరిన్లా టెల్‌ 
(గ ౦థాలకు అరబ్బీ భాషలోనున్న అనువాదాలను అధ్యయనం 
చేశాడు, పారశీక వేదాంతుళైన సూఫీల కవితా శా క 
విశెపాలు రామమోహనుని ఎక్కువగా ముగ్గుల చేశాయి, 

' ముతాజాలీలు, మువాహుదీలు” రచించిన (గంధాలను 
వరిశీలించి పరవశుడ య్యేవాడు, హిందువులు చేశే విగహారాధన, 


అం ట్‌ 
మూరి పూజ - పాతుబన్ధమైన ఆరాధనా  విభాన.. కాదని 


రొజొరామమోహనరాథయ్‌ి 297 


అతనికి తోచింది, కొంతకాలానికి పాట్నా విడచి స్వగృహం 
చేరుకున్నా డు. కొడుకులో వచ్చిన మార్పును గమనించి తండి 
క లవరవడ్డాడు, తనపు తుడు (పాచీన సాం| పడదాయాల యెడ 
నిర్హత్యంగా వుండటం చూచి తల్లి వ్యథ జెందింది, త ల్లైదం[డులు 
అతని మోద పెట్టుకున్న "పెద్ద పెద్ద ఆశలన్ని భగ్నమై పోయాయి, 
'రావమువోపహానుని మొదటి భార్య చిన్నతనంలోనే మరణించింది. 
సంవత్సర మైనా పూ_ర్తికాకమునుసపే తల్లిదం[డులు బలవంతంగా 
రెండవ పెండ్లి చెసారు. ఆ చిన్నవయస్సులోనే బహు భార్యాత్య 
మం'ు అనహ్య్యాంచుకొ నేవాడు, 14 ఏండ్ల వయస్సులో వారణాసికి 
వెన్లి సంస్కృ తాన్ని కూడా అధ్యయనం చేశాడు. ఉవనివత్తులు 


య 


ర్లు రగా చదివాడు, 


పదహారవ యుట  రావమమోహానుని అభి పాయాలు ఒక 
స్రరరూవం డాల్చ సాగాయి. అవ్వుడే హీందూ నమాజంలో 
జీర్చించుకొనిన నిగ హారాధన, మూథాచారాలను విమర్శిస్తూ 
ఒక వ్యాసం (వాశొడు, అది తండీ ఆ|౫ హానికి గురైంది, తల్లి 
హృదయం గాఢంగా గాయవడ్డది, తాను పూజించే చేవతా 
వి౫గహాోనికి నమస్క-రించని కొడుకు ముఖం చూడ నన్నది తల్లి 
తారిణీచేవి, తనమతాన్ని అగారవవరచే కొడుకుతో ఒకే 
ఇపరాదు [కింద ఉండ లేనన్నాడు తండి రమా కాంత రామ్‌, తుదకు 
"రామమోాహనుడు కొంతే కాలం న్వగ్భృహోన్ని వడిచివో 
వలసి వచ్చింది. మంమాలయాల మోాదుగా సుదిర్భ మైన పాద 
యాత గావించి ట బెట్టు చేరుకొని అక్కడ లామాలతో 
పరిచయం ఏర్పర్పుకున్నాడు, అక్క_డి ఆలయాలను సందర్శించాడు, 
పూజా విధానాలను పరికించాడు, ఆరాధనా విధానాలను గవు 
నించాడు, వారనుసరిస్తున్న [పాచిన కర్షకాండవట్ల అనవ్యా 
'మేర్చడింది. అఆ సంకుచిత మైన స్థలాలనుండ తగ తెంచుకొని 
పోవఅననే భావం కలిగింది, శేవలం నత్యాన్వెషణకొ నం 


298 బొాలవిజ్ఞానకోశము 


దూర భారం, [వయానలు లెక్క_ చేయకుండా తనవ లే [వయాణం 

సే అనేకమంది యాతికులను, సాధువులను, ఛ కలను కలుసు 
క్‌ న్నాడు, వారితో చర్చలు జరిపోడు, ఒక్కా వి స్యశ్వరునికి 
మాత్రమె భక్తి శ్రద్దలతో (వణమిల్లవచ్చున సె భావం అతని 
హృదయంలో గాడంగా నాటుక్‌ "న్నది, ఆ విశ్వ వరిపాలకుడో న 
సర మేశ (రుకో అనేవీ.ంచాలనె తహతహా అతనిలో జనించింది, 
అందువలన హిందూమత  |గంఛాలను అధ్యయనంచేయ నారం 
భించాడు. వాటి యెడల అతనికి అఖండమైన గారవం ఏర్పడింది. 
శాస్త్రాలను బాగా లోతుగా చదవడంవలన సంచేహోలు తిరి 
పోయాయి, ఉవసివత్తులు అతనిని ఎక్కువగా ఆకర్షి ౦చినాయి, 
ఏశేశ(రోపాసన మినహా మే యితర విధానం అతని మనస్సుకు 
నచ్చలేదు, రూవంహితుడైన వేళ సరుకే ఆ రాధించడంలో నే 
ఆనందం వున్నదని [గ హాంవాడు, ఢిల్లి పాదుపా వద్ద వదె 
సంనత్పేర ములు పదవిది సిరంహింఛి * రాజూ” బిరుదును కూడా 
పాందాడు. అక్క-డ ఆన్న ప్పుడు 'తుహీ ఫత్‌ -ఉల్‌ -మువాొ 
హిద్దన్‌ ” ( పరిశుద్ధా_స్తికుల కొక బహుమానం) అనే (గంథం 
రచించాడు, అరబ్బీ, పారశీక భామలలో నెలువడిన యీ (గంథం 
లో విగహారావనను నిశితంగా విమర్శించాడు, భాందన వండితుల 
విముర్శనలకు ఈ|గంథం గురైంది, 1505 లో తండి మరణించాడు: 
ఆకాలంలో నే ఈస్టిండియా కంచెనిలోని ఆర్థిక శాఖలో ఒక 
ఉద్యోగం లభించింది, తదువరి రంగపూర్‌ కలెక్టర్‌ అయిన 
' జూన్‌ డిన్నీ ” దొరగారివద్ద 1809 లో దివానుగా [వ వేశించాడు, 
ఆయనతో సన్ని హెత నంబంధ మేర్చడింది, ఆంగ భవ నేర్చు 
కొవటానికి ఆంగాయ న్యభావాన్ని ఆకళింపు చేసుకొవడానికి ఒక 
వుంచి అవకాశం లభించింది. అమ్మడు ఆయన వయస్సు 22 నంవత్చ 
రాలు, ఆ కాలంలోనే జైన వండితుల సహాయంతో క ల్పసూ 
(తాన్ని గూర్చిన విద్యను అర్జించాడు, హరిహరానందతీర్థ స్వామిత 


రొాజొూరొనుమోహనరాయ్‌ 229 


నన్ని హిత నంబంధం ఏర్పర్పుకుని తాం తిక శాన్ర్రమును కరా 
నేర్చుకున్నాడు, రంగపూర్‌ లో ఫల వదంగానే కాలం గడిపాడు, 
ఆయన సామర్థ్యం ఆయనకు ఎంతో గారవాన్ని సంపాదించి పెట్టింది. 


1811 |పాంతంలో రామమోహానుని కంపించివెసే నంఘటన 
ఒకటి జరిగింది. అది ఆయన జీవితానికే ఒక మలుపుగా 
వరిగణించింది, అది అతని అన్న గారు జగన్నాహానుని మరణం, 
రామమోహనుడు తన వదినను నహగమనం చేయవద్దని (బతి 
మాలు తున్న ప్పటికి, బలవంతంగా పురోహితులు, బంధువులు 
ఆమెను చితిమోద వరుండ బెట్టి మంటలకు ఆహుగి చేసిన దృశం, 
ఆ నమయంలో ఆమెను రటీంచ లేక, భరించ లెని ఆవేశంతో, 
ఆవేదనతో, ఈ ఘోర దురాచారాన్ని నిర్మూలిం చెంత వరకు 
విశమించనని తనలో తాను న్రవధం వడుతాడు, నలీ సహగమన 
దురాచార LB lala కొరకు రావముమోహానుడు 1812 లో 
(పారంభించిన ఆందోళన ఆయన జీవితవరవూవధి అయింది. 
1828 పోర్‌ విలియం బెంటింగ్‌ స గవర్నరు జనరల్‌ గా మన 
"జేశం వచ్చాడు, 1829 డిసెంబరు కవ "తపన రాజూ రావు 
మోహన్‌ రాయ్‌ ప్రతిజ్ఞ ఫలించింది. బెంటింన్స్‌ సతీ నహగమ 
నాన్ని వానన బద్ధంగా నిపే.ధింవాడు, 


డిన్నీ 1814 లో భారత బేశం విడిచి వెళ్ళగానే రామ 
మోూహనుడు కలకత్తాలో స్థిరనివాసం వర్పాటు చెసుకున్నాడు, 
తూర్పు ఇండియా వర్తక సంఘ ఉద్యోగ మునుండి విరమించగానే 
శద్దగా (గంథవఠన సాగించడానికి, నూతన రచనలు కొన 
సాగించడానికి తీరక, అవకాశం లభించాయి: ఈయన 
వేదాంత సూ తాలను 1815 లో వంగభావలోనికి అనువ 
దంవాడు, 1816 లో  * వేదాంతేసారమును” వంగ భాష 
లోను, * వేదాంతము” ను ఆంగ్లభావలోను తర్జుమా చేశాడు, 
అ చే సంవత్సరంలో ఈక, శీనోవనిమత్తులను నంగ, ఆంగ్ల 


290 బాలవిజ్ఞానకోళము 


భాషలలోనికి, 1817లో కఠ, మాండూకొావనివత్తులను వంగ భాష 
లోనికి అనువదించాడు. వంగ, ఆంగ్ల భావలలో పదాం తాన్ని, 
ఉవనివత్తులను అనువాదం చేయడం ఇబే (వథమం,. 18258 లో 
“హిందూ స్రైల పాక్కుులను వరిమితంచేసే (వయత్నం > 
( The Encroachment on the rights of Hindu Females") 
అనే పేరుతో ఆంగ్లంలో ఒక చిన్న పుస్తకం కూడా (వాశాడు, 


వి తార్జితంలోను, భ రల ఆస్తులలోను, హిందూ సిలు భాగ 
స్యామినుల య్య హక్కు_ లుండాలని వీరి అభి పాయం. 1827 లో 
'వజనూచి ” అనే నంన్న్బృత (గ్రంథాన్ని [వచురించాడు, కుల 
వర్ష వివశుతలకు వ్యతి రకంగా (వాసిన (గంథం అది, 1826 లో 
వంగ వ్యాక రణాన్ని ఆంగ్లంలో [వచురించాడు. దినినే వంగ 
భాషలో “ గాడీయ వ్యాకరణం” అనే వేరుతో కలకత్తా పాఠ్య 
[గంధాల నంఘంవారు 1రికికి లో (పక టించారు. మవఠగ నారన్య 
తానికి దీనివలన ఎంతో మేలు జరిగింది,  వంగభావలో గద్య 


రచనకు పూనాదివేసినవాడు యథార్థంగా రాజా రావు 
మోహనరాయ్‌, 


1815 లో “రామమోాహనరాయ్‌” 'అల్బీయనభ' (స్పేహ్‌ 
తుల సంఘం ) అనే ఒక చిన్న సంఘాన్ని ధ్ర పించాడు, మత వెదార్థ 
నంబంధమైన చర్చలు జరవడం, ధ్యానం చేసుకొనడం డాని 
ఆశయాలు, (వతిదినం హిందూ వేదవఠనం, ఆస్పిక గీతాలను 
గానం చేసేవారు, 


1821 లో *'యూని కేుదియన్‌ ” సంఘాన్ని కూడా స్థాపించాడు, 
STERN పార దోలడం, మూధావారాలనుండి విము కి చేయడం, 
త ల అంతరింవ బేయడం డాని ఆశయాలు, నైతిక 
ఎస్ధాం ఆలనా వరిశుద్దం చయ్యడం, ధర్శ కార్యాలను (వోత్స 
షీాంంచడం వారి భ్యయం, మేధస్సును, విజ్ఞానాన్ని అభివృద్ధివర చే 
నిద్యావ్యా ప్తి వారి పరమావధి, 1522 లో ఆ నంఘం తరఫున 


రాజారానుమోహనరాయ్‌ 28 | 


ఆంగ్లొ-ఇండియన్‌ పాఠశాలను స్థాపించాడు. స్వదేశీ పిల్లలకు 
ఉచితేవిద్యా (వదానం "సేవారు, 


వ్రై/_న్వవ ముత వచారకులు "రావముమోహానుని వవగించు 
కుంటున్న వ్పటికి ఆయన రచనలు ఐరోపా, అమెరికా ఖండాలలో 
అధిక ౦౫గా 'మెవ్వును పొందాయి, ఆయన రచించిన వేదాంత 
[గంథాలకు అమెరికాలో విశేవ. (వవారం లభించింది. 

1817 లో సర్‌ ఎడ్యర్డ్‌ హైడ్‌ ఈస్ట్‌, డేవిడ్‌ హేర్ణతో 
కలిసి రామమోపహానుడు హిందూ కళాశాలను స్థావించాడు, 
పూరా్యచారవరాయణ్బులై నవారివలన అ కళాశాల పాలక 
వర్షంలో రామ మోహనునికి స్థానం లేకుండా పోయింది, 

వంగచశంలో ఆనాడు మొదట పుట్టన విశువును గంగకు 
అర్చంచు దురాణారం వుండేది, అతని ఉద్యమాలద్యారా ఆ 
దురాచారాన్ని అరిక ట్ల “బిగాడు, బహుభా ర్వాత (మును కూడా 
కొంతవరకు అదుపులోనికి లేగలిగాడు, విధవలకు పునర్యివాహము 
చేయు [పయత్నములో కూడా కొంతవరకు సఫలీకృతు డై నాడు, 
వ్రతసి ఈ కృషి.ని ఈశ్వర చంద విద్యా నాగ రుడు అనేక శా త్రము 
లను పరిశోధించి శాసనబద్దము అగునట్లు చేసెను, 

ఇతడు కలకత్తాలో 1828 అగస్టు 20-వ ేదీన (బ్రహ్మ 
సమాజమును స్థాపించాడు. ఈనాటికీ ఆ దినాన్ని ' భాదోత్సవ 
దినం” గా జరుపుకుంటారు, అది (పథమ (బహ్మాపాసనన 
నమావేశం జరిగిన శుభదినం, 1880 జనవరి 2కి-వ తేదీన నూతన 
(బహ్మనసమాజ మందిర (వతిష్థావన జరిగింది, ఈ సమాజం తారకా 
పోందూమతంలోని మూఖథావారాలను ఖండించుమూా (వారం 
జరిగింది, | 

రాజా రామమోహన్‌ రాయ్‌ గొవ సంఘ సంస్క రృ, 
రామమోపహనుడు హిందూధర్మ శాస్త్రాలకు విరోధి అని ఆనాడు 
ఇవాలామంది్‌ ఛాందసులు భావించీవారు, అది పొరపొటు, ఆయన 


292 బాల విజ్ఞా నకోశ ము 


ఎంతో విన మతత” మత (గంధథాలను (వాఖ్యానించాడు. పండూ 
ధర్మ ౪ న్ర్రల సారాంశాన్ని శాగా అధ్యయనం మెసిన వాడు 
గనుక యధార్థమైన విషయాలను (వజల ముందర వెట్ట గలిగాడు, 
:మాణాచారాలను విడమరిచి చెప్పి వాని వలన నచ్చె అరిష్టాలను 
(వచారంచేశాడు. వి గపహోలను మనుష్యులుగా భావించి, వాటికి 
ఆహారం యిచ్చి, వ స్ర్రధారణ వాని పిల్లలను చవూాసినట్టుగా 
మాడటం మానవుని ముధథావికాసానికి ఏమా (తి. ఉవకరించదసని 
నిష్క-ర్ష గా చెప్పువాడు, విశ _కేయస్సు (వనాదించిన వి శ్వాశ్వ 
రుని ఉపాననలో అకుంఠిత విశ్వాసం అతనికి ఉండేది. వివిధ 
సాం[వదాయల _ భగవంతుని ఆరాధిం చేవారందరిని ఒక 
వేట చేర్చి వారందరి మధ్య నమన్యయాన్ని సాధించడమే వారి 
ఏకె కమెన కోరిక, ఒక్క హిందూ సమాజంలోనే గాక, వివిధ 
మతాలలో వుంజి దురాణారాలను అరికట్టడమే అయన వరమావధి, 
(గుడ్డి నమ్మ కాలను పారదోలి న త్యాన్వేహణక్‌ నం సమరం కొన 
సాగించడమే ఆయన జీవిత వక కలశ్యుం. ఆయన [వముఖ 
' మానవతావాది, ధర్మం, జీవితం  ఒగేనని నిరూవీంచిన 
అసాధారణ వ్య అచంచల ఏ శేశ్యర nw One పునాదిగా 
మానస మందిర నిర్మాణం చేసుకున్న భక్తా గోనరుడు, “నమన్వయ 
దృష్టితో, సమిస్థ్రి మానసికారాధన ఒక్క_ చు మానవ క శ్వాణానికి 
సాధనం” అని శంఖారావం చేసిన ' రాజర్టి ౪ అడే భావితరాల 
వారికి ఆయన యిచ్చిన నందేశం, 
x 
“ పవి తాధ్యాతిక సం(పదాయములకు పుట్టినిల్లుగ (పదీపించు 
అదృష్టవంతమగు దేశము భారతదేశమే. ఇట్టి పవిత్రాధ్యాత్మిక తేజస్సుతో 
సజీవముగ, చె తన్యవంతముగ యుగయుగములుగ నుదపించుదున్న 
దేశ మొక్క భారతదేశ మే. ఇట్టి సత్సం్యపదాయముల సుశిక్షణము 
నందించు ఎకైక పవిత సాధనము సంస్కృత భాషయే, ” 
— రీనో (RENOE) 


స్వామోిదయానందసరస్వతి 


గుజరాత్‌ రాష్ట్ర ) మందలి కతియవాడ మండలములోని 
“టంకారా” (గామంలో క్రీ.శ . 1824-వ సంవత్సరమున దయానంద 
నరసి జవిరనోరు, సి తండి అంబాఫంకర్‌ , దయానందుని 
అనలు పేరు మూలశంకరులు, వరి తండి శివభ క్రి వరాయణులు, 


అది ఒక శివరాతతి, నివభ కులు కావడంవల్ల రోజంతా 
ఉవవానం వుండి రాట నమయమున జాగరణ వుండి పూజలు చెయ 
డానికి తన కుమారుని, శిష్యులను వెంట బెట్టుకొని అంబాశంకర్‌ 
ఒక శివాలయానికి వెళ్ళాడు. ఆ ర్యాలీ బాలాసేవటి వరకు గాఢ 
నిష్టతో శివపూజ యందు నిమగ్నులయ్యారు. కాని అక్కడ 
చేరిన వారిలో జాదాపు అందరూ నిదా బేపి ఒడిలో ఒరిగారు, 
కాని ' కుమారుడగు మూలశంకరులు మాతం తచేక నిష్టతో 
నివపూజలో నిమగ్నుడై తన కార్యక మమును యథావిధిగా కొన 
సాగిస్తూనే వున్నాడు, ఇంతలో ఒక మూషికము వచ్చి శివుని 
నెల్సివై నున్న వ తములను, పుష్పములను, ముందున వున్న 
[వసాదమును ఆర గించుట కళ్ళారా జూచి మూలశేంకరుల 
హృదయము పరితపించింది. “తన్ను తాను రకీంచుకో లేని 
నివుడు సమ స్త (పవంచమును ఎట్టు పాలింవగలడు * ఇతేడు 
నిజమగు శివుడు కాదు, నేను నిజమగు శివుని అన్వేషంతును క్‌: 

అని చేస్తున్న పూజలను మాని గృహమున శకి౫ను, 


తరువాత కొలది దినములకు వీరి సోదరి అతున 
మరణ నసనమయమున అందరూ ఏడ్చు చుండినను, మూలశ ంకరులు 
మాతం వాలా నిర్ష వతతో చూస్తూ నిలబడి పోయినాడు, 
తరువాత కొంతకాలానికి వీరికి అతి పేమ పాత్రులైన వినతండి 
గారు కూడా మరణించారు, వీరి హృదయం (బద్దలై నది, ఏమైనా 


284 బాల విజ్ఞానకోశము 


నే మృత్యువును జయించి తీరాలనే కాంత విరిలో (వబలింది, 
జీవితంమోద విర క్షి జనించింది.  జరావురణ దుఃఖములకు మూల 
మేమిటో తెలుసుకోవాలనే తావ తీయం వాచ్చింది, బది గమ 
నించిన తండి మూలశంకరుల కు వెంటనే వివాహం చేయాలని 
నిశ్సయించుకున్నారు, 


ళల 


మూలథంకరులు ఒక నాడు ఎవరితో చెప్పకుండా 
గృహాన్ని వదలి వెల్లిపోయారు. వేవమును మార్చుకొెని 'శంద్ధ 
చేతను?” డను చేరు పెట్టుకొని చేశచదేశాలు తిరిగాడు. పిదవ 
కొంత కాలానికి సన్నా్యానమును స్వీకరించి 'దయానందు" డయ్యెను, 
యోగులను, విదాగంసులను -వదికికొనుచు బేశం నలుమూలలా 
సంచారం చేశారు, చిట్టచివరికి మధురలో మకాం చేసిన స్వామి 
విరజానందుల కడిగి చాలాకాలం శిష్యుడుగా వుండి వెదశ్ళాన్హ్ర 
ములను అధ్యయనం చశారు. తనకు నచ్చిన గురువు లభించినందుకు 
దయానందులు ఎంతో సంత్ఫ్భే ప్రిజెందారు, హా న అష్యుడు 
దొరకినందుకు విరజానందులు నంత పించారు, 


విద్యానమా వ్హియెన తరువాత దయానందులు గురువుగారికి 
కానుక గా కొన్ని లవంగములు గొనిపోయి వారి పాదవద్దు 
ముల కడనుంచి సెలవు యిప్పించమని | పాొథయవడినారు. ఆ దృశ S$ 
మును చూచిన (థీ) విరజానందులవారికి కనులు అ శువులతో 
నిండినాయి., గద్దదస్యరంతొ “దయానందా! ఈ కొద్దిపాటి 
లవంగముల నొసగి నీవు నా బుణమునుండి విము క్తుడవు కాదలచి 
వివా! నే సీ లవంగముల నేమి చేయుదును? (వవంచము అంధ కార 
బంధురముతో గప్పియున్నది. పొమ్ము ! పోయి, యా యంధకార 
మును తుదముట్టించి విద్యా వకాశమును వ్యావీంవ జేయుము. నేను 
(గడ్డివాడను, నమియు 'జేయజాలను, కాని సవన్నియు చేయగల 
నమర్థుడవు ” అని గురువుగారు ఆశీర్వదించి వంపెను, 


స్వామిదయానందసరస్వతి 285 


దయానందులు గురువుగారి యా నంచేశమును గొని wo 
మేతమున [వవేశించిరి సుమారు 18 సంవత్సరములు అవిరా 
మంగా ఛారతచేశ మంతటా తిరిగి మత్మవచారమును గావించిరి, 
185'7-వ సంవత్సరం వీపిల్‌ 10-వ తేదిన వీరు బొంబాయి నగర 
మున ఆర్యసమాజమును స్థాపించినారు, రెండేళ్ల తరువాతే లాహో 
రులో డాని శాఖ నొకదానిని నెలకొల్సీరి, నాటినుండి ఏరి కార్య 
[క్రమము ఫర వేగమున సాగ నారంభించెను, 


1888-వ నంవత్సరమున జోధ పుర నంస్థానమున వ వేళిం చెను, 
ఒక నాడు యా దర్చారునందు వే శ్య్వాన్ఫత్యము జదుగు సందర్భమున 
దయానందుల వారు అక్కడి శేగిరి అది చూచి వారు 
నిర్భయముగా నిండు దర్చారున యా (వభువును ముక్క-చి వాట్లు 
పెట్టినారు. ఆ వేశ్య తన కవమానముగా భావించి దయానందుల 
మోద కతు. కట్టినది, ఆ కోటయందలి వంటవానితో మంతనా 
లాడి ఆ వెళ్య దయానందుల వారికి భోజన నదార్థములలొ 
విషము కలిపి పెట్టించినది. ఆ విష [వభావము వలననే 1ిరికి-వ 
సంవత్సరమున దీపావళినాడు వెదమంతేముల గాన మొనర్చుషమూ 
-ఈ నశ (ర (సవంచమును దిగవిడిచి (వ్ర దయానంద నర న్యలిగారు 
శాశ (తే స్వర్గ ధామ మలంకి రించిరి, 


దయానందులవారు వరమాత్నుని సరజ్ఞుడుగాను, నర్వ 
శ _క్షిమంతుడుగాను, సర్యవ్యా ప్పి నిరాకారుడుగా బావిం వెడివారు, 
అందువలన వీరు మూర్తి పూజను అంగీకరించేవారు కాదు, 
విగహారాధన ధర్మ విరుద్ధమని భావించేవారు, వీరి సిస్ధాంతములకు 
మూలము వేదములు, వేదములను ఈశ్యర వాణి యని |వవారం 
చేశారు. మృతవితరులకు |శాద్దము పెట్టుట, తర్పణముల విడచుట 
వ్యతిరేకించేవారు, జీవించియున్న తల్లిదం్యడులకు, పెద్దలకు, సాధువు 
లకు సేవచేయుటయె నిరి వరమానధి, 


236 బాల విజ్ఞానకోశము 


అంటరానితనము _ వెనుభూతవుని, నమాజముపాలిటి 
చీడపురుగని [వచారం చేశారు. జన త ఎవ్వడూ నీచుడుగాడని, 
సీచక ర్మ చేయువాడే పీచుడని చేప్పేవారు, 


జూటి కుల వ్యవస్థలను అంగీకరించేవారు కాదు, కాసి వర్ల 
వ్యవస్థను మాత్రము అంగీకరించేవారు, జన తో వచ్చిన కులాలకు 
_పాధాన్యత సిచ్చేవారు కాదు. కర్శ్శను బట్టి కులాలు నిర్భయించాలని 
కోరేవారు. (ఛాహ ణా కార్యముల నొనర్పువారే నిజమైన 
(చాహ్మణులని, జన్ననుబట్ట "కారని వాదించేవారు. అట్టివారు ఒక 
వెళ శూ దుని వ్రంట జన్మించిననూ క ర్భల ననుసరించి (బ్రాహ్మణ 
త్యమును పాందవచ్చునని పరి దృఢ మైన నిశ్చయము, శూ దుడు 
నహితం కర్ణల నాచరించి (జావ్నాణుడుగా మారవచ్చునని పరి 
యభి[ పాయం, కులవిచతు.ణకు ప్రాధాన్యత నివక కులాలమధ్య 
సమన్వయాన్ని సాధించేందుకు దయానంద 59 సల త్మవకృషి. 
నలిపారు, ఏరు శుద్ధి యనెడి కార్యక్రమమును చోబట్టి వేలాది మంది 
క్రై నవులను, మహమ్మదియులను హిందువులుగా మార్చారు, 


ఉ త్రెజపూరిత మెన ఉవ న్యానాల దా్యారా, తర్క_ముతో 
కరాడిన వాదనల ద్యారా అనాటి వజలను చైతన్యవంతులను 
గావించారు. అనాటి సమాజంలో గూడుకట్టుకొని వున్న మూఢ 
విశ్వాసాలను వటావంచలు చేసారు.  మూథావారాలతో 
నతమతమై గాథాంధకారము లోనికి వయనిస్తున్న సమాజానికి 
వెలుగును (వ సాదించారు, 

దయానంద సర న్వలి ఆధ్యాత్మక తత్త (మును అనుభూతికి 
తెచ్చుకున్న మహర్షి, తాము సత్యమును జీర్లి ంచుకొొని “సత్యార్థ 
(వకాశము ? అను పవి(త గంథమును భారత (వజలకు నందించిన 
.. ఉత్తమ పురుషుడు, వేదములందు బిజాక్షరములుగ నున్న మంత 
ములలోని మహత్తును సరగమానావళికి అర్హమగు సరళమైన 
శైలిలో అందించిన మహోత్తుడు దయానందుడు, మాలిన్యముచే 


స్వామీదయాన౦దసరస్వతి da 


మభటుగున వడియున్న "పదములకు బాహ్యముగా గ న్పిం చెడ 
దుమ్మును దులిపివై చి నిజన్వ్యయావమును, తెజస్సును యభాతథ 
ముగ జూ పెట్టిన యాగిపుంగవులు దయానంద స్వామి, గు ప్రముగ 
దాచబడయున్న వేదములను చెలికి దిసి, సర (మాననులకును 
సమము వంచి పెట్టిన వవ్విత హృదయులు దయానందులు, 

ము పంగ హోత్ముడు తర్క- శె న్రుములొ అ౧ంచెపేసిన చేయి, 
ఆకాలమున ఈ మహాతు గ్రని కెదురుగా నిలువగల న్య క్షి మరొకరు 
"లేరు, తార్కి_కులలో తార్కి_కుడు, వాదోవవాదములలో అగ 
గణ్యుడు, శూంతువాద వటివు అద్భుతిము, ఈయన వాక్సాటనము 
అనవమూ నము, అభధ్యాల్మ్‌క విప్ప వ ౩ ంఖాన్ని పూరించి ఆనాటి 
సమాజాన్ని జాగ్భతం చేసిన మహో మసీపి సామి దయానంద 
సర సల ; | 


“సవ సంపాదించెదానికంయే తక్కవ ఖర్చుచేయడం నేర్చుకో, 
అలా చేయగలిగినప్పుడె నిన్ను ముంచిన ఆర్జిక నిబ్బుణుడు ఉండదు.” 


దా స్మిత్‌ 

అపరా ఇల ఈర టకం మూలము. కష్టపడి పనిడెయుటయే 
జీవిత సోపానము. ” _- నెపోలియన్‌ 
“ జీవితాన్ని (పసాదించినందుకు తల్లిదందులకు, క కాలాల 


జీవించడం ఎలాగో నర్పినందుకు ఉపా థాకియునీకి బుణపడాను.' 


న్‌ 


“శ్రాను ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకొన్నది జ్రాపకం ఉంచుకోవడం. 


ఈ గుణాన్ని "స్నెహ మంటారు, — ఇక్స్‌పియర్‌ 
“ స్త్రీని (సేమించడానికి అందం కారణం కాకూడదు. అలాగే పురుమని 


(పెమించడానికి ఐశ్వర్యం క కారణం కాకూడదు.” మ 


రామకృష పరమహంస 
అు 


అభర్శము (వబలి, ధర్మము నశించినప్పు డల్లా భగవానుడే 
ఒక [వవ_క్తరూవంలో జన్మించి ధర్మాన్ని నంరహీంచుకాడని మన 
నమ్మకం, ఇదే వాస్తవాన్ని గీత కూడ |వబోధి స్తున్నది, 

హిందూమతం అధై (తేమని, విశిష్ట్రాదై (తేమని, దై (లేమని 
మూడు ముక్క_లుగా చీలి ఒకరి నొకరు వెనుగులాడుకుంటూ, 
మనజాతిని బలహీనవరచిన తరుణంలో క్రీస్తు [వబోధకులు, 
మహమ్మదీయ (ప్రవకృలు హిందూ బేశంలో విరివిగా [వవారం 
| పారంభించడంతో హపిందూవుతం నర్యనాశ నమగునా యను 
స్థితికి దిగజారినది. అట్టి నంకట స్థితిలో భగవాన్‌ 3) రామకృవ్న 
వరవుహం౦ంన జన్మించారు, అనై కష్టమును బొందిన పూందూ 
హృదయమునకు పరిపూర్ణ వ్య_క్తిత (మును సమువార్లించినారు. 
ఛిన్నత్యమునం బెక త్యమును (వదర్శించినారు, 

(శ్ర) రామకృష్ణ వరమహంన 1888-వ సంవత్సరమున 
వంగ రాష్ట్రంలోని హుగ్లీ మండలము నందలి * కామార్సుర ” యను 
(గామమున జెసి 00: పురి తేం|డి ఖుదీ రామ చటోపాధ్యాయ, 
తల్లి చందమణిచేవి, చిన్నవ్వుడు వీరికి “గదాధరుడని నామకరణము 
చేసిరి తదువరి రామకృష్ట నామము విఖ్యాతిలోని! నచ్చినది. 

విద్యాధ్యయనమున రాముకృష్ట్యకు మనస్సుల్నము 
కాలేదు. ఎంతో కషముమోద కొద్దిగా వంగభావ. నేర్చుకున్నా డు, 
సంస్కృతం నేర్చుకొ మని తల్లిదం[డులు కోరారు. ప్పున్తకం వట్టడానికి 
నిరాకరి చాడు, కారణ మేమి తల్లి దండులు ఒ త్సిడి చేయగా 
“నేటి చదువుయొక్క_ వరమావధి ధననంపాదనేగదడా ! అటువంటి 
చదువు నాకు అక్క-ర లేదు, నాకు నిజమైన చదువు కావలెను. 


రామకృష్తపరమహంస 201 


దాని ఉ దైశ్యము రూపాయిలు సంపాదించుట కాదు” అని 
నిష్క_ర్ష గా చెప్పి వేశాడు, 

.55ల-వ నంవత్పరమున కలకతా నగరమునకు మూడు 
మెళ్లీ దూరమున గంగానది ఒడ్డున రానమణి దెవి కాళికా మంది 
రమును నిర్మాణం గానిం చెను, రామకృషప్ప్ర అన్నగారైన రామ 
కుమార్‌ ని ఆ మందిరానికి అర్భకునిగా నియమించారు, వారితో 
వాటు రావుకృవ్న కూడా అక్కడి! వెళ్ల కాలళికాచేవిని (వతి 
నిత్యము శేద్దతో (ౌర్థించేవాడు,.  (వతిరోజు కాళికా నిగహాము 
నెదుట నిలిచి “మాశా! నాకో దర్శన మిమ్ము ” అని ప్రార్థించే 
వాడు, ఒకొొ-క్క_-వ్యుడు బాలునివ లె ఏడ్బ్చేవాడు, ఒకనాడు 
పహాఠాత్తుగా కారా దర్శనం సం|వా పించింది, అవ్వుడు స్సహ 
తప్పి వడిపోయాడు, మరునటి దినమునకు గాని స్సృహా రాలేదు, 
సహా వచ్చినవ్చటి3 ఆన్నాదం మా।తెం తిగ్గ లెదు. ప్రతిని కేదో 
రో౫మని చికత్చి చయ నారంభించారు, మరికొందరు పిచ్చి వాడని 
ఎగతాళి చేయడం మొదలు పెట్టారు, అయినవ్పటికి రామకృష్టుడు 
బటిని లెఖచయక కాళికా మందిరంలో భ్యాననిమగ్ను లై 
మాతను ఆరాధించుచుంజేవాడు, 

కాళికా మందిరమున ' తోతాపుర ” అను నాక నన్యాసితో 
వరిచయం వీరికి ఏర్పడింది. యోగ సెద్టులలో (పసిద్ధ్యులె న 
తోతాపుం ఏం! కొన్ని సిద్దులను ఉవబేశించారు, రామ 
కృష్ణుడు వారి వలన సన్యానమును కూడా సక రించాడు, కొలది 
దినములలోనే గురువును మించిన శిష్యులుగా (వసిద్ధి వొందడం 
వలన విరికి' వరమహాంన * నామము సార్ధక మైనది. వరమహాంన 
అంటు యోగి” అని అర్థం, 

సిరికి పిన్న వయస్సునంచే శారచావమణి త్రో వివాహా 
మైనది. బాలీక అగుట వలన తల్హదం డుల వద్ద నె వుండేది, 
ఆమకు యుక్తవయస్సు వచ్చేటప్పటికి రామకృష్ల నన్యాసం 


240 బాలవిజ్ఞానకోశము 


సక రించడం జరిగింది, రామక్కృష్ల (స్రైల నందరిని కాభీమాతే 
యొక్క. అవతారమని భావించి వతి స్ర్రని “మాతా” అని 
విల చేవాడు, అరాశగని కూడా * భూతా ” అని పిలవడం నలన 


గార దామరోకి కూడా న్య ననన నొినగిరి వివాహము 


a 


జరిగినవ్పటికి రామకృష్ట, శతారదామణిలు అవివాహతులుగా'నే 
వుండవోయారు, 

ఒకనాడు కాళికా మందిరమున పిరికి వియవ్‌. బాహ్మణి 
దర్శన మిచ్చినది, ఆమెయు నన్యానమును స్వీకరించిన బే, వట మ 
హంన ఆమెను చూడగానే “తల్లీ” అని నంబోధించిరి, ఆమెయు 
ఏరివట్ల పుత్ర చేమతో తాను నేర్చిన తంత్ర విద్యను పూర్తిగా 
నేర్చినది, మరు తరచుగా భగ నభ్యానమునందు నిమగ్నులై వుండే 
వారు, ఇతర (వపవంచంతో ఏమా తం నంబంధ్లిం వుండేదికాదు, 
కూర్చున్నా, నడుస్తున్నా ఏరెల్లవ్వుడూ భగవంతుని గరించే 
ఆలోచిస్తూండేవారు. గంటల తరబడి తన్ను తాను మరచి సమాధి 
యందు లగ్నమై ఛగవద్భ క్రియందానందమును “పరార్‌ నెడీ 
వారు. వీరికి భగవంతుని సాశూత్కారము లభించినది, తరచుగా 
తమ స్నేహితులతో ఒక పురుషుడు మరొక పురుసుసి రాచి 
నట్టుగా తాను భగవంతుని చూస్తున్నాను అని చబుతూండేవారు, 

వం భగవద్భక్తి, యోగ చర్చలను గురించి చుట్టువక్క-లకు 
వ్యాపించినది. ఏరి దర్శనార్గమై గొప్ప గొవృ నాయకులు, ెద్దలు 
వస్తూండే వారు, (వసిద్ధ (బహ్మనమాజ నాయకరుడు శేశవచందద 
సరికి శిష్యు డయ్యాడు, సు ప్రసిద్ధి భొతికవాదుతై న న రెం దనాథ 
దత్తు ( వివెకానంద) కూడా పం! శిష్యులై రి,  నవరమహంస 
గారి దర్శనమైన తోడనే అప్పటివరకు నా స్తికులుగా చేకుగాంచిన 
నశందనాథదత్తు ఆస్తికడయ్యాడు, తదువరి నన్యానమును 
స్వకరించి ' వివేకానంద” గా లోక విఖ్యాతి నందుకున్నా డు, 


రొమకృష్ణపసరమహం౦స J41 


1886-వ సంవత్సరమున పరమహంసనగారు కంఠనోగ 


గనుక శాశ్వతముగా నీ లోకమును వదలి తమ మాతృగర్భ 


పరమాత్మను గురించి పు స్తకాలు చదివినంత మా|కాన 
ఆకు ఈూగంతెదది భావించి (వత్యవముగా చమూడవలెననే 
తలంపుతో కాళికా దేవిని మనసారా ఆరాధించాడు, ఆ రా౭బొమ్మ 
కానుక ఏమున్నదో తెలుసుకోవాలనే ఆకాంతతో నిర్విరామంగా 
లురక తెంపు ఎజుగసి (వార్భనలు గావించాడు. ఆ ఏ గ హమును 
“అమ్మా |) అని నంబోధించవాడు, వ్రీతిత్‌ సమ తల్లీ” అని పిలి చె 
చౌడు, ఆఅ దివ్యమాలతే మాటిమాటికి అగవడుచుు దాగుచు 
ఆయనను పసిగించినదె, ప ad దర్శనము కావలయునను 
కోరిక ఆయనలో |వబలినది, ఆరాటము హద్దులు మిారినది, 
యయమయాతనను అనుభ వింవ లేక తుదకు అత్నహత్యకు స సంసిద్దుడై న 
-ఇఆంటవనే ఆ దేవి కనికరించి సాహోొత్కే_రించినది, Mee 
వర మహంసనగారు విగహారాధనను నమర్థించారు, వీ గహములు 
చెడేతనము లనియు సామోతీ వరాత్సేరుని రూవము లనియు 
"వారు భావించారు, 
గురువు ఘనత అవతార పురుషుని రంకు న తెగ్గినది 
-కాదని, గురువు భగవంతునితో సమానమని “గురువు చేనిే 
గతులు లేవు” అను దృఢసిద్ధాంతేమునందు వరవుహాంనగారదికి 
నంపూర్త విశ్వాసం వుంజేదిః 
ఏరి దృష్టిలో (గ్ర సీ, భోగవిలానవ స్తువు కాదు. పూజింప 
రవగిన వస్తువు: వా లః దాసుడ. భోగ విలానములయందు 
ఆన క్రిగల నరుడు సిద్ధిని పొంద లేడని విరి నిశ్వాసం, ధనమునకు 
చబానేహా మనరాదసి, ధనమునే డాసీగా చేసుకొనవ బెనసి వ 


అభి పాయం; 


10 " 


242 బాలవిజ్ఞానకోశము 


En భక్తి యోగములు రెండూ భగవంతుని (నొప్పీ! 
సాధనములు, అయినప్పటికి Err అత్యంత దుష్క_ర 
మైనదని భ క్తిమార్ల్షము మా|త'మే సుళుతర మైనదని వీరి 
అభ వాయం, భక్తుడు తేన యిష్ట్టదె వమును నిప్కూ_ము బుద్ధితో 
ఆరాధించిన యెడల భగవంతుని సామాౌత్మ_రించు కొనవచ్చునని 
ఆచరణలో విరు చూవించారు. 

ఒక మతెము గొప్పదని, మరొక మతము అల్పమైనదని 
భావించుట అవివెకమని ఏరు చెప్పేవారు, మతములు, ఆరాధనా 
ద వములు, ఆచార వద్దతులు Ee అంతిమ ధ్యెయం ఒక్క._ ళు 
నని భగవంతుని దర్శించుకే వారి వకైక లవ్యీమని చెప్పేవారు. 
భగవంతుడు లేడని వాదించే నా_స్తికులక న్నా, భగవంతు డున్నాడని 
వచారం చెసే ఆ స్పికులను, వారు వ మానికి చెందినవానై నా 
నశ, గారవించడం మానవధర్శమని (వబోధించారు, 

సకల చరాచర నృష్టిని సృష్టించింది ఒక్ట_ భగ వంతుడేనని, 
కః సృష్టిలో ప త. (వతిజీవిని గారవంచడం వజ్ఞ తగల మానవుని 
ధర్మమని (వబోధించారు. మతములకు గాని, మతమునందలి 
అంతే ఃకొఖలకు గాని, ఆరాభనాదులకుగాని విెకేవ (పాథాన్యతే 
నియక్క మానవుని సహజ ధర్శమగు ఆధ్యాత్మికశ కిని వృద్ధి 
చేసుకొనుటయం చే మిక్కిలి అన క్రి చూపుతూ మాటలణోగాక, 
చేతలతో, సత్యనిస్థత  నాడిన త్యాగరూవమగు మూనవ సేనకు 
జీవితార్సణము  గావించుకొనుటయే జీవితలక్ష్యుం కావాలని 
(శి రామక్ళవ్ల వరమహాంస (పవంచానికి చాటారు, 

sk 
గంఖములు 


a) 
శ్‌ 


(శ్ర కృషని శంఖము పాంచజన ౪ము ; ధర్మరాజు శంఖము అనంత 
ta 
విజయడదుు ; అర్వునుని క త్రభు డదవద త్రము ; భీముని శంఖము పౌండము . 


నకులుని శంఖము సుఘోషము ; సహదేవుని శం&ము మణిపుసష్పకము, 


కందుకూరి వీరేశలింగంపంతులు 


శీ వీరేశలింగం వంతులుగారు 1848 ఏపిల్‌ 16-వ తేదీన 
రాజమం దవరంలో జన్మించారు, ఆయనకు ఎనిమిదవ 
ఏటనే వడుగు చేశారు, అవ్పటినుంచి శ్రద్దాన క్తులతో మూడు 
-వళలా సంధ్యావందనం చేసేవాడు, భారత ఛాగవతాలలోసి 
చక్కటి భాగాలను నిత్యం చది వెవాడు, లం గా వుండగా నే 
కవిత(ం చెప్పడం మొదలు పెట్టాడు, భగవంతుడు మంచి ఆరోగ్యం 
యివ్వ్యక పోయినా తెలివి తెటలూ, జ్ఞాపకశక్తి వూతం ఇచ్చాడు, 
ఒ క్ర_నారి చదివితే చాలు పాఠంగాని, వద్యంగాని అలాగ మనస్సులో 
బలిచిపోయెది, ఆయనకు విద్యార్థి వేతనం కూజా లభించింది, 


ఆయన ధనవంతుడు కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు 


చేయ లేదు, ఆయన కొంతకాలం రాజమహేందవరంలొని 
(ప్రభుత్య కశాశాలలోను, వ దాసులోని రాజధాసి కళాశాలలోను 
(పథానాంధి వండితుడుగా వనిచేనారు, వ్రంస్పృషు విద్దగా 


చదువుకోలేదు. తెలుగు దేశానికి, తెలుగు సాహిత్యానికి ఎన లేని 
చేపచేశాడు, పు స్ప్తకాలు (వాయడంతో పొటు వ్మతికలు కూజా 
నడిపాడు, సుమారు 180 పు స్తకాలు రచించాడు, ఇందులో 
నాటకాలు, వచన రచనలు, శాన [గంథాలు ఎన్నో వున్నాయి, 
పాఠ్యపు_స్తకాలు ముదలు పండితులకు వసికివ చ్చే పు స్తకాల 
వరకు ఆయన |వాశొడు, శుద్ధాం ధ నిర్వచన సిరొష్ట్యు 
న పషధము”, వచనము లేకండా పెదవుల సహాయంతో వలిశే 
we (వ, ప బ, భీ, మొదలె నవి ) లేకుండా అచ్చ 
తెలుగులో (వాయబడిన “న వషధం ” అని దీని కర్ణం, కాని 
గోజులు గడిచినకొొద్ది ఆయన దృష్టిలో మార్చు వ చ్చింది, 
శ్రీవలం వండితులే అర్థమ య్యే భాషను విడిచి పెట్ట, నలుగురికి 
సులభంగా తెలిసే భాషలో ఆయన రచనలు చేయసాగాడు, 


244 బాలవిజ్ఞానకో శ[ము 


చిన్నతనంలో అతనిని చూ శే శుద్ధ (శో(తియుడులా, విభూతి 
రేఖలు ధరించి కనువించేవాడు, వెద్దవాడై న కొద్ది అర్థం లేని 
ఆచారాలన్నా, అనన కాలన్నా్యా నాతల ాలన్నా 
ఆయనకు తిరని అనహ్యం కలిగింది, వాటిని మటుమవూయం 
చెయాలని సంక ల్పించుకున్నా డు, (పజలను వివకవంతులను 
చేయాలని ' వివకవర్థని ” అను వలికను పారంభించాడు. 
[వజలను మూఖథావారాలనుండి విము_ క్రిచేయడాసికి. “హాన 
సంజీవి” అను మరొక వృతికను నడిపాడు, క్రీ విద్యను [పోత్స 
హించాలనే తలంపుతో “నతీహితబోధిని ” అనే మానవ, తికను 
కూడా నడిపాడు. అనేక వ తికలలో మూఢ విశ్వాసాలను, 
దురాచారాలను నిరసిస్తూ వ్యాసాలు (నవాళాడు, పుస్తకాలను 
[వచురించాడు, వాటితోనే తృ ప్తివడక మూఢనమ్మకాలతో 
విచత.ఇను కత అలన (సజల మధ్యకు మె, వాటిని సిర సిస్తూ 
ఉవన్యానా లి"ద్వెై వాడు, తత్సలితంగా మితులకంకే శ తున్రులు 
ఎక్కువయ్యారు. ఆయనను సంఘం నుండి వెలివేయడం కూడా 
జరిగింది. అయినవ్పటికి ఆయన ఏమా(తం చలించలేదు, 
తాను నిజమని నమ్మిన ఉద్దెశాలను వదలుకోశేదు. జాతి, మత 
భదాలు కల్లలని, సంకుచిత మానవుడు నృ్యంచిన అది ఒక వివ 
వలయమన్కి సత్యా న్యెవణ జీవిత లత్యం కావాలని, విశ 
[శయస్సును (పనాదించిన విశ్వేశ (రు నొక్క_డినే ఉపాసింఛాలని 
బోధించే (బహ్మసమాజంలో చేరాడు, 

ఏ -డేనలిం౫ం గొవ్చ సంఘనంన్క-ర ణా ద్యమ కర, భర్తలు 
చనివోయిన సధ వ రాం డకు పునర్వివాహం సెబాడ్లు, నంఘు 
సంస్క-_ర్హగానే కాక గావ నాహిత్య వేత్తగా (వకాశించి భావి 
తరాలవారికి సులభ శె లిలో అనేక (గంథములను అందించిన మహో 
మనీషి, ఈయన అనేక వివషయాలమిాద చిన్న కథలతో కీలము, 
న్యత్ప్సవ_ర్తన, జ్ఞునములను (వబోధిస్తూ ఆవన్యాసా లి చ్చెవాడు, 


" ఢీ) కందుకూరి వీరేశలింగంసంతులు 245 


ఈ ఉవన్యాసములు చదివి నేర్చుకోవలసిన విషయా లెన్నో 
వున్నాయి. వీ టన్నిటిని తన విపేక వర్గని వతికలో (వచురించే 
వాడు, (న) వంతులుగారి ఉవన్యానములు ఆం వాబ్బయములో 
ఒక (పముఖస్థానాన్ని అలంక రించాయి. ఇవి ఆధునిక విజ్ఞానాభి 
వృద్ధికి పునాదులు వేశాయి, పరి ఉవన్యానముల చలి అత్యద్భు 
తము, తెలుగున సలక్షుణమైన శైలి నలవరచుకొనుటకై ఈయన 
ఉవన్యానములు చదివితీరవలసిన బే, 

న్యాయం కోనం మొదటినుంచి నిరయంగా పోరాడిన 
నవ్యాంధ్ర నిర్మాత (వ్ర) కందుకూరి విరేశలింగంవంతులుగారు, 
ఈయన ఒక (వముఖ సంఘ నంస్క- ర్త, ఒక సాహితివే త్త, ఒక 
రచయిత, ఒక కర్శృపీరుడుగా జేరు గాంచాడు, వన్ని సద్దుణాలు 
ఒకే వ్య_క్తిలో మూ_ర్రీభవించడం ఒక విశేవం, సంఘ నంస్క_ ర్త 
లందరూ సాహితీవేత్తలు కాలేరు. సాహితీవేత్త లందరూ నంఘ 
సంస్క_ర ణాభిలాషసులు కాలేరు. రచయిత లందరూ ఉవన్యానకులు 
కా లేరు, ఉవన్యానకు అందరూ రచయితలు కాలేరు, కాని 
(త్రీ) క ౦దుకూరివారు మాతం అన్ని రంగాలలో నవ్యనాచిలా 
విజృంభించారు, మూఢథావారాలతో, పిచ్చినమృ కాలలో 
వతన మైపోతున్న సమాజాన్ని 'మేలుకొొలిపారు. అంధకార 
బంధురంతో పయనిస్తున్న అమాయక (పజలకు వెలుగును 
(ససాదించారు, ఈయన గద్య తిక్కన *, * దదముణ హిందూదేశ 
విద్యాసాగర ' అను బిరుదులను కూడా పొండారు, 

% 
భారత సరిహద్దులు 

మహాభారతం, విష్ణుపురాణం,  కాళికాపురాణాలను పరిశీలి స్తే నో 
అనబడే ఈశాన్య సరిహద్దు చాంతం౦ లోగడ హిందూరాజుల పరిపాలనలో 
వుండేదని స్పష్టపడుతుంది. హి ౦దూరాజులు పాలించిన కామరూపరాజ్యం, టిబెట్టు 
భారత దేశాలమధ్య ఇప్పుడున్న _ హిమాలయ[శ్రేణివరకు వ్యాపించివున్నట్లు 
హూ్యూన్‌ త్సాంగ్‌ తెలియబరిచారు. యోగిని పృరాణం కూడా ఈ అంళానే 
ధృవపరు స్తున్నది. = గో, కే గోపొలావారి ( విదేశాంగ కాభాధికారి ) 


స్వామి రామతిర్ధ | 


20-వ శతాబ్దమునకు చెందిన భారతీయ యోగిపుంగవు 
లలో అగగణ్యుడు రామతీర్థ, ఈయన పంజాబులో గుజరాన్యాలా 
మండలమునగల మురళివాలా అను (గామమున జన్నిం చెను, 
ఇతని తం|డిపేరు హీరానందగోసా(మి, ఈయన తులవీదాను 
వంశజుడు, ఇతని చిన్నతనములోని చేరు తీర్థ రామగోస్యామి. 
తండి గొవృవంశ మునకు చెందిన వాడై నప్పటికి, ఆస్తులు 
అంతరించి పోవడం వలన దారి ద్య బాధను ఎదుర్కొనవలసి 
వచ్చినది. చాల్యమునంచి తల్లిని గోల్చోవుటచే ఈయనకు 
దాదులు ఆవుపాలు అలవాటు చేసిరి, 

రామాయణ, భారత, భాగవత కధథధలంకు అతనికి పతి, 
పురాణం ఎక్కడ చెబుతున్నా నర అక్క_ డికి వెళ్ళి అవితానంద 
వరవశుడై (శద్ధతో వినుచుండెడివాడు.  అనేకవశ్నలు వేసి 
రాముడు, కృష్లుడు, భీముడు మొదలగు చారి జీవితవిశేపాలను 
తెలుసుకొనేవాడు. అంతేకాదు, వేదాంత గంథములను చదును 
నవ్వుడు, అతడు * జీవుడు అనిననేమి ? వరమాత న యన నేమి ? 
ఉభయులకు నంబంధమెట్టిది? కర 3 అననేమి? అది యెట్లు 
వచ్చినది!” అను ఉత్కృష్టమైన (పశ్నలను వసి అందరిని ఆశ్చర్య 
చకితులను వేసేవాడు, ఠః (వశ్నలన్ని అత. రాభ్యాసమునకు 
పూరగమే అతనిలో ఉదయించాయి, 
తండి తన ముద్దుల ద్వితీయ కుమారునికి అత రాభ్యానం 
చేసి పాఠశాలలో చేర్చినాడు, తోటి బాలురతో ఆట పాటలతో 
వృథాగా కాలము బుచ్చక, నర్య కాల న ర్యావస్థల యందును 
ఏదో చదువుచునో, చింతన చేయుచునో, యోచించుచునో 
కాలం గడిపేవాడు, అన్నితరగ తులలో [వ (వథముడుగా 
ఉల్రీరుడై పాఠశాల ఏద్యను పూర్తిచేశాడు, 


స్వామీ రానుతీర్ల 947 
) 


ఆర్థిక యిబ్బందుల వలన తండి కళాశాలలో చేర్సిం చ బేక 
పోయినాడు. కాని అన్ని తరగతులలో [వ్యవధముడుగా జయము 
పొందుటవలన విద్యార్థి వేతనము లభించింది కళాశాలలో 
చేరాడు, ఉత్పాహంతో కళాశాలలో కడు (శద్ధాన కృలతో 
చదవటం మొదలుపెట్టాడు, రెండుపూటలా కడుపునిండా తినడానికి 
కూడా ఆహారం లభించేదికాదు, తొడుక్కా-వడానికి మంచి బట్టలు 
కూడా లేవు, రెండు లాగూలు, ఒక చొక్కా, ఒక తలగుడ్డ 
వూతం వుండేది, అ ఉతుక్కు_ని తొడుగుతుంజేవాడు, రాలి 
పూట చదువుకోవడానికి దీవంలో తెలం వుండేదికాదు, ఒక 
పూట అన్నం మానుకొని, మిగిలిన ఆ కొద్దిడబ్బుతో నూనే 
కొనుక్కొని దీవం వెలిగించి అత్మిశద్ధతో చదివేవాడు, 
ల కూర్చున్నప్పుజేగాక నడిచేటవ్వుడు కూడా చదునుతునే 
నడిచేవాడు. ఒకనాడు పున్తకం చదువుతూ ఎచటికో పోతుండగా 
జక మిత్రుడు చూచి “రామా! నడచుగవ్వడుకూడా చదువవ లఆనా? 
ఇది పాఠశాలకాదు, మార్గము” అనెను. అప్పూడు తర్థ రాముడు 
“ సారు వశ్యమంతయు పాఠశొలయె ”” అని జవాబు చస్పెను, 


అటుల, అతడు విశెవ పరి|శ మచేసి గణిత శా న్రాములో 
వ ఏ, వరీతవలో వంజూబు ము త్రములో ముదటివాడుగాను, అజే 
గణిత శా న్ర్రములో యం, ఏ, వరీకులో కూడా అత్యున్నత మైన 
(కైణిలో విజయం సాధించాడు, అవ్బ్పటికి అతనికి ప్రరవె నంవత్స 
రాలు వచ్చినాయి, ఆహారపోషణ సరిగా లేకపోవడంవలన అతని 
సరీరం అస్థివంజర మైనది. కన్నులు గుంటలు వడ్తాయి, రీ పిక 
నశించింది, పిల్లలకు చదువు చెప్పగా వచ్చిన కొద్దిపాటి ధనంతో 
(వతిరోజూ అవుపాలను _తాగుతూండేవాడు, వ్యాయామము చేసే 
వాడు, కొద్దికాలానికే ఆరోగ్యం కుదుటబడింది, 

కొంత కాలానికి అతడు చదివిన లాహోోరులోని ఫార న్‌ 
క్రిస్టియన్‌" క భా శొలలో (పథాన గణిత శాన వండితుడుగా 


248 బాలవిజ్ఞానకోళము 


సియమించ బజ్జాడు. ఉపాధ్యాయుడుగా నిద్వార్థుల మెప్స్ఫును 
పాందాడు, సంస్కృతము, వీాంది, వంజూబి, ణయ, వరిపియన్‌,, 
ఇంగీ షు భావలలో అపార పాండిత్యాన్ని నంపాదింబాగస, ఆ యా 
భాషలలోని తత్య [గ్రంథముల నన్నింటిని శ్రద్దతో చదివి అపార 
అ సంపాదించాడు, 


కళాశాలలో ఉపాధ్యాయుడుగా [వ వెశించిన కొొలదికాలానిశే 
భార్య కాపురానికి వచ్చినది, భార్యా ఛభ్రలు ఒకరి నొకరు 
nN? అర్థం ఇఅసుకోరి అన్యోన్య పేమతోో బివి తాన్ని గడవడం 
మొదలు పెట్టారు, వా రిరున్సరూ వెదాంత (గ ౧థ ములను చదు 
వువూ, చర్చించుకొనుచూ కాలంగడుపుచూం జేవారు, ఆత్మ సాశూ 
'త్కారము నిమి త్రము అవుడవ్వుడు హివచూలయములకు పోయి 
తేక నిష్టతో వేదాంతులతో చర్చలు గాఐం పుచుం' డెడ్‌ వాడు. 
కొంత కాలం గృహస్థ శ్రమమునంచే నుండి భార్యకు వైరాగ్య 
మును, జ్ఞానమును బరూరి౫ గలిగించి విదవ నన్న్యానమును 
సకరించి ' రాముతీర్ణస్యామి గా "పేరుగాంచిను, 

తదనంతరం హిమాలయాలకు బయలు దే జను, మార్ల 
మధ్యమున ఒకేసారి అయిదు ఎలుగుగొన్లు ఎదురుబ్య్థాయి., సామి 
వాటిని చూచి ఏమ్మ తం భయవడక, నిర్భయముగా ముందుకు 
నడచిపోసాగాను. ఆ ఎలుగుగొడు మొదట కొంత కోపాన్ని 
(వదర్శించినాయి, వురికొౌంత సేవటికి వాటంతట అవే సామి 
చెంతకు వచ్చి శరములు వంచి వెస్తివోయాయి., సామి వర్వ్య తాగ 
మునకు వెళ్ళి ఒక గుహావద్దకు చేరాడు, అక్క-డనున్న కొండ వాండు 
ఆ గుహూలోనికి పోవద్దని, భూతా లున్నాయసి చిప్పినవృటికి 
వనమా[తం లత్యం చేయక ఆ గుహలోనే నివసీంచ డానికి నిశ స యించ 
క న్నాడు, ఆ గుపహాలో ఒక్క భూతం కూడా సామికి క నువించ 
లేదు. శేళ్లు పాములు మాతం వున్నాయి, అవి కూడా 
సామిని ఏమో చేయ లేదు, కొంత కాలానికి శీఖ్రరం దిగివచ్చి హృవీ 


స్వామి రామతీర్ల 249 
థు 


శేశము దగ్గరనున్న యోగులతో వేదాంతచర్చలు జరిపారు, 
సంధ్యా నమయంలో నిశ్చలంగా భావం చేసుకుంటూండగా, 
బంధువు డొకడు సామి జన్నస్థలమునుండి వచ్చి “స కుమారుడు 
చనిపోయెను” అని బిగ్గరగా వడ్చుచూూ శేకలుపెక్టైను, అయినవ్చ 
టికి సామి ఏమా తం చలించ లేదు, ధ్యానానంతరం ఆ దుర్వార్త 
విని కూడా, విణారించక నిర్శలమైన మనస్సుతో, చిరునవ్వు 
నవ్వుతూ “ఇదేమిటి? గాలి వస్తున్నదని, చెట్టు వెరుగుతున్న వని, 
నదులు [వవహిస్తున్నవని ఏడవడంలో ఎంత అర్థం లేదో, నీవు ఆ 
వాలుని మృతికి ఆ కందించడంలో కూడ అర్ధం నేదు, బ్రది (వకృతి 
నహాజం, ఇందులో న్లోకింపతేగిన విషయం రవంంతగూడా బేదు” 
అనెను, ఎంతటి అతీతదృవ్టి రామతిర్ధులది 


తదువరి అనేక పుణ్యవ బెశములను సందర్శించి వళిషా 
(శే మమునకు చేరను, కొంతే కాలానికి అరణ్యములను వదలి 
కాడియాకొండ మోదుగా డెహరాడూన్‌ వచ్చి కలకత్తా చేరి 
ఓడ ఎక్కి జపాను వెడలను, అచట వదిహాను రోజులు 
మాత మే వుండెను, సామి (ప్రాచ్య విజ్ఞాన గారవము వెల్లడీ 
యగునట్లు రెండు మహోేవన్యానము లిచ్చెను, జపాను వండితులు 
అతని సామర్థ్యమును (పశ ంసించిరి, వలికలు కొనియాడినాయి, 
తదనంతరం అమెరికా చేశను. భారతీయ తతంవివారమును 
గురించి. చెక్కు_. ఉవన్యాసము లిచ్చెను, అమెరికా చేశీయులు 
నవి (వతిభను వేయినోళ్ళ కొని యాడీరి, బ్రింగ్లీ షం భాషలో 
చక్క_టి క విత (మును కూడా [(వాఖొరు, తాను రచించిన 
“ భారతీయుల కొజకు ఒక విన్నపము ” అను పు న్తకమును అతనిని 
దర్శించవచ్చిన అమెరికా పాలకుని కొొకనికి యిచ్చెను, దానిని 
అతడు ఎంతో శ ద్ధత్‌ పఠించి స్వామి గొవ్పతనాన్ని గురించి 
[(వవారం చెను, సామి అనేక పెద్ద పెద్ద నగరములను 
సందర్శించి ఆర్యమత మును బోధించెను, సెంటు లూయి 


250 బాల విజ్ఞానకోశము 


నగరమున జరిగిన పృిళ ్యక మత్యనభకు మొదటి రోజున 
అ గాననాధివత్యము వహిం చెను, అక్కడ ఆర్యముతే మును 
గురించి యిచ్చిన ఉవన్యానములకు అమెరిక నులు ఆశ్చర్య 
చకితులయిరి, 


అచటినుండి జి వాల్టరుకు వెళ్ళి ఈజిప్టుకు బయలుచే3ను, 
అచట మహామ్మదీయులు సామిాజీ మహా _త్తంమును తెలుసుకొని, 
అతను మహమ్మద్‌ యొక్క. అవతారమని భావించి వి శేషముగ 
నన్నానించిరి, అచట వరిపియన్‌ భావలో అనేక ఉవన్యాసము 
లిచ్చి మహమ్ముదియుల మెహ్సను పాందిరి. 


అచటనుండి ఛారత బేశం వచ్చి అనేక స్థలములలో 

ఉవన్యాసాలు యిస్తూ దేశమంతటా వర్యటిం చెను, దేశ నంవారం 

అయిన తరువాత గంగో త్తరి మొదలగు పుణ్య త తములను 

నందర్శించి, కారీకి వచ్చి గంగలో స్నా నముచేయుచూ మునిగి 

పోయెను, మజుల ఆ మహానీయుని భాతిక కాయమును చూచిన 

వారెవ్వరూ లేరు. ఈ తీరున స్వామి రామతీర్థ వరమాత లో 
XX 


సంపూర్ణ సమ రుణ 

బుద్ధుడు ఒక బేరి దగ్గరపెట్టుకొని సంపూర్ణ త్యాగంచేసినవారు కనిపించితే 
భేరీ (మోగిసానన్నాడుట. బింబిసార మహారాజు తన ధనాన్ని చాలా పటాటోపంతో 
ఆడంబరంగా వచ్చి బుద్ధునికి సమర్పించాడట, కాని బుద్దుడు భరి _మోగించ లేదు. 
చాలాకాలం నుంచి తిండిలేక బాధపడుతున్న ఒక మ దుసలి (తోవలో కన్సించగా 
వింవినారుడు ఒక దానిమ్మ పండును యినాడు. ఆ ముదుసలి ఆ పండును తినక, 
భక్కితో బుడ్దునికి యిచ్చి చనిపోతుంది. అప్పుడు బుద్దుడు భేరిని (మోగించాడు. 
దీనివలన మనం ఒక నీతిని నేర్చుకోవచ్చు. ఒక పని సాధించాలంటే సంపూర్ణ 
సమర్పణ కానాధి, 


ఏసు కీస్తు 

మేరీ పాలెస్టిన్‌ దేశంలో నజరాత్‌ అను (గామంలో 
నివసిస్తూండేది. అమె నడా చేన్రుని న్గరిస్తూ, దై వాన్ని 
ధ్యానిస్తూ కాలం గడుపుతూ వుండేది, ఆమె భక్సి!ి మెచ్చి 
ఒక నాడు దివ్య కాంతులతో తేజరిల్లుతున్న చెవదూతలు (వత్యవమె 
“ఛభయవడకు. మేరీ! భగవంతుడు నిన్ను అన్నుగహిందాడు.: 
సీ పూజకు మెచ్చి కరుణామయుడై న, లోకరతుకుడై న ఒక బిడ్డ 
స్‌ గర్భమున అవతరించబోతున్నాడు. నీ జన్న సార్థకం అవుతుంది * 
అని చెబుతారు. కొొంతశాలానికి మేరీ గర్భం ధరి స్తుంది, 

మేరీ భ_ర్హవేరు జోనఫ్‌, వ్మడంగం వృత్తిగా పెట్టుకొని 
జీవయా(త చేస్తుండేవాడు, చె వధ్యానంతో కాలం గడిపేవాడు, 
మేరీకి నవమాసాలు సిండినాయి, రీఇా కొలం వచ్చింది, రోవున్‌ 
చకవర్హి ఆజానునార తతో జనాభా అక్కలలో తమ పరు 
చేర్చుకోవడానికి "బెసల్‌ హోం పట్టణానికి (వజలందరూ పయనమె 
పోతున్నారు. వారితోపాటు జోనఫ్‌, 'మేరీలు కూడ |వయాణ 
వాతారు, మూడవరోజు రాతికి వారిరువురు పట్టణానికి చేరుతారు, 
మేరీ బాగా అలసిపోతుంది, వ సత్రం వద్దకు వెళ్ళినా వుండటానికి 
ఖాళీ లేదంటారు. ఒక న్మతం యజమాని చిట్టచివరికి మేరీ 
అవగను చూచి జాలివడి తన వశువుల పాకలో వడుకోవడానికి 
అనుముల యిస్తాడు. అ దంపతులు ఆనాటి రాతి అక్క_డ 
విశమిస్తార. ఆ "రాత్రివేళ లోకరతుకుడై న జీనస్‌ [వభువు ఆ 
వశువనులశాలలో మేరీ గర్భము నుండి జన్మిస్తాడు, ఆ (వక్క- నేవున్న 
గడిగంవలో మెత్తగా వక్క_వరచి వసివావను భ| దంగా అందు 
వరుండ పెడుతారు. అదే క్రీస్తు దేవుడు పుట్టన పుణ్యదినం, అచే 
పపంచానికి శాంతి సౌఖ్యాలను (వసాదించిన వరమ వవ్వితదినం, 

అచే వోజు రాతి గొ రెలకావరులు ఒక వచి తమైన, 
అద్భుత మైన దివ్యజ్యొలిని ఆకాశంలో చూచి వి భాంతులా తారు, 


252 బాల విజ్ఞానకోళము 


ఆ దివ్యకాంణిలో ఒక బంగారురెక్క_ల దేవదూత రూవం వారికి 
కనిపించి ది, ఒక సువార్త వారికి వినిపించింది. * నగరంలో ఒక 
వహీవుల పాకలో లోకరతుకుడై న [స్తు (వభున్రు జన్మించాడు, 
వెంటా వెళ్ళి (వభువును దర్శించండి " అని చెప్పిన దేవదూత 
మాటలను విని అశ్చర్యవడి మరునాడు ఉదయం [వక క్క వున్న 
వట్టణానికి వెళ్లి వెతికి వికి మేరీ జోనఫ్‌లు వున్న ఆ వశువుల 
పాకలోనికి వెళ్ళ చిన్నారిబడ్డను చూచి సాదాలకు (వణామం 
చేస్తారు, కమ్మని గ్‌ తాలతో నంతోవంగా స్తులేంచి రా జరిగిన 
విచి తే సంఘటనను ఆ త న్లొదం| డులకు వవరిసారు, అది వినిన మేరీ, 
జోనఫ్‌లు నంతోవుంతో ఉప్పొంగి పోతారు. [వభువు పుట్టిన వార్త 
వటణంలో (పాకిపోతోంది. (వజానికం చూచి పోతూంటారు. 
జీనన్‌ కు మేరీమాత చిన్నతనం నుంచే దయా, ధర్మమూ, 
(వేమా, త్యాగ మూ మొదలగు సద్దుణాలను నూరి వోస్తూంటుంది, 
మంచి నీతులు చెప్పేది. కమ్మని నితికధలు వినిపించేది, జీనన్‌కు 
వ న్నెం జెళ్ళ వయస్సు వచ్చింది. ఆనాడు యూదు లందరికి వండుగ 
రోజు, చెళూనలెంలో వున్న "దేనాలయంలో ము ఉత్పవం జరుగు 
తున్నది, -జీళ- వలు పాంతాలనుంచి యూదులు వచ్చి అక్కడి 
"దేవుని స్మరించి వవిత బోధనలను ఆలకించే వవిత శుభదినం అది, 
మేరీ, జోనఫ్‌లు జీసస్‌ ను తీసుకొని అక్కడికి చేరుతారు. ఆ జన 
నమర్లంలో జీనస్‌ తప్పిపోతాడు. ఆ దంవతులు జీనస్‌ కోనం 
వట్టణమంతా గాలిస్తారు. చివరికి ఆలయంలో మతాధివతులు 
చెప్పే ఉవన్యానాలు వీంటా, కూర్పున్న జీనన్‌ ను చూచి 
ఆశ్చర్యపడి “నలా చెవృకుండా ఎందుకు వచ్చాను బాబూ ? 
సి కోనం ఎన్ని వోట్ల వెతికామా | ఎంత బాధవడ్డా మో bo 
అనిన తల్లి మాటలు విని జీనన్‌ * అచమిటమ్నూ, అలా అంటాను ? 
నా తండి అయిన టెవునినప్త ఉంకే సీస భయ మెందుకవమ్నూ ! ” 
అని అంటాడు, తరువాత జీనన్‌ ను తీనుకొని తల్లిదం[డులు 


సలాం చేరుకుంటారు, వ(డంగ౧ వసిలో తం డికి లోడ్సడుతూ, 


క్‌ ౦0 [8 259 


bE 


మిగిలిన నమయంలో భగవంతుణ్ణి పార్గిస్తూడేవాడు, కొంతకాలం 
గదచిన. సిద తెండి జోనస్‌ మరణనాడు, తల్లికి భు_రక్టం చెప్పి 


ల 


జీనన్‌ పెరిగి 30 ఏంసా వాడవుతాడు, ఏడితులై న వజలకొరకు 
(వవంచంలో (పేమ స్నామాజ్యమును నెలకొల్పడంకొనం (వవ_క్తను 
కాబోతున్నా నని తల్లికి విన్న వించుతాడు, తిల్లీ అనుమతిని 7 కొని 
జీనన్‌ ఇల్లు విడచి జారాన్‌ నది దగరకు శోరుకుంటాడు. ఆ నదిలో 
౧౧ లో గా 
స్నానంచేసి యోజహోన్‌ వద్ద ఫర్ముదెడ్‌ అందుకుంటాడు. తదనంతరం 
జనసనంజబారం కోచి అరణ్య వ్లాంతాలకు నెళ్లుతాడు, (పశళాంతేమైన 
ఒక [వ చెశంలో వకాంతింగా నలుబదిరోజులు ఉవవానదీత, వహించి 
గద వధ్యానంలో సిమగ్ను వై షం నత సల్పుతాడు, అఖండ 
యైన Pe 5 సంవాొదించి, అద్భుత మెన మనోబలాన్ని ఆర్బంచు 
తాడు, తిన నం దేశాన్ని అందరికి అందించడానికి సమర్ధులైన 
అష్యులు కాపలసివచ్చింది, (వజలను శామించి, (పబోధించగలిగిన 
అనుచరులకోనం అస్వెషిస్తూ కా ెర్న హోం పట్టణం చరుకుంటాొడు. 
ఆ పట్టణం (పక్కనే వున్న గాల లీ నురె స్సు దగ్గరకు వెళ్ళి 
చేవలు పట్టుకుంటున్న జాలరులను చూసాడు, వాళ్లకు ఆ రోజు 
ఎంతే (వయల్నించినా ఒక్క వవ కూడ వాళ్ళే వలలో వడక 
మోూోవడర. నతన నిరాశతో కృంగి నిస్సహా ఉంది వుంటారు. అటి 
0 రు 
అక్క_డ వున్న ఒకె నావను ఎక్కి. సర స్పుముధ్యకు వొనిన్వమంటాడు, 
సరస్సు మ స్థకు వెళ్ళిన తరువాత (పక్కన నున్న జాలరులనుచూాచి 
“ బవ్వుడు వలలు వెసి చేవలు వట్టుకోండి” అని చెబుతాడు, 
జాలరులు వలలు వేస్తారు, చేవలతో వలలు నిండుతాయి, . 
జాలరులు ఆశ్చర్య చకితు లై జినన్‌ | వభువు మనుష్యుల మనస్సులే 
కాదు, సరస్సుల రహన్యాలు కూడ (గహించగల వుహోనుభాన్చడు 
అని వారనుకుంటారు, అవ్వుడు జీనన్‌ ఆ నలుగురు జాలరుల 





254 బాలవీజ్ఞానకోశము 


( శిష్యులు ) త్రో ఇవ్వుడు మోరు వలలలోనికి చేవలను చేర్చిన న్స, 
మన ేవుని రాజ్యంలోకి మనుష్యులను గూడ చేర్చగలుగుతారు | 
రండి, ఇక నావెంట రండి, నేను స్థాపించే | మసౌధానికి మారు 
నలుగురూ నాలుగు _న్తంభాలు > అని చప్పి శిష్యులను "వెంట 
బెట్టుకొని [వయాణం కొనసాగిస్తాడు, (కమంగా జ్‌నన్‌ (వభువుకు 
వన్నెండుమంది శిష్యులు నమకూరుతారు, జీనస్‌" శిష్యులతో పాటు 
ఆ (పాంతేమం తా విస్తృతంగా వర్యటిన్తాడు,. ఆయన దయవల్ల 
రోగాలు కుదుటవడుతూ వుంటాయి, కళ్ళు లేని కబోదులకు కళ్ళు 
వస్తాయి. ఆయన మహిమవల్ల మరణశ య్యమిాద నున్న వారు 
సహితం లేచి కూర్చుంటారు. ఆయన చూపులు (వనరిస్తే చాలు 


నం. 


(పజల వ్యాధులు తగ్గివోతూంటాయి, 

జీనస్‌ గాలిలీ సరస్సు తీరంలో వున్న వాట్టేన్‌ కొండమోాది 
మెదానంలో అఖండమైన జననమూహోన్ని ఉ డైశిస్తూ సు|వసిద్ధమైన 
ధర  వనంగంచేస్తాడు, నిత్వనత్యముులై న నీతిసూ కలను వివరిస్తాడు. 
దేవం, మోహం, అబద్ధం, అవకారం వనికిరావని (వబోధం 
చేస్తాడు, భ_క్తివిళాగసాలు, నియమ నిష్టలు మానవులకు అత్యవనరం 
అన్నాడు, కీడుకు బదులు కీడు వేయ రాదనీ, మితులతోపాటు వ (త్రువు 
లను గూడా ప్రేమించాలని ఉద్చోధించు తాడు, నిర్భలహృదయంతో 
దేవుని (ప్రార్థించాలని, నిరాడంబరంగా జీవించాలని చెబుతొడు, 


జీనన్‌ కు బాలలంకు చాలా ఇష్టం, చిన్న పిల్లల మనస్సులలో 
మంచి భావాలను కలిగించాలని అనుకొనేవాడు. ఆప్యాయంగా 
ఆదరించి (మముపూర్వకంగా వలకరించేవాడు, కమ్మని కథలు 
తేలిక భామలో చెప్పి నీతిని బోధించేవాడు, జీనస్‌ [వభువు [పేమను 
గూర్చి (వసంగిస్తూ ““యజివ్‌ తనం చాల చిన్నది, మంచినేలలో 

—-—0 యి అవక 
దానిని నాటితే చిన్న మొక్క_ మొలుస్తుంది, పెరిగి రెమ లతో 
శ rE స 

కొమ్మలతీ పెద్ద చెట్టు అవుతుంది, కొంతకాలానికి మరింత చెరిగి 
'వెద్ద వటవృతు మవుతుంది, డాని సడలో ఎందరో తిలదాచు 


న. జ 


రుంఉ& 
కాశ 
యె? 
Ei 
దుః 
విశ, 
(వ 


౨9 2 


ఏ ను é 25 


పరో 


కుంటారు. 'దాసి కొమ్మ్హలమిాద ఎన్నో వక్షులు గూడు కట్టుకొని 
కాపురం ఉంటాయి, ఆ విధముగానే మన మనస్సులలో అందరి 
యెడల (చామ భావం ములకెతాలి, క్రమ్మక్రమంగా చెరిగి చెద్దదై. 
(చేమవృతేం వర్ధిల్లాలి, ఊాని నీడలో చేదసాదలూ, దీనులూ, 
దుఃఖతులూ కష్టాలు మరచి తల దాచుకోవాలి. ఆ విధంగా 
విన షేము ఏలసిల్లాలి ” అని జీనస్‌ మృదుముధురమైన భావలో 
(వబోధం వేనాడు, 


సిండు మనస్సుతో ెద్దల సూక్తులను వినాలని, విన్న 
మాటలను పాటింధాలన్‌, తవమ్వువేసిన వాడికి వశ్చాకావమే తగిన 
శిత్స అసి, చెడ్డవనులు చేసిన వాళ్ళను మనస్ఫూర్తిగా మన్నించ 
డమే మంచి వని అసి చెప్పేవాడు. ఆవదలో వున్న వాళ్ళను 
కాపాడటమే అన్నిటికంఠకు గొవ్చ వని అని జీనస్‌ బోధించేవాడు, 
కళ్ళముందు కన్పించే తోటి మానవుక్ణో | చేమించ లేని వాడు కంటికి 
కనుపించని చెవుణ్ణి _చేమించ లేడని వివరిం చేవాడు, 
జెరూసలెంలో వవితమైన వండుగరోజున జీనన్‌ (వభువు 
శిష్వులందరికి చివరి విందు ఏర్పాటు చేనాడు, రొ, 
(దాతురనం అందరికీ యిచ్చాడు. నిందు పూ_ర్తికాబోతున్న 
నమయంలో ఆ విందుకు అర్థం వివగించాడు, ముక్క_ ముక్కలుగా 
కోసిజుట్టిన ఆ రొటుయ తన చేహం అన్నాడు. ఆ [దాతరనం 
తన ర కృమసి చెప్పాడు, తేన దేహం, తేన ర క్షం లోకం కోనం 
అర్బి స్తున్నా నని, కొద్దికాలంలో తాను ఈ లోకం నుంచి వెళ్ళిపో 
తునా ననీ వెబుతొడు, అ మాటలు వినిన శష్యులందరూ 
అన్నన వోతారు. అర ర రాల అవుతుంది, జీనస్‌ శిష్యులతో పాటు 
వ్‌ మనీ తోటకు వ శాంతి కోనం వెళ్లుతారు, 
జీనస్‌ పేరు వతిష్టలను చూచి టర్య లేని మఠాధివతులు 
ఏదోపవిధమునా జీనన్‌ ను వరిమూర్చాలని నిశ చయించుకుంటారు, 
శిష్యులందరూ గాథనిదలో సిమగ్ను లై వుంటారు, జీనన్‌ మాత్రం 


258 బాలవిజ్ఞానకోశము 


బైవపార్థనలో నిమగ్నుడై వుంటాడు, అవ్పటికే _ేమమూర్తి 
Cl వగ బట్టనున్న పాపాతులందరూ, ఆయుధములతో ఆ తోటకు 
చేరుతారు, అవ్పటినే (వార్హన ముగించుకొని ఒక చెట్టుకొొమ్మను 
వట్టుకొని నిలబడి ఆ విదొహు లందర్ని చూస్తుంటాడు, తనను 
వట్టి బంధించి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళను |వశాంతంగా 
చాస్తూ “మూరు ఇంతి (శమ హం వడుతున్నారో నారు అర్థం 
కానడం లెదు, నన్ను పట్టుకోన డానికి కత్తులు, క 'ఛారులు 
అవనరం లేదు, నేను ఎక్కడి నానరి మోనెంట రావడానికి 
అభ్యంతరం లేదు, నెళ్లుదాం వదండి” అవి గంభీరంగా వలుకుతాడు, 

ఆ వ్మిదోహులు జీనస్‌ ను తిసుకొని వెళ్ళి కారాగారంలో 
బంధిసారు, రాజ దోహ నేరం కింద ననన్‌ కు మరణనితు 
విధించుతారు. మతగురువు లందయా ఏక గివంగా బలవరుస్తారు. 

గోల్‌ గోతి అనే వరత (వచేశంలో. జీనన్‌ [వభువును 
సిలువమాద ఎక్కి-ంచుతారు. ఒళ్ళంతా మేకులు కొట్టి చ్మితివధ 
చేస్తారు. ఆ బాధలను భరించ లేక బేవుని న్ఫృదించుతూ, “ తండీ | 
జ్‌ ఆత్మను సీకు అప్పగిస్తున్నాను. ఈ లోకానికి వచ్చిన వని 
సమా_ప్తమైనది” అని (పార్ధన చేస్తాడు... జీనన్‌ దేహం అంతా 
ర కసి క్క మవుతుంది. మరణవేదనలో మరల మరల చేవుని 
స్నరిస్తూ (ప్రాణాలను విడుస్తాడు, దివ్యదీ ప్తులత దిక్టులు వెలిగించిన 
(వ భాక రుడు అ స్తమించాడు, (పాణికొటిని పరస్పరం (సెమించు 
కొమ్మని ఆశీర్యదించిన అమృతివాస్తాలు రక్కసి క్కము లై నాయి, 
(పేమజ్యోతులను వెలిగించిన [వేమమూర్తి సరలోకం చేరు 
కుంటాడు. అనాథలను ఆదరించి, పాపులను వవి తులను జేసి, 
దుఃఖతులమోద, వీడితులమోద దయ, _ కరుణలను కురిపించిన 
“కరుణామూర్తి” ఏసు కిస్తు అనంత కాలగర్భంలో కలిసి 
పోతాడు, ఆ మహానీయుడు నేడు మనకు భాతిక రూవంలో 
క నువించకవోయినా ఆయన (పవచించిన నితినూ కలు శాశ్వత 
నిత్యసత్యాలు, 


వముహ వు దు |పవక్త 
మహమ్మదు (వవ జన్నించక పూర్యం అరబ్బు దేశం 
పాంసా|వవృ పికి వెట్టినది పేరు, సువన్నకుటుంబాల వెద్దలు 
మద్యపానానికి దాసులై, బలహీనవన్థాల [వజలను [కూరాతి 
కూరంగా పీ సించుతూ అజన్నాంతేర బానిసలుగా వేసుకొని 
అనేకకస్టాలను వెట్టి బాధించుతూండెవారు, (వతి కుటుంబానికి 
ఒక కులచై వం, (వలి ఇంటా వేరు వేరు చేవతలను పూజించేవారు. 
మరికొందరు నత. తాలను, సూర్య చం. దాదులను ఆరాధించేవారు, 
(ప్రీ జాతిని హీనంగా, ఒక భోగవస్తువుగా చూచేవారు. తండి 
తదనంతరం అతని ఉంపుడుగ తృెలను నంభోగించుట ఒక గొప్ప 
విషయంగా ఫావించేవారు, ఆడశిశువు జన్నించగానే భర్య 
కోపాగ్నికి తాళ లేక తల్లియే తన కన్నబిడ్డను భూమిలో పూడ్చి 
చెనశ్లేది, అటువంటి భీకర, భయంకర అమానుషకృ త్యాలత 
పాంస్మావనృ త్తి (వజ్యరిల్లుతున్న దినాలలో ఒక కరుణామయుడు, 
(నున్వరూవి ఉద్భవించి శాంతి సందేశాన్ని యిచ్చి (వ శాంతే 
వాతావరణాన్ని నెలకొల్పాడు, అతనే మహమ్మద్‌. [వవ కః 
వవితమైన మక్కా. వట్టణమున క్రీ శ, 571-వ సంవత్సరమున 
ఖురె షు కుటుంబమున జన్మించాడు, తండ అబ్దుల్లా, తల్లీ వీపి 
అమిానా, మహమ్మద్‌ పుట్టుటకు కొొలదిమాసాలకు పూర్యమే 
తండి మరణించడం వలననూ, ఆరవయేటనే తల్లి మరణించడం 
వలననూ తాతగారింట వంచబడు తడు, 


12 నంవత్పరాల వయస్సు వరకు తాత గారివద్ద చెరిగి, 
ఆయన కూడ మరణించడం వలన, మహమ్మద్‌ పోషణ బాధ్యత 
అతని వినతండి అయిన అబూతాలిబ్‌ మోద వడ్డదిః మహమ్మద్‌ 
పిన్నవయస్సులోన నజ్జ్ఞనుడుగా, దయాడాతీణ్యములు కలీగిన 

17 


258 బాల విజ్ఞానకోశము 


హృదయశాలిగా, అమోనుగా ( వరులసామ్మును వదిలపరచు 
వాడు, ధర కర ర) చేరు (వఖ్యాతుల నందుకున్నాడు, _25-వ 
నంవత్సరమున ట్‌ ఖుతె జాతో వివాహం జరిగింది, వివాహమైన 
15 సంత్స్ప రాలకు అత్తా అనుగహం వలన మహమ్మద్‌ (వవక్త 
అయ్యారు, దరిమిలా 10 సంవత్సరాలపాటు మక్కా వట్టణంలో 
ఇస్తాం మత (సచారమును, అల? నం చేశాలను (వజలకు 
బోధించారు, కీ, శ, 629-వ సంవత్సరమున అల! ఆజ్ఞానునారం 
మక్కా వట్టణం వదలి మదీనా వట్టణమునకు వలనపోయిరి 
( హిజరిత్‌ చేసిరి), ఆ శుభముహూ ర్తమును మహమ్మదీయులు, 
నూతన  సంవత్సరముగా వరిగణించుదురు. డానినే “హిజ్‌” 
సంవత్సరము అందురు, అనగా మహమ్మాదియ ఇస్తాం శకారంభ 
సంవత్సరం, అదియే క, శ, 622 జూలై. మహమ్మద్‌. వారికి 
అల్లాచే “జి బయీలు ” అను చేవదూత ద్యారా వంవబడిన 
సందేశాల కూటమియే ఇస్తాం మతము యొక్క. వవ్నిత 
(గంథం, దానినే “ఖురాన్‌ * అందురు. మహమ్మద్‌ వవ 
వుద్‌ినాలో మతబోథ గావించి పీంసా[వవృ క్తిని రూపు 
మావారు, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పారు, (వవంచ 
[వజలకు అవసరమైన సత్య సందేశాన్ని అందించారు. ధర 


మాన్లాన్ని “వరావింవారు, తమ 6ల-వ సంవత్సరమున వరలోకమున 
శిగిరి, 


అల్లా తప్ప వేరొక దై వము "లేడని అస్తాం మతస్థుల గాఢ 
2౫0 pr. సని ye సృష్టించాడని ఏర 1 నమ్మక ౦. 
అలా ఆజ్ఞానునార మె సూర్య చం చాదులు నడు స్తున్నారని, ఆయనే 
యీ సర|వవం'ానికి కారణభూతుడని ఏరి కృతనిశ్చయం, 
అల్లాయొక్క_ దూతలు, ఆయన ఆజ్ఞల ననునరించి చేయి వవలనక 
DOQT సుల కార్యనిర్వ్యహణలో నిమగ్నులై వుంటారని వు 
దృఢనిశ్చయం, 


నుహమ్మదు (పన క్త 259 


మానవులకు నీతి వాక్యములను బోధించి ము_క్రిమార్షము 
జూపీించుటకు ధర్భక రెలను రాయళాౌరులుగా కొంతమందిని 
అల్లా నియమించెను. వారిని “రసూల్‌, నబి లేక |వవక్కి” అని 
విలుచుదురు. విరు అల్ల్హాయొక ్క ధర్శనం చశాలను లోకము 
నందు (వజలకు బోధించుచుందురు, అట్టివారిలో తుటాత్యులా 
చివది (పవక, 

అల్లాచే పంపబడిన పవి|తే (గంధాలు నాలుగు, 1, తన్చ 
దాతు, 2, జబూర్చు కి. ఇంజీలు, 4. ఖురాను, ఖురాను మహ 
లలా పంప బడిన వవిత (గంథము. 

ఆదినుండి కలియుగాంతం వరకు ఉద్భవించిన యావత్‌ 
జీవకోటి అల్లా ఆజ్ఞానుసార ము ఒకి సారిగా వేవబడుదురుట, 
ఆనాటి వమిిత దినమువేరు “ఖయాముత్‌ +.” ఆనాడు అల్లా ఎదుట 
తమ తవు క ర్చ కాండలు వెల్లడి అయి తీగిన ఫలమును అనగా 
మంచి క ర్చృగ లవారు 'జనృ్ఫలత్‌ ” ( వైకుంఠం, వకర్శగల 
వారు “దోజక్‌ ” (నరకం) అనుభవించుదురని ఇస్తాం మత 
విశ్వానం, శ విశ్వాసాలను న మ్మైవారిని ఇస్తాం మతస్థు లందరు, 
(వవంచ (వఖ్యాతి చెందిన మతములలో ఇస్తాం మతం కూడ ఒకటి. 

ఇస్తాం అనగా శాంతిమారమును అనుసరించుట. అది 
వి గహారాధనను అంగీకరించదు, ఈ మతమును అనుసరించువారు 
ఈ ఐదు నియమములను స్‌ు ఆచరించవ లెనసి మహమ్మద్‌ 
(ప్రవక్త చెప్పాను, 1. “నమాజ్‌? అనబడు ప్రార్థన, 2, “జాకెట్‌” 
అనబడు విశ వేయుట, కి. *' రమ్‌జూన్‌ ” అను నెల కఠిన ఉపవాసము, 
క, * హోబీ” అనుబడు మక్క్మా- తీర్ణయా తే 5. “బిహోడ్‌ ’ అనబడు 
నిరంతర ముస్టింమత వ్యా _ప్రికై వోరాటం సాగించుట, 

x 

“ సత్యజీవితము యొక్క సర్యవసానము అమృతముగను, అసత 

బీనిళము యొక్క పర్యవసానము కాలకాటవిషముగను సరిణమిందును, 
_ శ్రీ మహర్షి మలయాళస్వావి 


( 
గ 


ధ్యానయోగం 


2 Re ని ద్రవల్ల కలిగే ఏ శాంతి ఎంతో, అది ఇరువై 
నిమిషాలపాటు ఆచరించె ఢ్యానం నల్ల లభ్యము కాగలదు” అని ఫుయిర్‌ 
a చెందిన కాప్రజ్ఞుడు ఇంటిక్‌ నేషనల్‌ యూనివర్సిటి _పెసిడెంటు, 
ఫిజి యోలజీ (ఫా పెసర్‌ అయిన డా. శేన్‌ వెలెస్‌ చెప్పారు. ఆయన ఇటీవల 
ల్తి క క ఇంటర్‌ నేషనల్‌ ఫిజియాలజీ కొం|గను 26.వ మహా 
సభలో (పసంగిస్తూ “ మానసిక వికాసంతో పాటు వ్యక్తిత్వాన్ని సహితం 
ధ్యానయోగం పెంపొందింప చెస్తుంది. దానివలన వినమత వస్తుంది. 
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యదక్షత అభివృద్ది జెందుతుంది. ఉ(దేక 
భావాలు, హీంసా(ప్రవృ త్తి అంతరినాయి. ని_దపట్టక పోవడం అంటూ 
వండన వుండదు. మద్యం, సిగ రెట్లు మదియు యితర మ త్తుపదార్ధముల 
పట్ల హసాయభావము కలుగుతుంది” అని చెప్పారు. 

న ఆఆ. అక నివర్సిటిలో ప పనిచె చస్తున్న కాలియర్‌, షీటన్‌, జాన్సన్‌ 
అను ముగురు శౌ స్ర్రజ్ఞాలు ధ్యాన యోగంను గురించి పరిశోధనలు జరిపి “ ఈ 
ధ్యానయోగం అవల. ఏంటే వద్యార్దలల్‌ స్మరణశక్తి, బిడ్డాసా _పవృ త్రి 
"పెరుగుతుంది. మత్తుపదార్థాలు సేవించడం మానుకొంటారు ” అని చెప్పాడు. 

1963. 19(2 మధ్య కాలంలో పాశ్చాత్య దేశాలలో రెండు లక్షల 
మంది విద్యార్థులు ఈ థై ధ్యానయోగం సర్చున్నారట.. ఒక్క అమెరికాలో 
(పతిమాసం 114 వేలమంది విద్యార్థులు ధ్యానయోగమును 
సాధన చేస్తున్నారట. 

ఈ ధ్యానయోగ విషయము గురించి మన బుషులు ఏనాడో చెప్పారు. 
అనుభవంగా చెసి చూపించారు. ఇ వుడు వి దేశీయులు ధ్యానయోగం 
మహిమను గుర్తించి సాధన చేస్తున్నారు. 


క 


అస్పృశ్యత 

“తిరిగి పుట్టాలనే కోరిక నాకు లేదు. ఒళవేశ పునర్జన్మ 
అంటూ ఎ త్రవలసివ స్తే అస్పృశ్యునిగానే జన్మించి వారిని సేవించాలని 
కోరుకుంటాను. 

దేవుడు సృష్టించిన ఈ భూమిపై ఎవరూ అధికులు కాదు, ఎవరూ 
అధములు కాదు. 

దేశభవిష్యత్తును తీర్చిదిద్దడంతో తమకూ పాత్ర ఉన్నదని నిరు పేదలు 
సైతం గుర్తించగలగాలి. దేశంలో నిమ్న తరగతి, ఉన్నత తరగతి అనే 
తరతమ భేదా లుండకూడదు. అన్నివర్లాలు సామరస్యంగా కలిసి నా! 


జీవించాలి. ఇట్టి భారత దేశాన్ని సృష్టించడానికి నేను పొటు వడుతాను. 


RR గాంధీజీ 


శైల 


fo 


చి 


ఇరువై 
ఫెయిర్‌. 
సెంటు, 
ఇటీవల 
మహో 
బాతం౦ 
ఏంది. 
ఉదేక 
౨౦టూ 
ముల 


"న్ఫన్‌ 
(13 చక 
వృత్తి 
గాదు. 
లక్షల 


కాలో 


ఎరు. 
మోగం 


ర్దన్మ 
వాలని 


వరూ 


అనే 
మెలిసి 


ధీజ్లీ 


